


తాళ్లపాక పదపాహిత్యం - సంపుటం - 18 


శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక అనవూచార్వ విరచితములు) 


పరిష్కర్త 
కీ; శేః గౌరిపెద్ది రామసుబ్బశర్మ 





ప్రచురణ 
తరుమల తిరుపతి దేవస్తావనముల 


1002. 


7౫0): ౧౪|8|౦౮౩ 36॥63 - 550 


ప్రథమ ముద్రణ : 1977 
ద్వితీయ ముద్రణ : 1998 


(ర్రె తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి మ 


న | 
దివ ఆ లభ న ల 
వ 
ప్రతులు : 2000 పో 
ని న 
వెల : రు. 29-00 లా 
509 
ప్రచురణ : 
| 


శ్రీ 16౫ వినాయక్‌ [క మం! 
కార్యనిర్యాహణాధికారి లల 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ముద్రణ : 
త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


ఇసన్సపము 


ఇందరికి అభయంబు ల్‌ల్టి బీయి 
కందువగు మంబిబంగారు చేయి ౫ 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్షీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు 14 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం. " ం* 

(క్రీశ! 15వ శతాబ్దంలో వైష్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ, వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవుల్లు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 
తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమ య్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సరక్తీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అరిలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి (క్రీ;శః 1546, 1547, 1554 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్షీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్టానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్టానములవారు ్రీ;శ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీ;శ; 1922 సంవత్సరం నుండి 
(శ్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి చేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్టో (వ్రాయించటానికి పూనుకొన్నారు_ 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంక్షీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శ్చగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. | 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంక్షీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంక్షీర్తలు 
కొన్ని సంపుటాలు వరకు, మేరియు. అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


శా 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక అమాగార్యుల జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశలొనె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ. దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహావండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 

వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణర్మ, పే.టి. జగన్నాథరావు, 

గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 
తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్థాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంక్తీర్తనలకు దేవ్యాస్తంగా 
ప్పి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్తర్తనలు 
సాహితీవత్తలకు, సంగీత విద్వాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు . భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహితృచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్దుతున్నాయి. తాళ్లపాక కవుల 

సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ము(ద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమగ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్టానాల యాజమాన్యం సంకల్నించింది. - 

'ప్రథమతః; తాళ్లపాక కవుల సంకిర్తనలను సమ(గ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్బయపరిష్కర్ర) 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ 'ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్థ శ్రీ 
వేంకటేళ్యర . విశ్శవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహితృపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
/.4..5౧.0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) _ 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. - 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

(ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ, వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్శసిస్తున్నాం. 


గ|.%.2. వినాయక్‌ 
కార్యనిర్భహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


_అవేబక 


'క్రీఃశః 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్చరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంక్షీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్ళరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్యాన్ని ప్రబోధించారు. 

క్ర శ 5వ శతాబ్దంలో శ్రీ వేంకటే శృరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన ; పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్తీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా * సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంక్షీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడుని కీర్తి గడీంచాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్చరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సం(ప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆం(ధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్త్యాన్ని అనేక జానపద గేయరీతుల్టో రచించి సామాన్యులకు అందించే 
'ప్రయత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంక్షీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్భ్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్చరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సరివత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్టాసించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను. నిర్వహిస్తున్నది. " అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను . ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్టానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, క978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కు(గ్రామ స్టాయినుండి 
మహానగరాలస్టాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


“౪౫ 18-52 


ఇగ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం , 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో శ 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి, ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్చింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇత 5 తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరు ఏలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్గోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి... పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. _ తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమ(గ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేళ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంక్షీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ([గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంక్షీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మకరృృత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి. 

ఈ సంపుటాల ముద్రణకు అధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎలికె.ఆర్‌.వినాయక్‌ 1.నీ.5. గారికి కృతజ్ఞతాంజలి. 
తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ 'ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్టానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్ళర విశ్చవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాసంస్థ్ర, 
శ్రీ వేంకటేశ్చర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు [/.&...0౧.0 గారికి (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పారసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభావ్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ 4.4. ౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంక్షీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


మునుపటి ఇప్పటి సంఇర్తనాచార్యుని 
సంఖ్య సంఖ్య 
ళ్లు ం 


అధ్యాత్మ సంకీర్తనలు _ | 10+1112భాగాట) 
శృంగార సంకీర్తనలు 12 
శృంగార సంక్తీర్తనలు న! 
శృంగార సంకీర్తనలు 13 
శృంగార సంకీర్తనలు కక 
శృంగార సంక్షీర్తనలు 15 
అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 16 
శృంగార సంక్షీర్తనలు 17 
శృంగార సంక్షీర్తనలు 18 
శృంగార సంక్షీర్తనలు 19 
శృంగార సంక్షీర్తనలు 20 
అధ్యాత్మ సంక్షీర్తనలు 21 
శృంగార సంక్షీర్తనలు 22 
శృంగార సంక్షీర్తనలు 23 
శృంగార సంక్షీర్తనలు 24 
శృంగార సంక్షీర్తనలు డర్‌ 
శృంగార సంక్షీర్తనలు 26 
శృంగార సంక్షీర్తనలు 27 
శృంగార సంక్షీర్తనలు 28 
శృంగార సంక్షీర్తనలు 29 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


అ ౦0౧0౦ *% 6 ౮౩౫ ల [గ కా 





ల టా 
ర 
స 


[1 థి 
ఠి 


కీర్తనలు 


(0 
్‌ 
ప 
8 


(| 


క 
ర 


7 
8 


(1 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు (క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, 'పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా (ప్రచురింపబడుతున్నాయి. ఆయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1, 2, ౩ సంపుటాలుగా (గ్రహింప -వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీఠికలు చధువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


ప శ షాంద్ర చ చనగొ ఆ హో 
జ్రాజ్యజు యులు (శ్రీమాన్‌ రాళ్ల పల్లి అంటి అప్పి “ఈ 
(క్రింద నేను సర్బ్చినంతమితికి తగినట్లుగా ఈ' సంప్పటమునుండి 


కొన్నిసంపుటములు పరిష్కరించుటకు పూనుకొంటిని. 


ఈ తాళ్లపాకకవులవాజ్బ్యయమునందు. గ్రాంథికవ్యావహారిక__ 
భాషలు రెండింటికి విడి విడిగ రెండు సింహాసనములు గలవు. వీనిలో 
ఒకదాని కొకటి తీసిపోదు. అయితే సంకీ _రృనములందుమో త్రమే 
(గాంథికవ్యావహారికభాషలసాంకర్యము తక్కినపద్య గద్యరచనల 
యందంతటను ్రాంథధీకమునకే పట్టాభి పే షకము. లగ? 


గ్రాంథికవ్యావహారికభాషలు రెండును దేవదానవులవళె 
తొలినుండి కుమ్ములాడుకొనుచున్న వే. తెలుగుదేశ మున, వ్యవహాం 
రమున ఒకతీరుభాష, (గంథములందు మడికట్టుకా న్నమరొకభాష, 
వాటివాటిపనులు సాగించుచునే యున్నవి. అన్ని దేళశభాషలకు ఇది 
సహజమే. (గాంధికవ్యావహారికభాషలలో. ఒకటి , [ప్రామాణికము, 
ఒకటి అప్రామాణికము అనేవాదము. సందొమ్మిదవళతాబ్దమ్నునుఇడి 
శ్రీ గిడుగు శ్రీరామమూర్తి పంతులుగారు, (శ్రీ వేదము _వేంకటరాయ 
శాస్త్రీగారు, మొదలగు ఉద్దండ పండితులహదబలముతో _వేళ్ళుదన్ని 
నేటికిని నిలుప్పలేక (కొ త్త్మకొ త్తగ చిగిరించుచునే యున్నది. 


కాని పదహిోదవశతా బ్దమున పదకొనితాపి తామహ్వుడ్డుగా 

ప్రసిస్టి కెక్కి చొలమంది[వజంధకప్పలకు సాహిత్యభిక ఫెట్టినజాళ్ళ- 

పాకఅన్న మాచార్యులవో జ్బ్యయమును చూస్తే పె పేర్కొఖవిన_ 
అలో. యా గ ౮ 


వాదము. నిలువున సీరుగాక తప్పదు. ఆనాటికే న్యవహార్శభ్శాషకు 
సాహిత్యములో ఒకవిశిష్టస్టానము, భావ్యప్రకటనలో - తిరుగు . మరుగు 


2 


లేనిసూటినడక, అది సంపాదించుకొన్నది.' అన్న మాచార్యులకు 
ఇంచుమించు సమకాలికుడగు(శ్రీనాథుడు, . 


“* ముదివిటులు విధవలంజెలు సదకవితలు మారుబాసబాపనవారట్‌ 
చదువనిపండితవర్యులు, కదనాస్థీరవీరవరులు కడిదిపురమునన్‌” 


అను చాటువులో “పదకవితలు” అనుపదప్రయోగముతో వ్యావహా 
“రికభాషను ఒకపోటు పొడిచినాడు. అది బహుశః తాళ్ళపాకకవుల._ 
పదవాజ్యయమును చూడనిదోషము కావచ్చు. 


. “భాసురభారతార్థములభంగులు నిక్క 'మెజుంగనేరమిన్‌ 
గాసటవీస'పే చదివి గాథలు ద్రవ్వు తెనుంగు వారికిన్‌ 
వ్యాసమునిప్రణీతపరమార్లము తెల్లంగ6 జేసినట్టియ-- 

థ నే ట 
బ్దాసనకల్పులం 'దల(ళు నాద్యుల నన్నయతిక్కనార్యులన్‌ * ఖీ 
అని యెల్డన. (నృసింహపురాణము 1-9) 


మహాభారతమునాటికే . ఈ వాదమున్నట్లు పె నుదాహరించిన 
పద్యమువలన తెలియుచున్నది. నన్నయ య(పకృతిప్రత్యయ 
సంవిధానయోగ్యమైన తెలుగుపదజాతిని [గ్రాంథధికభాషగా ఉపయో 
గించుకొనినాడు. _ ఆపై దానిని మరింత విస్తారముగా తిక్కన 
చక్కబరచినాడు. తక్కినవారందరు వారి అడుగుజాడలలో : నడచి 
నారు. పద్వపయోగమునందు భారతకవులకున్న ౦తప్రానూణికదృష్టి 
-తక్కినవారికి లేదేమో! తరువాతివారు వస్తుతత్వమెరుగని వాదవై 
'"తండికులు  నన్నయకాలమున “ఆతడు” అను సర్వనామమేగాని 
“ఆయన” లేదుః. తిక్కన దానికీ స్వాగతమిచ్చినాడు. తిక్కన 
"రచనలో శబ్దసాధుత్వము కనబడుచున్నను, 'రచనావిధానములో 
వ్యావహారికపద్దతి గట్టిగ పాదుకొన్నది: ఉదాహరణమునకు := 


రై 


“ ఒకనాండా?తమముండటన్‌ పలుమరున్‌ హొరాటమై నేల యొ 
_త్తికొనంగా బవరంబులం గెలువగా. దెల్లంబుగాంజూచి, పాం_ 
డుకుమారాళి నుతింపకుండుదు ర: యాటోపంబునన్‌ ఘోషయా 
(తకు గంధర్వులు వచ్చినప్పటి చరితం బాత్మలం బాయునే?” 

(ఉద్యో 1-279) 
ఇక్కడ కారకాన్వయము యోచించినచో విచ్శితపసడవలసి- 
నదే.  ఘోషయా[తతకు గంధర్వులు వచ్చిరా? అటుకౌనిచో “ గంధం 
ర్వులు * పదమునకు ఎక్కడ అన్వయము? ఈ వాక్యమంతటిని తీసి 
కొని మనముమోటలాడుధోరణిలో వీరు (కౌరవులు పొగరుబోతు 
తనముతో ఘోషయా[త్రకువచ్చుట, గంధర్వులు వీరిని పరిభవించుట 
ఇత్యాది ' అధ్యాహారము అెన్నియో చేసికొన్నగాని కుదురుపడదు. 
“'ఘోషయాత్రకు* లోని 'క్షుషష్టికి” విషయసంబంధార్థములు పెట్టు 
కొన్నను అధ్యాహారబాధ తొలగదు. ఈరక మైనవాక్యములు మన 
వ్యవహారములో సహజముగ వచ్చుచుండును. విషయము తెలిసి- 
యుండుటచే పదములఅన్వయముజోలికి పోక మనము అర్థముచేసి-_ 
కొనుటయు సహఎమే. ఇది దేశసంపదాయములో నొకతీరు. 


ఇక మాటలతీరులో “ఆయిరువురు ఒకతలయై” (ఉద్యో ౭151) 
ఇత్యాదులు తెలుగుభాషా సంప్రదాయమునుబట్టి తిక్కనభారతమున 
స్టాన మేర్ప్చరచుకొన్నవి. 

“-ఒకకొందరు కాదనినను నిజము చెప్పుటకు వెరువరాదు. 


భారతకవులను, శై నకవులను దాటినమీదట తెనుగునకు [ప్రాణము 
హోసినది తాళ్ల పాకకవులే. తిక్కన వీరికి ఆదర్శమూర్తి, 


వ్యవహారము - నాడు- నేశు 
పై విధముగ,గానుగలో మెదుగుచుండిన ఈ వ్యవహారభాషను 
పదవాజ్మయమున కెక్కించి, సాహిత్య స్మామాజ్యమునందు దానికీ 


శ 


ఒకపెద్దరికము కూర్చిన తొలితెలుగుసాహసికుడు తాళ్ళపాత అన్న 
మాచార్యులే. ఈ వాజ్బయ మందరికి చేతికందవలెనని సంకల్పించి 
నట్లున్నది. _ దీనిలో సాహిత్యమర్మముమాతము అన్నివాజ్మయ- 
ములకు పైచేయి. అన్నమయ్య కీర్తనలను చదివిన, చదువుచున్న, 
చదుషగలతెలుగురసికులందరు ఆతెగువకు మెచ్చుకొనుటయేగాక, 
వ్యావహారికపదములవాడకములో గల చురుకును, రుచిని, మర్మ 
జ్ఞైతను మెచ్చుకొని మురియక మానరు. అయితే ఈతని వ్యావహారిక- 
భష అంతా ఆనాటిరాయలసీమతో జనవ్యవహారమున ప్రసిద్ధమైనది. 


ఈ నాటివ్యానహారికధాషావాదులకు, వ్యావహారికభాషకు, 
ఆనాటి వ్యావహారికభాషకు హ స్పిమళకాంతర మున్నది. తెలుగు- 
భాషకు సహజములై న అరసున్నళకటరేఫలు వగ్రైరా నియమములు 
న స్కి ఎంతెంత యాసగా, ఎంతెంత ఏికృతముగా వాడితే 
త వ్యావహారికమని నేటివారివావము. గిడుగువారి కాలమునాడు 
డ ఇంత ఉదారత కనబడదు. అన్నమయ్యకాలమునాడు (గ్రాంథిక 
భాష కు సన్నిహితమై వ్యాకరణలక్షణములకు దూరముకాని వ్యవహార 
ధ్రాషయ్‌ (గ్రంధముల కెక్కుట క్‌ ర్షముగా కనపడినది. అందువలననే 

జి 


వ్యావహారిక ప దములందు నై చ ల. శరటంలఫలు భద 
ముగ నిల్చినపి. 


ర్‌ 


న. 


అయినన్‌ -ఒ కూడ* అను స్థలమున అయినన్‌ "కు 
మారుగా గ. అను వ్యావహారిక న చమును స్వీకరించినను, డాని 
(దుతాంతత్వము ల్‌ లోపింపక “అయికేంగూడొ” అనియే మ్రయోగముల 


కెక్కూుచు వచ్చినది. వర్తమానళ్ళ్నతర్థకచువర్ణము [ద్రతాంతము 
గావున దాని స్థానములో “విసరుచున్‌ కదలే” అనుటకుమారు 
“ విసడుతాంగదలె” “* విసరుకొంటాంగదలతె ” వంటి రూపములు ఈ 


వోజ్మయమున. కోటానుకోట్లు. “కౌగిట” అను దానికి వ్యావహారిక మైన 
శకనట” లో గూడ, అరసున్న పట్టుతప్పలేదు. “ఆడన్‌” ఈడన్‌ 


.5్‌ 


మొదలగువాని వ్యావహారిక రూపములకు “*ఆడాన్‌, ఈడాన్‌” లో 
గూడ [ద్రుతముండుట మరీ వింత. ఇంకన్‌, చాలన్‌ మొదలగు. 
ప్రాంథికరూపములు “ఇంకా”, “చాలా” గా దీర్హాంతము లయిన 
పుడుకూడ (ద్రుతాంతత నాటికీ నేటికీ సుప్రసిద్దమే. 


అట్టులే “ఎజు(గు” మెజయు, “మీజు” పొజు, మొదలగు 
ధాతువులయందును, కజణకు, చెఅకు, మొదలగు సుబంతములయందును 
శకటరేఫ పట్టుదస్పలేదు. ఈ శకట రేఫ విషయమున కొంత్మవాయవలసి 
యున్నది. యతిప్రాసస్థలములలోతప్పు తక్కినచోట్ల ఈ వాజ్క్ఞయ 
మున దీనికి నియమ మున్నట్లు కనబడదు. ” రేఫణకారనిర్ణయము”ను 
వెలయించిన 'పెద్దతిరుమలా చార్యుల పెద్దణీకముతో సాగినఈరాగి- 
రేకులనవాతలో, ఈ రేఫవిషయమున ఇంతశై థీల్య ముండుట విచా 
ర్య మే, అయినా బ్రాతఅంతా పోగరపనివారిచేతిలో నడచియుండును. 
సెద్ద తిరుమలా చార్యులనిర్బంధము, పనివారి అవ్యుత్ప త్తిని సవరింప 
లేదుగదా : *న కతకం పంక్యపసొదనాయ ” ః అను వామనునిమాటను 
స్మరించి ఊరకుందము.  ఏమైననేమి ? రేఫణకారములు ఈ పద- 
వాజ్బయమున పీఠము దిగలేదు. కావున నాటి వ్యావహారికభాషలో 
(గ్రాంథికళబ్దములకం కె వికృతి కనపగుచున్నను అది చాలదూరముగ 
దాటిపోలేదు. వ్యాకరణ గంధమూ పరిమళించక తప్పలేదు. . నాటి నేటి 
వ్యావహారిక భాషలకు. ఆ వాదములకు ఇంతవ్యత్యాస మున్నది. 


ఈ అనంతమెనత్మీవమందో ద్వేగములు  దేశ్యభాషలో తప్ప 

మ. దం 
వని ఊహించయే నన్నయ, “ ప్రవాహినీ దేళ్యా ” 
ఈ వ్యావహోరికభాష, పదములలో, సంధులలో, సమాసములలో, 


అంతట తనప్రతిష్టను విశిష్టముగ చూపుకొనుచుండును. 


అని నెలవిచ్చినారు- 


పదములలో £.. “వచ్చును” మొదలగుతద్దర్మార్థ కరూప_ 


ములు ' వచ్చీని, చేసీని, " ఇత్యాదిగా ఈవాజ్యయమాన గఅవుం 


శ్‌ 

వాక్యాదియందును * “నేసిన 'చేంతలు” ఇత్యాదీ రూపములుగలవు. 
“జ్వప్రడైడ్రుపొ డు, ఉండెడివాండు” వంటివానికి మారుగా “*ఉండేటి. 
వతు ఉచవాయ * వంటీరూపములు కోకొల్లలు. “వలదు” అను. 
భబ్ద్బము క్‌ కొంతకాలానికి * వద్దు * గా మారితే, అది అన్నమయ్యభాషలో 
ప నాడ్డు. గా యతిస్టానములలోగూడ బిగిసినది. “ఒడి” శబ్దము 
జ వాడి గానే -సెక్కుస్టలముల నిల్చినది, “ యకారంబును' వువూవా 
వ్లోల్యున్లు తెన్తుంగుమాటలకు మొదట లేవు” అను. అనుశాసన మును. 
శాస్రించినద్మి ఈ భాష. తీయు, తోయు, వచ్చు, తెచ్చు, పిలుచు, నిలుచు 
"మొదలగు యువ ర్లాంచ, ద్విరుక్త చువర్జాంత, చువర్ణాంతములై. స్ట 
ధాళువులరూవములి. తోనే, తీనే, వస్తాడు, తెస్తాడు, వస్తే 
తెవ్హ్రే వృస్త్రిని తెస్తిని, -పిలి న్తే, నిలిస్టేగా ఈ భాషలో - క్వాచిత్క 
ముగ గలవు. ఈ రూపములకు ఆనాడు 'ప్రారంభదశయేమో ! :. 


ఉన్నదానకు* బదులు “ఉందాన' 'అని, “ఏలి కు 'యాల' అని, 
ఎంతకు " “యంత” అని, “అనినచోకా కు “అం పేన్‌" అనియు' 
ఫ్యావహారికరూపములుగలపు. + 


'తద్భృవపదముల విషయమున మరింత స్వాతంత్యమును చూపి 
నట్లు కనవడుచున్నది. ఉదా. “భోజనము"నకు “బోజనము” అని, 
నిత్యము.” నకు ''నీత్తెము” అని, “వీథి'కి 'వీది"అని, “సుఖము” నకు 
సుకము* “"దృఢము” నకు “దిడము” 'దిటము” దిటవు, అని, 
బోధించు" కు “టోదించు" అనియు, మహా (ప్రాణాకరములను మాత్రము 

తొలగించి, 'తద్భవికరణ పద్దతి _నవలంబించి ఆంధవర్షములతో 
అపూర్వమ కొన్ని ప్రయోగించిరి. 


దృష్టము” నకు దిష్టము” అని, “ధృష్ట* శబ్దమునకు భావా 
ర్దమున వడాష్టీక మన" “దృఢ” -మునకు “దిడి మనియు" అనాంధ్ర 
వర్ణతద్భృవముల (ప్రయోగమునూ 'గలదు' 


7 


ఘను(డవు నీ విట్ల 'నేతురా* వంటి [పప్రయోగములలో కర్మ. 
(క్రియ లకు యేకవచన బహువచన వ్యత్యయ పద్ధతియు వ్యావహారిక 
ముగనే సాగినది. 


సంధులు; చాల స్థలములందు ఆచ్‌ సంధులు, (ద్రుత గసడదవా 
దేశాది హల్చంధులు గట్టీగ నిలిచి యున్నవి. కొన్నిపట్టుల న్వేచ్చగా' 
నడచినవి. ఆ సంధి నియమములు కొన్నిపట్టుల మనము విప్పిచెప్పితే 
తస్ప సందేహించవలసినంతగా గలవు. “సరి, పాలు=సరివాలు : 
పంట_[ పండినది=పంట వండినది; ఆడన్‌ -- ఈడన్‌ =ఆడానీడా; 
ఒక - బుద్ది; ఓ - బుద్ది= ఒబ్బుద్ది ఇది విచ్వితమైనత్రికసమాసము.' 
నీ_1. ఎడజనియ్యెడ కూడ అట్టిదే: ఇవన్నియు (ప్రకరణమునుఐట్టి 
మనమే వింగడించుకొనవలసి యుండును. [ద్రతముషమై అచ్చులకు,. 
ఉకారాంతముల.పై అచ్చులకును. యడాగమము వచ్చుట, విసంధిగ, 
వాయుటయు గలదు. 


ఓకారమునకు, నీ, మీ, వంటి శబ్దములలోని 'ఈ"కారమునకు" 
త్రికసంధిని శాస్త్రము చెప్పకపోయినంతమాత్రమున మనము వాడ 
కూడదా? అని అన్నమయ్య ప్రశ్న. వ్యవహారము సహజము స్వతం 
(త్రము. వ్యాకరణము విశ్వామితసృష్టి అని అన్నమయ్య దృష్టి ఇంత. 
చెల్లుబడిగల తెగువరి తెలుగుకవులలో ఇంకొకడు లేడు. 


“కడ -- కడ=కట్టకడ *ను "కట్టంగడ * అనివాడుట ఈ వాబ్మ 
యమునందు వింతగా తోచుచున్నది. ఇది తమిళ వ్యాకరణ పద్ధతిగా 
తోచుచున్నది. "ఏ (పొద్దును కొలువుకు మారుగా *. "ఏ ప్రొద్దూ. 
గొలుపు” వంటి.రూపములు కో కొల్లలు 1 


శఈ హా జ్బ్యయమంతా శోధించినపుడు పొల్లునకారముమా(్ర మే. 
ద్రుతముగా తోచును. (ఆయె ఆయను _(- కానీ-స్థలమున, * ఆయను౯ 
గానీ" వంటి 'రూపములే పలుకావుల కావవచ్చుచున్నవి: ఈ పద్దతిలో 


చూచినప్పుడు ' నేను ' రళ, ' నేన్‌ " ద్రుతాంతముగా వీరి సంప్రదోయము 
చెప్పుచున్నది.  (ద్రతసంధులవిషయమునందంతటా ఇదే మర్యాద, 
ఇంచుమించు వ్యాకరణములన్నియు ఉత్వవిశిష్ట, ఇత్వ విశిష్టనకారము 
లనుగూడ ద్రుతాంతములుగా చెప్పుచున్నవి. నారాయణీయాంధ్ర 
వ్యాకరణమున చర్ల గణపతిశాస్రిగార్కు. పై జెప్పినట్లు ఈ, ఊ సహిత 
నకారములు (ద్రుతాంతములని సపెద్దవాదనచేసి చూపినారు. వ్యావహారి 
కమునందును, వ్యాకరణసంప్రదాయమును వదలని తొళ్ళపాఠకకవుల- 
వాజ్మయమును వారు చూడలేదేమో! వజ్ఞలవారివాదము (ద్రుతవిష 
యమున _కాళ్ళపాకకవులవాజ్బయమునకు సన్నిహితముగ తోచు 
చున్నది. “నేను విదప దిగియెద ” అను తిక్కన (ప్రయోగము, “ప్రవ 
నజు కవచమే. నువఠింతు” అను చిత్రకవి పెద్దన (ప్రయోగము, 
మొదలగునవి “నేను” ను కళగా చూపినవి. ఇక్కడ పొఠభేద కల్పన 
మునకు పండితులు వెనుకాడరు. సంధులలో (ద్రతసంధియు ఒక 
టగుటచే ద్రుతమునుగూర్చి ఇంతమ్మాతము చర్చింపవలస్వి వచ్చెను. 
“ చెప్పి - అంపెను=చెప్పెంపెను. ఆపె -.- అనగా = ఆపెనంగా, 
వంటి సంధులు నేటికిని వ్యవహారారూఢములే : 'ఆమె-. అంట "= 
“ఆమంటి అనిన చేమకూరవానిసంధిగూడ మనము గుర్తింపవలసి 
యున్నది. వాజ్బ్యయమంతా నిండిన యీపద [ప్రయోగములకు, 
కంబళఖోజనన్యాయ మగునని పాట లుదాహరింపలేదు. 


నల 


సమాసములు :.. ఈ విషయము ఒక పే |పత్త్వేకనుగ విమర్శింప 
వలసియున్నది. య (వకరణానుగతముగ ఒకటి. రెండు మూత్రము 
చూప్పచున్నాను. (. కన్నుల కలువలను గళ్కాన నిన్నుంజూచికే” 
(పాట 1). గ)" విగ మహ సిగ్గులకుగాక”. (ప్రాట 81); 
. కష. (లి బెదరని ళో స్యళ్ళగంప' (పాటి య. అను 
నవి క్రమముగా, 1) కల్పున కన్నులు (ఓ నాతో చిగిరించేసిగ్గులు 
(ఇది కర్మధారయాభాసము ము ( జెదరపి తుమ్మిదలగుంపు_అనుట 


9 


సహజముగదా : మరి ఈ సమాస విధానము కొన్నిస్టలముల యతి. 
(ప్రాసనిర్భంధముతో, మరికొన్నిస్థలముల స్వాతం్యత్యనుతో నడచినది. 
రసభావములు -_ అన్న మయ్యదృష్టి 

శృంగారమునందు, కృష్ణుని చిలిపి చేష్టలుగ ఉదా త్తతకు 
దిగువమెట్టుగా సాగిసపాటలు కొన్ని కలవు. దీనివలన, కేవలము 
పర మేశ్వరార్చితములయినవానిలో హెచ్చుతగ్గులు గమనించి, కొన్ని 
పరమేశ్వరున కనర్హములనుట ఆయన సర్వాత్మకత్వాన్ని శంకించి 
నట్లగునని అన్నమయ్యభావము కాబోలును. ఉదాహరణమునకు:_ 
వాకోవాక్యము, 


నాట 


'మేలురా నీకతలకు మెచ్చితి నేను 
మేలములాడితి నీవు మెచ్చులాండివంటానే ॥ పల్లవి ॥ 


వెన్నరేల తీ సేవురా చిన్నవా6డా స్‌జ్వ 
చన్నులపై పయ్యదేల జారెనె నీకు 
యెన్నిక నేమాటకు నీవేమాడేవు; అవి 
జన్నెపాలువట్టినమాచా డెలంటానే * మేలు ॥ 


వుట్టులేల యెక్కేవురా వుద్దండీండా చక్క6_ 
రు యి 
గటుకోవె పోంకముడి కదలె నీకు 
ట్‌ 
వొట్టుక నేనాకటం పే నొకటాడేవు; అది 
తొట్టి రతులసిగ్గులదొడ్డియంటానే ॥ మేలు;; 


చేరి యిల్లు చొచ్చేవేరా (శ్రీవేంక కేశ నీవు 
తారసిల్లి వొంటినే వుందానవంటానె 
కోరి ననుం గాంగిలించి కొత్తలుగా నాడేవు 
దూరనేలె గొల్లవారిదోమటంటానే ౪ మేలు: 186 


10! 


- దీనిలో , కృష్ణుడు. పరబ్రహ్మమే యైనను, తాను స్వీకరించిన 
మానవత్వము, గోల్లకులముదోమటి, చిన్నవయసు. దిలిపితనమూ,. 
(పతిఫలించున బ్లన్నమయ్య వర్షించినాడు.. లోతుగ పరిశీలించినపుడు 
కృష్ణరూపియగు శ్రీవేంక పేశ్వరకీ రృనమే దీనిపరమార్దము, 


కొన్నిటియందు, ఖౌతికముగా మనము భావించేళ్ళ్చంగారము. 
పరమార్దమైన అధ్యాత్మవిద్యగా, కావ్యములలోని శృంగారరససం(ప్ర-' 
దాయమునుపై కప్పుకొన్న యోగిమర్యాదలుగ భాస్సించుటయు కలదు: 


సామంతం 
తరుణి జవ్వనపు(దపము నేయంగను 
వరుసతోడ జాతివై రము లుడిగె ॥పల్లవి॥ 


జక్కవపులుగులు జంటవాయవివె 
గక్కన వెన్నెలగాసినను 
యెక్కడ. గోవిలయెలు6గులు చెదరవు 
..గుక్కక వానలు గురిసినను ॥ తరు ॥ 


గుంపుందుమ్మెదలు గొబ్బున బెదరవు 
సంపె6(గతావులు చల్లి నను 
ముంపున6 జకోరములు వసివాడవు 
' సాంపుంగళలు (ల 'పెనుసూర్యు.( ఢుండ6గను - ౫; తరు॥ 


చిలుకలు సందడి నేసిన. దొలంగవు 
కలసినసమరతి కయ్యమున 
యెలమిని శ్రీ వేంక పేశుండు.గూడంగ 
చెలియంగములని చెప్పలగల బొనంగె: 1తల॥ 167 


117 


ఈ కీర్తనమునందు శృంగారము గుబాళించు చున్నను, వెన్నెల 
కౌచినను జక్కవలు (చన్నులు) జోడు వీడకుండుట, రతిస్వేదవర్హ_ 
మున్నను వాసంతికములగు కోయిలలు కూయుచుండుట, నంసపెగవంటి 
"ముక్కున . బుట్టిన నిట్టూర్పులు సందడించినను చికర్యభమరములు 
బెదరకుండుట రతి సమ్మర్షశబ్బములతో చిలుకలు -_ చిలుకల యొలు 
గులు ((రతికూజితములు ) కట్టుగదలక ఉన్నచోటనే ( కంళములందే) 
్రతిధ్వనించుట మొదలగు సహజవ్రైరత్యాగము వర్డి ంపబడినదధి. 
యౌవనమును తపముగా వర్ణించుటచే, తపళ్ళక్తి కి పరీక్షగా చెప్పిన 

“ అహింసా(ప్రతిషస్టాయాం తక్ఫ్‌న్నిధొ. వై రత్యాగః ” అను యోగశాస్త్ర 
మర్యాద “ఇందు పొటింపబటడినది. ఇది చాల ఉదాత్తమైన "భావన. 


కావున అన్నమయ్య దృష్టి, పరఘమేశ్వరార్చనగా సాగించిన 
“యీ సంకీర్తనలరాశిలో ఉ_త్తమాధమ భేదబుద్ది. భావములం ధై నను 
భాషయందై నను తగదనియే. అందుకే యీ రెండు పాట లుదాహ 
రించితిని. 


ఈ వాజ్బ్యయమునందుగల (కొత్తలను వరుసగ ఒక్కొక్క 
అంశమును, ఒక్కొక్క సంపుటమున లఘువుగ చర్చింపదలభచి, నాటి 
నేటి వ్యోవహారికభాషా పద్ధతిని సర్యగహముగ దీనిలో చర్చించితిని. 
వ్యత్పన్నులు, రసికులునగువారు ఇంకను పై పె చర్చలు సొగించి, 
తాళ్ళపాకకవులభాషలోని రహస్యరత్నములను అంగడిబెట్టగలరు. 


ఈ సంపుటము వవ్రాతపని ముగిసి, దాదాపు రెండుసంవత్ప్సర' 
ములకు పైగా జరిగినది. ఈ వాజ్బ్యయ మంతటిని త్వరగ లోకము 
నకు _అందివ్వవలెననుదొడ్డసంకల్పముగల _ దేవస్థానముకమిటీ._. 
ఛేర్మన్‌ శ్రీ చెలికాని అన్నారావుగారికి, ఆయవ్యయములను లెక్క 

_ పెట్టక ఈ పనికి వలసినంత్మప్రోత్సాహమిచ్చి నడిపించుచున్న తి.తి. 


“12 


దేవస్థానకార్యనిర్వహణాధికారులు (శ్రీ పి. యన్‌. రాజగోపాలరాజు 
145. గారికి, ఈపని నడుపుటలో మాకు తమనిండుసహకారము_ 
నిచ్చుచున్న (శ్రీ వేంకపేశ్వర [ప్రాచ్యకళాశాలాధ్యత్షులు (శ్రీ కె.నేతు 
రా మేళశ్వరద శ్రాగారికి, నా కృతజ్ఞతాభివందనములు. ఈ సంపుటము 
ముగిసీ ముగియకయే తరువాతి సంప్పట మ్యుద్రణము చేపట్టిన తి. తి, 
దేవస్థాన్నపెన్‌ మేనేజరు శ్రీ యం. విజయకుమార రెడ్డిగారికి, వీలయి 
నంతనిర్దష్టముగ ముుద్రణభరమును వహించిన అచ్చుకూర్చరులకు 
నాధన్యవాదములు. ఎంత మెలకువ్వనై నను తారుమారు చేయగల ముద్రణ 
దోషములను సహృదయులు మన్నించి తెలిపిన, ముందు జ్యాగతృ_ 
పడగలను. ఈ వాజ్బయమందలి పవ్నిత్రమైనభ క్తి, భాషలోని మాధు-_ 
ర్యము, _ నేనీపని చేసినచో శ్రీ రాళ్ళపల్లివారి తృప్తికి పాత్ర 
మగుదు ననుభావము నన్నీపనికి పృరికొల్పినవి. ఈ దొడ్డకార్యమును 
నాచే చేయించుటకు శ్రీ శ్రీనివాసుని నిండుదయ, తాళ్ళపాకకపవుల 
అన్ముగహము, పూజ్యపాదులు శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృష్ణళర్మగారి 
మంగళాశాసనములు, అండగనిలిచి కడతేర్స గలవు, 


రువతి ) ఇటు, 

త్రి య స ణు | 

స్ట గౌరి పెద్ది రామసుబ్బశర్మ, 
12౬1977 | స్‌ 

1దడ_6- | ఆం(ధశాఖాధ్యక్నడు, 


శ్ర వేంకటేశ్వర (పాచ్యకళాశాల, 
[తాళ్ళపాక వాబ్మయ పరిశోధకుడు ]] 


థ్రీః 
థ్రీరన్తు 


శ్రీ తాళ్లపాక 


ఇన్నవమాచార్యుల శృంగార సంకీర్తనలు 


స్వ స్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనళకవరుషంబులు ౧౩౪౬ అగు 
నేంటి క్రోధి సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన 
పదారుయేండ్రకు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అది మొదలుగాొను 
శాలివాహనశకవరుష౦బులు ౧౪౨౪ అగు నేంటి దుందుభి సంవత్సర పాల్గుణ 
బహుళ ౧౨. నిరుధానకు 1 తిరువేంగళనాథునిమీయను అంకితముగాను తాళ్ల 
పాక అన్నమాచార్యులు విన్నపముచేసిన శృంగార సంకీర్తనలు. 


రేకు. 801 కన్నడగాళ 
ఏమని పొగడవచ్చు నిదివో నీదేవులను 
కామించి నీచిత్త మెంత గరంగనో కాని. 11 పల్లవి 11 


పలచని కెమ్మోవి( బలువరుసల కెంపు 
దొలంక మా౭టలాడీ. దొయ్యలి 
కలువరేకుంగన్నుల6 దళుకులు మెరువంగా 
సాలసీ నిన్ను6 జూచి సౌబగుల్లుదేరను ॥ ఏమ శై 


గ్ర) ఈ శబ్దము “నిరోధ * * నిరుద్ధ' శబ్దములకు వ్యావహారిక రూవముగా కొన 
వచ్చుచున్నది. అడ్డగింపు, అవధి అని యర్థము, ఆనాడు కడపటిదినమని తాత్స 
ర్యము. కీ॥ శే (వభాకర శాన్ర్రిగారూహించిన “సరియగు '* ఆనునర్ధము తాత్సర్వా 
ర్థము కావచ్చును. 4 అవధి” ఆను నర్ధములో, “ ఈ విరుద్ధమునకుల్న గుళలంబు 
మాకు” అను తరిగొండ--వెంగమాంబగారి (వయోగము *- విష్ణుపారిజాతము” 5 వ 
పుట -- సాహిత్య ఆకాడమీవారిది దీనికి సహాయపడుచున్నది, నే స్నీపయోగ మివ్వగా 
శ్రీమాజా రాళ్ళవల్లి _ ఆనంతకృష్ణశర్మగారు, *" నిటుత్తం” అను ఆరవవదము గూడ 
* విలువ ' అనునర్థముతో డీనికి నహాయనడు గనిరి, 
౪0! 18-౬3 


(భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముసిముసినవ్వులతో మోమున. జంద్రకళలు 
విసరుతా సిగ్గువడీ వెల!ది 
పసిండివన్నెలగుబ్న పాలిండ్లు గదల(గా= 
యం 
నొనగీ బాగాలు నీకు నుడివోనియాసల 


సో గకరములగోళ్ళు సోకకుండా నీకు నిస 
బాగుగ (6 బాదాలొ తీ బడంతి 
లాగుగ శ్రీ వేంకపేళ లలికాంగి. గూడితివి 
యీగతి రతి. జొక్కించీ నిజ నిన్ను నింపుల 


ధన్నాసి 


చెలిక త్తైలతో నేల చేరి సరసమాడేవు 
వలపించితినా నీ వద్ద నుంటింగాక 


పలుకు(దేనెల నిన్ను భమయించ వచ్చితినా 

, చెలియమాటలు నీకు. జెప్పితింగాక 
కలికితనాల నీకు( గడుగుట్టు 'నేసికినా 
వెలి నిన్ను( జూచి చూచి వెరగందితి. గాక 


అక్కరతో నీకు నడియాసలు చూపితినా 
యిక్కువ లంటంగా6 గాను కిచ్చితిం గాక 
మక్కువ సేయువమనుచు మర్మము లంటితినా 
చేతులు నొక్కంగం జేత మొక్కితిం గాక 


యొనయుమనుచు నీతో నెరుక నేసితినా 
వొనర నే నీపాదా లొత్తితి. గాక 
ఘనుండ శ్రీ వేంకకేళ కాంగిట నన్నేలితివి 
మనసు సోదించితినా మరిగితిం. గాక 


॥ ఏమ | 


॥ఏమ॥ ! 


॥ సలవి ॥ 
గు 


॥ చెలి ॥ 


॥ చెలి ॥ 


॥ చెలి! 2 


శృంగార సరికీ ర్వనలు 
'దేశాక్షి 
తడవాయ నీవద్దికె తానే వచ్చునో యేమో 
యెడయరక నీవునీవే యెరుంగుదువయ్యా 


విందువతె నాకెమా6ట విన్నవిందితిమి నీకు 
అందుకు మారుమా6౭ట లానతీవయ్యా 
సందడికొలువు నీకు సతులెందరో కలరు 
మందలిం చా కెకిచ్చినమా6ట దలంచవయ్యా 


గక్కన నాపెయంపినకాను కిచ్చితిమి నీకు 
యిక్కువై నఆనవాలు యియ్యివయ్యా 
'పెక్కుపనులవా6డవు (పేమ నీ కెందునుండునో 
యెక్కువ నీచుట్టరిక మెంచుకొనవయ్యా 


చెలంగి యా కెమారు చేయెత్తి మొక్కితిమి 
తిలకించి నీవిందుకు దీవించవయ్యా 
యెలమి" (శ్రీ వేంక కేశ యిజైైవచ్చి కూడితివి 
యట 
మలసి యాననుపులు మరువకువయ్యా 


మాళవ్థశ్రీ 


కంటిమి కొ త్తలు గొన్ని కన్నులపండుగగాను 
అంటితివో లేదో నాతో నానతీవయ్యా 


చనవరిమాటలు సారెకు నీతో నాడి 
చెనకీ నెవ్వతో కాని చెలి నిన్ను. 
తనివోనియాసలతో తగులువిరితనాన 
పనళగులాడుతా నీపై శ్రమము చల్లీని 


॥ పలవి ॥ 
వరో 


తడ ॥ 


తడ ॥ 


తడ ॥ ౩ 


1 పలవి 
భారి 


కంటి 11 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సందడి( దానేమౌనో సరసనే కూచుండి- 
అంది విడేలియ్యవచ్చీ నప్పటి సీకు 
మం దెమేశాలుసేసుక మలసి సొలసి నవ్వి 
సందుసుడి. దనమోవిచౌలు చూపీని 


పచ్చిదేర నాడానీడా పంచల. బొలసుకొంటా 
యెచ్చరిక లేల సేసీ నేమీ యాపె 
యిచ్చట (శ్రీ వేంకపేశ యేలితివి నన్ను నేండు 
నచ్చుకొట్టుతా( గొంత నవ్వ6ంగ లాచీని 


దేవగాంధారి 
చక్కనివాండ వన్నిటా 'జాణవు సక 
మక్కువ నీకు. జేయుకే మాభాగ్యము గాదా 


వన్నెకెక్క- సీకు నేను వలవ నావసమా 
కన్నులనే చూచి చొక్కంగలం గాక 
చన్నుల న్‌ొ్తి కాంగిలించ6గ నావసములా 
సన్నలనే' నీమోవి చవిగొంట గాక 


ఆయమెరి6గి పెనంగ నప్పటి నావసమా 
కాయమంటి సంతోసించ6గల. గాక 
చేయిముట్టి నే నిన్ను6 జెనకంగ వసమా 
చాయలకు నీతో సరసమాడుట గాక 


పిలిచి నిన్ను రతుల6ం గలయ:£గ వసమా 
చెలరేంగి నీనేవ నేయుట గాక 
“మెలమి శ్రీ వేంక కేశ యిన్నిటా నన్నేలితివి 
తలంచ నిన్ను వసమా' తగులుట గాక 


॥ కంటి ॥ 


॥ కంటి॥ 4 


._.॥ పలవ్‌ ॥ 
న్‌. 


॥ చక్క ॥ 


॥ చక్క ॥ 


॥చక్క!॥ క 


శృంగార నంకీర్తనలు 
శుదవసంతం 
థ 


పిభునితో నింకనేలే వేసాలు 
సుభసోభ (భళోభ) .నములెల్లా. జూపవలెంగాని 


చేరి సంగడి6 గూచుండి సిగ్గులువడి తే బాదు 
వూరకే తలవంచుక వుండంగరాదు 

_ గోరగీరంగా నొడ్డుకొం పే సంగతి గాదు 
కూరిమితో రతి కియ్యకొనవలె6గాని 


తప్పక మొగాలు చూచి తలపంచుకొంపేం బోదు 
ముప్పిరి6 జిరునవ్వులు ముయ్య6గరాదు 
పిప్పిగా "మోవి యాన వెనంగేది బుద్దిగాదు 
కుప్పలు దెప్పలుగా( గూడవలె. గాని 


జిగి. జన్నులు సోంకించి చెమరించితే( బోదు 
అగపడి కౌంగిలించి యలయరాదు 
వెగటు లేక యేఠె (శ్రీ వేంకపేపు. డిఫై నిన్ను 
లత్తాగొలు న 
తగులై యిట్లానే పొంద(గవలె. గాని 


రేకు [02 , కాంబటోది 


నీవేల సిగ్గువడేవే నెలంతా 
యీావల;? జెలికత్తెల మెగస క్కె మాడేమా 


చుక్కలవలె నీమోవి సూదివాటు లుండలగాను 
యిక్కున నీకెంగేల నేల మూనేవే 
తక్కక గజరుంజే/ంతలవాండు సీమగండు 
యెక్కడా లేనిదా యందుకేమాయనే 


॥ప లవి॥ 
ఉం 


॥విభు ॥ 


॥విభు ॥ 


॥విభు॥ 6 


॥పలవి ॥ 
న. 


[1 సివే 11 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


టుకొని (కోనీ చెక్కులపై నవచంద్రకళ లుండ6ంగాను 


గాటపుంగస్తూ రెంతకడు మె త్తేవే 
మేటియైన సివిభుండు మిక క్కిలి. నారజకాండు 
ఆంటదానికి. గలదే యందుశేమాతుసా 


తగ నీమెలి నాడాడ తన్ముచదురు లుండ౧౫” 
పొగరుంగుంకుమలేల పూసుకొనేవే 
జగములో (శ్రీ వేంక కేశ్వరుండె జాజరకా(6డు 
అగపడి నిన్ను నేతె నందుకు నేమాయనే 


శంకరాభరణం 


పోలించి చూచితేను' పొసంగు నిద్దరికిని 
మేలువారు తొల్లై మీరు వోలలాడరయ్యా 


కదిసి యింతి నీతో కడు మా6ంటలాడ6గాను 
అదె మోవిచిగురులు యల్లాడం జొచ్చె 
యిదె వసంతకాలము యొదిరించె నీకు, నేయ 
సదరాన వలపులు చల్లులాడరయ్యా 


కందువ. గాంత నిన్ను6 గా6గిలించుకొనంగాను 
అందమై బాహులతలు అల్లుకోంజొచ్చె 
మట ఉం ప 
వింతజాజరకాలము వేడుకతో. దలంపించె 
సంతోసపుచిరునవ్వు చల్లులాడరయ్యా 


అంచెల రతివేళల నంగన నిన్ను6 గూడంగా 
మించి గుబ్బలపూగు త్తులు మెరయ. జొచ్చె 
కొంచక (శ్రీ వేంక పేశ కూడె నామనికాలము 
చంచలించక యింప్పులు చల్లులాశరయ్యా 


1నీవే॥ 


11 సీవే॥ 7 


॥సపలవి॥ 
ఛల్‌! 


॥ పోలిం ॥ 


॥ పోలిం ॥ 


॥ఫోలిం! 8 


శృంగార సంకీర్తనలు 


బౌళిరామకియ 


ఇంతటిమీ(దిపనులు యింక నీ చేతీలోనివి 
పంతమున మోహము నీపై వేసుకొన్నది 
వెలయంగ నీకు నన్నివిన్నపములును. జేసి 
తల వంచుక వున్నది తరుణి 
కలయ నీమేనెల్లా కందువచూపులం జూచి 
తలంచుకొంటా నున్నది తనలోనను 


పనివడి తెచ్చి నిమ్మపండు నీచేతికిచ్చి 
నినుపుసిగ్గులతోడ నిలుచున్నది 
ననుపున6 గొంతచిరునవ్వు నీముందర నవ్వి 
తనియక చెమటల దైవారీని 


కడునిచ్చకముగాంగ గక్కన నీపాదా లొత్తి 
వుడివోని బత్తితోడ నోలలాడీని 
యెడయక శ్రీ వేంక కేశ నీవు గూడంగాను 
చిడుముడి( జెలులతో. జెప్పి మెచ్చీని 


నీలాంబరి 


ఎంత వేడుకో నీకు యీపెము(దను 


వింతలెల్లా( జూచి మాకు 'వెరగయ్యీ నిపుడు 


॥।పలవి॥ 
స్లాన్యాః 


॥ ఇంత ॥ 


1 ఇంత ॥ 


॥ ఇంత ॥ 9 


॥పలవి ॥ 
వః 


ప్రియ !1గ(పేమి మున నీతోడ ప్రియురాలు మాంటాడంగ 


ఆముకొని వినేవు నీ వప్పటనుండి 


గోమున నేపొద్దు సీకు( గొలువులు నేయంగాను 


జామటనుండి యి్తై సంతోసించేవు 


1. గుర్ముపాసభంగములు, 


॥ ఎంత | 


(భ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


అప్పటిని బాగాలిచ్చి అకుమడిచియ్య6గాను 
వుప్పతిల్లు (గళలతో నుబ్బేవు నీవు 
చిప్పిలంగ నిన్ను. జూచి "నెలవుల నవ్వ6:గాను 
చెప్పరానితమకాన. జిమ్మి రేంగేవు 


నేరుపులెల్లా మెరసి నీకు6. బాదా ల్‌ొత్త(గాను 
బోరున సీనిలు వెల్ల 6 మలకీంజేకు 
యీరీతి (శ్రీ వేంకపేశ యేలితవి సీదేవుల 


॥ ఎంత ॥ 


గారవప్పరతులను( గడుంజొ క్కేవు ॥ ఎంత ॥ 10! 


నాదరామ్మక్రియ 


ఎంత వలతువో కాని యీతనికిని 
చింతలెల్లం జిగిరించి చిమ్మి రేంగెనె 
ఉం 


చక్కనినీరమణుండు సరసము లాడితేను 
లక్కవంటినీమనసు లలి గరంగి 

వెచ్కుల పె పె చెమటలు చిరుమోవితేనెలు 
వొక్కమా జే చెలరేంగి వూక్తైత్తెనే 


మచ్చికతో నీమగండు మా6ంటలాడినంతలోనె 
పచ్చినజవ్వనమెల్ల పదనెక్కి 
పచ్చనిమెయిపులకలు బాగుగా మోముకళలు 
విచ్చనవిడి దోడుతో వెద్నలె మొలచెనే 


యెన్నంగ శ్రీ వేంక పేపం డిన్హై నిన్ను. గూడంగాను 
చన్నులైై సీవురమున న! వెళ్లి 
కన్నులంజూచేకాంత్షలు కా(గిటీలోనిరతులు 
పన్ని యిరువంక నొక క్కపరే రాసులాయనే 


॥ పల్లవి | 
ఖా 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 11 


శృంగార సంకీర్తనలు 


తెలుంగుంగాం(గాంటోది 


వెంగెములు నిన్నాడను వేసరించను 
సంగతిగ నీకు నిచ్చకమే నేనేను 


తలపో6త లెన్ని లేవు తమకము లెన్ని లేవు 
వలచినయటువంటివనితకును 
కలువల వేసి నన్ను( గమ్ముక యెంతడి గేవు 
నెలకొన్ననీచేంతలు సీవెరంగవా 


వాడుమోవై తే నేమి వంచినతలై తే నేమి 
వోడక విరహముతో నున్నదానికి 
. యీడకు వచ్చితివిగా యిప్పుడు వేండుకోనేల 
వేడుకకాండవు నీకు వెలితున్నదా 


నివ్వెరగులు గడమా నిండునవ్వులు గడమా 
వువ్విళ్లూర, న్‌న్నుః గూడి వున్ననాకును 


॥1 సల్లవి 1 


1 వెంగ ॥ 


॥వెంగ!॥ 


యివ్వల శ్రీ శీ వేంకపేశ యెంత నన్ను లాలించేవు. 


నివ్వటిల్లునేర్పరివి నీకు నేంయు గొ తలా 
ఉం అలవి 


రేకు 008 హిందోళం 


ఎదిరి. దన్నెరంగని దేంటియాంటది 
కదిసనేవు వలప్పలకలగంప గలందా 


కూరిమి నావద్ద వచ్చి కూచుండినపతితోను 
సారెసారెం గొసరితే చవి వుట్టునా 
నారుకొన నాతోను నవ్వు లితండు నవ్వంగ 
చేరి చెనకే వెంతచి త్తిణివే నీవు 


॥ వెంగె ॥ 124 


॥పళివి ॥ 
వ. 


1 ఎది ॥ 


శ్రీ తాళ్లపోక అన్నమాచార్యుల 


మందలించి నాతోను మూంటలాడ.గానే నీవు 
సందుసుడి( గత చెప్ప సంగతే యిది 
కందువ నాత6డు నన్ను. గాంగిలించుకుండ6గాను 
అంది విడేలిచ్చే వెంతయాసోదక త్తెవే ॥ ఎది ॥ 


(శ్రీ వేంకకేశుండు నేనూ. జేరి తెరలో నుండంగా 
"నేవలకు దగ్గరేవు చెల్ల దే నీకు 
కెవళమై నాకితండు గలసిమెలశుండ(గా 
నీవు (పూం) జెప్పుకొనే వేంటినేరుపరివే ॥ ఎది ॥ 18 


'దేసాళం 


వలచి వచ్చితి నేను వానికింగాను 
నెలవె మీ గొలవాడనే తానుండు న (నం) టా శ॥పలవి॥ 
రా గు శ దా 


చెందమ్మికన్నులవాండు చేతిపిల్ల (గోవివాండు 
యిందు వచ్చె. గంటిరా యేమిలే యమ్మా 
మందలపసువులవాండు మకరాంకములవా.డు 
యెందు నున్నా(డు చెప్పరే యేల దాంచేరమ్మా ॥ వల ॥ 


నెమలిపించెమువా(డు నీలమేఘకాంతివాండు 
రమణు. డాత.డు, మొక్కే రమ్మనరమ్మా 
జమళిచేతులవాండు సంకుంజ్నక్రములవా6డు 
అమర మీపాల. జిక్కునట చూపరమ్మా ॥వల॥ 


పచ్చ బ్రైండిదట్టివాండు పక్షివాహనప్పవా(ండు 
యిచ్చినాండు నా కుంగర మిదివో యమ్మా 
చెచ్చెరం గొనేటివాండు శ్రీ వేంక పేశ్వరుండు 
వచ్చి నన్ను6 గూడినాండు వాండువో యమ్మా ॥1వల॥ 14 


శృంగార సంకీర్తనలు 


కెళి 
సీకు బాంతై నీముందర నిలుచున్నది 
దాకొని నిన్నెటువలె. దగిలీనో కాని 


చెలరేంగి చెలరేంగి నేవలునేసీ నాపె 
వలచి తానెందుండి వచ్చెనో కాని 
వెలలేనిసింగారాలవింత మొగము దాపె 
కలయ నెన్నాళ్ళనుండి కలిగెనో కాని 


నిట్టచూపులతోడ సీమొగము చూచీ నాసె 
వొట్టి నీవేపూరో తానేవూరో కాని. 
బట్టబయలు నీతోను పైకొని నవ్వీ నాపె 
చుట్టరికము నీకు. దా నెట్టాయనో కాని 


“పొంచి నీవద్దం గూచుండి పువ్వులు ముడిచీ స్‌ 
త. దా నెన్నడు ెండ్లాడెనో 
యెంచంగ నన్ను వ నయగ గూడితివి 
పంచలపాఠలె తానేల పదరీనో 


కన్నడ గౌళ 
ఏమి చెప్పేడ్ని సీసుద్దులు యెంతవాండవు 
... చేముటి నామ నిజ నేసలు చలేవు 
గ్‌ య టబ జస 


ముచ్చట నెవ్వతై నా నీమోము చూచితే జాలు 
చెచ్చెర మేనవావి చెప్పుకొందువు 
మచ్చిక్షతో. నాకమారు మా6టాడి తే6' జాలు 

.. ;గచ్చుల నంతటిలో కంకణము గట్టుదువు' 


॥పలవి॥ 
ళ్‌ 


నీకు ॥ 


॥ నీకు ॥ 


॥[సీకు॥ 15 ॥ 


॥పలవి॥ 
వా 


1 ఏమి ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంగట మగవాండని సిగ్గువడి తే6 జాలు 
సంగడి నందుకే సరసమాడుదువు 
ముంగ్గిటికి నీవు రాంగా మొనసి మొక్కితే. జాలు 
కొంగువట్టి పెనంగి గక్కునం గాంగిలింతువు ॥ ఏమి ॥ 


చిప్పిలునీనేంతలకు 'నెలవి నవ్వితే జాలు. 
దప్పిదేర మోవి యాని తగులుదువు 
యిప్పుడిస్టై (శ్రీ వేంకటేశ నన్ను నేలితివి 
వొప్పుగ 'రేయి.బగలు వొనగూడి యుందువు ॥ఏమి॥ 16 


సామంతం 


చూడ. బిన్నవు గాని నీసుద్దు లెన్నైనా( గలవు 
వేడుకక త్తెకుం గాని వేసాలింత రావే ॥ పల్లవి ॥ 


'తేలగిల రమణని దిష్టించి సారె జూచేవు 
చేలకొం గాత డంటితే సిగ్గువడేవు 
నాలితనాన 'నెలవి నప్వూ౭ గొంత నవ్వేవు 
యీలీల తరితీపులు యెన్ని నేర్చుకొంటివే ॥ చూడ ॥ 


మునుకొని మగవాని ముందరనూ. బొల నేవు 
పెన6గి పైకొంటే( దప్పించుకొనేవు 
మనసిచ్చి యంతతోనె మంచిమాట లాడేవు 
యెనలేనియడియాస లెన్ని నేర్చుకొంటివే 4 చూడ ॥ 


నేవ నేనేదానివతె చేరి వద్దనే వుండేవు 
శ్రీ వేంక'పేజు డేలితే జీరదీ నే 
భావించాడతండు నన్నేలె పాదాలకు 'మొక్కేేవు 
యీవిధాన నిట్టిబూమె లేమి 'నేర్చుకొంటివే. ॥చూడ॥ 17॥ 


శృంగార సంకీర్తనలు 18 


ముఖారి 


ఎజ6గ గొల్లపడుచినిల్లు గాచుకుండంగాను 
మఖి కృష్ణుండు వచ్చి నామయి చెమరింపించెనే ॥పలవి ॥ 
ణి ఉం 


పాపట దువ్వేనంటా బాసికము గట్టినాండే 
చాంపేనంటా. జేత నేసలు చలెనే 
కౌంపురాలు 'నేతమని కాంగిలించుకొనెనే 
మాపుదా(కా నేమో నేసి మనసు గరంచెనే ॥ ఎఆఅ ॥ 


౩ దండ వన్హేనంటా కంకణము గడ్జైనే 
జూదాలాడేనంటా రొమ్ముచోటు గీరెనే 
" సోదించేనంటా నొడి చూపుమని పైనే 
పోది'నేసి వేగినంతా పలకలు రేంచెనే 1 ఎఆ || 


మొగము చూపు మనుచు. మోవిపొత్తు గలసెనే 
'నగేనంటా బిగ్గెంబట్టి నామెక్కి ంచెనే 
చిగురుంబడుకమీంద్‌ థీ వలలు 
తగరువలె మా6టాడి తలంపు చొక్కించెనే ఏఐ ॥ 18॥ 


రేకు 804 సౌరాష్ట్రం 
యి 


అంతే పో వోయమ్మ బొనయ్య మంచివాండవు 
పంతాన నీతో6 బెనంగేపాటిదా యీమగువ ॥ పల్లవి ॥ 


కన్నెపడుదై నదాని( గా(ంగిట బిగింతురా 
పన్ని పూవువఠె. జేత( బట్టుట గాక 
చిన్నిచన్ను లొక్కమాంపే చిప్పిల బిసుకుదురా 
మన్ననలనే రతుల మరపుట గాక . 1 అంతే ॥ 


1. అనిపా ఇల్లు 





[4 థ్రీ తౌశ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గరి పెండ్రి కూ (తురు( జింధు వందు గా6 దీతురా 
వొగ్గి రొమ్ముమీ6ద6 బెట్టుకుండుట గాక 
౧ ట్‌ 


కగ్గలేనికెమ్మోవి కడు. బిప్పి నేతురా 
తగ్గకుండా6 గాంగిట6 దమిరేంచుటగాక ॥ అంతే ॥ 


కొత్తవయసుపడుచు గోరికొన సో6కింతురా 
పొత్తుగ లాలన "సేసి పొందుటగాక 
యిత్తల (శ్రీ వేంక కేశ యిన్నిటా సీవేలితివి 
ని త్తెము నీసేవలెలా నేరుపుటగాక ॥అంతే॥ 1901 


'దేసాళం 


ఇదివో నీపొందు లెట్టనరాదు 
రదిసితే నంటురాయిగతివంటివా 6డవు ॥ పల్లవి 11 


సూటిగా నీసింగారము చూడ6గవచ్చుంగాని 

నాటినచూప్త దిప్పుకొన4ంగరాదు 

మాటలు నీతో నాడి మలయంగవచ్చుంగాని 

మాటికి నీసల్లాపము మరవ6౭గరాదు ॥ ఇది ॥ 
ననుపు వేసుక నీతో నవ్వంగవచ్చు. గాని 

'వనక నది యణ(చుకొన(6గరాదు 

'చెనకి సరసమున చేత నంటవచ్చు.గాని 

పెనగొన్న కేలు విడిపించంగరాదు “ఇది ॥ 


కలయికరతి నిన్ను6 గా[గిలించవచ్చు.గాని 
వలవంత.( గొంత్రెైనా వదలరాదు 
'చెలరే€గి నీవె నన్ను శ్రీ వేంకపేళ కూడితివి 
యిల మెచ్చవచ్చు.గాని యేమి (మీ; ననరాదు '॥ఇది ॥ 20 


.శృంగార సంకీర్తనలు ల్‌: 
మేఘరంజి 
"మొదల నినన్న( జూచితే మొగమోటము *గనము 
యెదురు గుదురుగా నిన్నేమి నేతుమయ్యా' ॥ పల్లవి ॥ 
_ + భి 
కొంచక నీవు నేసేవి గొప్పగొప్పచేంతలు 
మంచిమాట లాడేవు మాతో నైతే 


పొంచి చెవులారా వింపే పొనంగ స్మీప్రియాలు 
యెంచారావు పంచారావు యేమి సేతుమయ్యా ॥ మొద ॥ 


మెక్కడనై నా నీచల మెంతవలసినా గద్దు 

సక్కన నవ్వేవు మాతో పలుమారును 

యిక్కడనే కంటిమి నీయిచ్చలు' కోటికొండలు 

యెక్కారావు దిగారాపు యేమి నేతుమయ్యా ॥ మొద ॥ 
హ్యత్తిననీదేవుష్లు అంతటా నిండి వున్నారు 

'గుత్తముగా నాకా6గిటం గూడితి విందు. 

నిత్తోము శ్రీ వేంక కేళ సీవలపు మోపులాయ _ 

యె త్రారావు దించానావు యేమి నేతుమయ్యా ॥ మొద॥ 214 


(శ్రీరాగం 
నవ్వుగాదు నే నిన్ను నమ్మితి జుమ్మీ 
యిన్వల నామోవి.లంచ మిచ్చితింజుమ్మీ ॥ పల్లవి 1 
'మంతనాన నీవాడినమాటలు మజవకుమీ 
కాంత లెందరైనా నీకు. గలవాండవు 
వింతలేకుండా నిప్పుడే విన్నవించుకొంటి నేను 
అంతలోనే..ఇధి "బాస యడి.గ ననకమీ నవ్వు ॥ 





రామం 


- 1 ఘనళబ్దభవమా ? 2,” నిత్య ళబ్దమునకు (కోత్త తద్భృవము. 


16 థ్రీ శాళ్లపాక ఆన్నమాచార్యుల 


గట్టిగా బిగించుకొన్ననా కాంగిలి6 దలంచుకొమ్మీ 
గుట్టున బెక్కుసతుల( గూడేవాండవు 


వొట్టి 'నేవలెల్లా6 జేసి వొడ6బాటు నేసుకొంటి 


నెట్టనే నిన్ను మీందుకట్టితి ననకుమీ 
లబ బి 


పుక్కిటితమ్మ వెట్టినపొందు విడువకుమీ 
మిక్కిలివనితలకు మేలువాండవు 


నెక్కొని శ్రీవేంక టేళ నిన్ను నిందుకే కూడితి 


॥1 నవ్వు ॥ 


చొక్కించి నాసామ్ముగా6 జేసుకొనె ననకుమీ ॥ నవ్వు 12214 


ఆహిరి 


ఆపలేక కొసరితి నంతియకాక 
సెసె నిన్నింత వొడ(బరచ(గవలతెనా 
యాయ శ 


తలపులో తమకము దాంచ నలవిగాక 
చెలరే6గి విన్నపము చేసితింగాక 
మలసి నీయంత నీవు మన్నించవా నన్ను 
నెలకొన్ననావలపు నీ వెరంగనిదా 


తనువుపై జవ్వనమదము వారించంగరాక 
వొనర నాచన్నుల నిన్నా త్తితింగాక 
ననుపుతో చనవులు నాడే నాకియ్యవా 
నినుపైననావునికి నీవు చూడనిదా' 


వెస6 గాంగిటిలో రతివేడుక వసముగాక 
పసలుగా నిన్ను6 గూడి పెకొంటింగాక 
యై 


పొసంగ శ్రీ వేంకకేళ భోగము నాకియ్యవా _ 


యెస(౧0)గ నాగుణము నీవిటు సోదించనిదా 


॥ పలవి॥ 
న. 


॥ ఆస ॥ 


1 ఆ(సప॥ 


॥1ఆప॥ 284 


శృంగార సంకీర్తనలు 17 


గౌళ 


ఎందరి. బెండ్డాడినా నీశేమాయను 


నే నిన్ను నౌ6.గాదనేనా 


అందుకు(గా న 11 పల్లవి 11 


వలచి వచ్చితినని వనిత వేండుకొనంగా 
చెలిమినేయక యేల సిగ్గువడేవు 
సాలపు(జూపుల నిన్ను6 జూచిచూచి కొసరంగా 
_ తలవంచుకొని యేల తప్పించుకొనేవు 
కాంపురము నేయవచ్చి కాచుకొని యాపె వుండంగా 
యేపున నీవు నెలవి నేల- నవ్వేవు 
పెపై నీతమ్ములానకు థామ చేయిచాంచంగాను 
రాంపుజాణతనా లేల రచ్చలో నాడేపు 


॥ ఎంద ॥ 


1 ఎంద ॥ 


వేడుకతో నాసపె నీకు వెస బాదాలొత్తరా6గా 
కూడుదువు గాక యేల గుట్టుచూ పేవు 
యీడనె శ్రీవేంక కేశ యిటు నన్ను. గూడితివి 


పీడమిచ్చేసతి నేల వింత సేసేవు 1 ఎంద 1244 


నేకు 805 _ఖైరవి 


'చైలులము మాచేత. జెప్పించరాదు 

వెలయ నాతండు నీవు విచారించుకొనతే 1 పల్లవి 
సిగ్గువడ నేమిటికి చిత్తములోని వేడుక 

యెగ్గుగాదు రమణని కెరింగించవే. 
తగ్గించి దాంఛవచ్చునా తల౯పుటోనివలపు 
వ్‌గ్గి యాకతానకు నీవు వొనరిక(కంఎ)దీయ వే 
2 

౪01 18-౯4 


॥ చెలు ॥ 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముసిముసినవ్వుల్లేల ముంచిననీకోరికలు 
వెస నాతడు. చెల్లించీ వేడుకొనవే 
వసగానిచన్నులజవ్వన మొద్దం పే టోవునా 
కొసరి చూప్పదుగాని కూడి శేరచేయవే ॥$చెలు ॥ 


సన్నలు( జాయలు నేల చలమున నీయాస 
పన్ని యితం డీడేరిచీ విన్నవించవే . 
నిన్ననే తాం గూడినాండు నీవేల మొర6ంగేవు 
యెన్నిక శ్రీ వేంకకేశు నింకా. గాంగిలించవే ॥చెలు! 25 ॥ 


(శ్రీరాగం 


ఎంత సింగారించుకొంటి విప్పుడు నీవు 
చింతించ6 జక్క6ందనమే సింగారము గాదా 11 పల్లవి (41 


కాంత నీవు నిమ్మపండ్లు గాను కియ్యవలెనా 
బంతి. నీచన్నులే నిమ్మపండ్రుగావా 
ల్హే నట. 
పొంత నందుకు. దామరపూవుల వేయవలెనా 
చెంత(జూచేసీకన్నుల్తే చెందామరలు గావా ॥ ఎంత ॥ 


కలికి నీవప్పటిని కృప మంపవలెనా 
కలగొన్న నవ్వులే కప్రాలు గావా 
తెలిసి నీమాంటల తీపులు చల్లవలెనా 
తిలకింప మోవితేనే తీపులు గావా 1 ఎంత 


వనిత యింటికి. బిలువంగ నింతవలెనా 
యెనసితే నీపయ్య దే యిల్లుగాదా 
చెనకి యల మేల్మంగ శ్రీ వేంక పేశుండ( దాను, 
కని మొక్కవలెనా నీకాంగిలే మొక్కు గాదా ॥ ఎంత ॥ 26॥ 


1. “వనము+-కాని” " ” " 


శృంగార సంకీర్రనలు 
సళశవంజరం' 
వింటి'రపే చెలులాల వేడుక సంతోసవార్త 
యింట నింట వూరనల్ల యిదే సుద్ది 
కోమలి దేవకిదేవి కొడుకు 6 గంపే రేపలై6 
(బేమతో వసుదేవుండు పెంచం బెట్టి వచ్చెనట 


1 ప లవి ॥ 
న. 


గామిడై యశోదకూ6తు( గంసునికి. జూపెనట 


ఆమగువ కంసుని నద్దలించినదట 
శావణబహుళాష్ట్రమి సవరేతిరికాడను 

ఆవేళ 'రోహిణి మంచిదై నపొద్దూనట 

కావింప మేనమామకు గండమట యీతండే 

దేవరట బాంపలెల్లా దిక్కులం జెప్పిరి 


మటమీ(6ద రాకాసుల నిందరి. గొన్టైనట 
. ఘటన సాధులనెల్లా6 గరుణ రక్షించెనట 
పటుగతి వీడు (శ్రీ వేంకటగిరికృష్తుండట 
రిం 
నటించునల మేల్మం గనాయ కుడు దానట 


సాదుంతం 


సందుసుడిక త్రైలజాణతనా లిట్టివానె 
పొందులేనిపొందుతేల పొదువ వచ్చేవే 


బట్టబయ లాతండు నీబావంటా నందరితో 
చుట్టరికా లెంతేసి చూపి చెప్పేవే _ 
మెటిపటు కపటి నీమేన తకొడుకంటాను 
॥ ట ట్‌ శ్‌ అవి 
జుట్టిగొని యాతనితో సరసాలాడేవే 


1. ఇది ఆధ్యాత్మఛాతపలో నున్నది. 


॥ వింటి॥। 


॥ వింటి ॥ 


;వింటి॥ 274 


॥;పలవి ॥ 
ల. 


1 సందు ॥ 


౭0 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
జెరసి యాతండు నీపెండ్రి కొడు కవునంటా 
సారిది. గంకణ మెట్టు చూపవచ్చేవే 
నష నాతడు నీకాలు దొక్కినాండంటా 
పరసప్పసె నింటిలోనం బవళించేవే 


లు 
వ 


పూలకె యిష్తుడు సీవొడివ పై సీఠతండంటా 
నోరిమాటలాడి చన్నుల 


లాం 


నొ తేవే 
చ లి ల్‌, 
యీరీతి (శ్రీవేంక కేశు( డే నలమేలుభుంగసు 


నారమణుండేలె నన్ను నవ్వులేల నవ్వేవే 


ముఖారి 
కాంగిలించి పటుకోరే కలరి వీయ 
ట్‌ య 


మా(౭గినమోవి చూపి మరిగించి ఐఎడు 


కో డెకాండ్లు( దాను కోలలె త్తువొని 


వాడల నుట్లు వడి గొట్టీని 
'వేడుకకా 


దమ్మ వెస గృష్టం డిటువంటి__ 
శాడలు వదం పేను మ 
డ్‌ 


గొన్హుల నాదినాండు 


అవ ంం ల 


పాడుకొని హా న 'ఫెడుష్పమని 
పాదాలకు మొక్కి తేను పయ్యద దెరచీని 


1 సందు ॥ 


॥సందు॥ 28 ॥ 


॥పలవి ॥. 
ర 


॥కొంగి॥ 


॥ రౌ6గి4 


॥కొాంగిం నలి [1 


శృంగార నంకీర్తనలు వి 
రొమక్రియ 


చిత్తగించి చూజవయ్య సిగ్గువడ సీకేంటికి 
బ తినేసీ నా౩ నీసె భావించవయ్యా 11ప 
వాం కా. 


"సెలవుల నవ్వుతాను చేరి మాంటలాడుళాను 
పలువరుసలు చూపీ( బడతతి నీకు 
నిలుగునివ్వెరగుతో నిండుసింగారములెల్లా6 
బలుమారు" నీముందర. బచరించీని - 11 చిత్త ।॥ 


కొప్పు చక్కంటెట్టుకొంటా కొలువులు నేసుకొంటా' 
నెప్పున( జన్నుల నొత్తీ నెలంఠ నిన్ను 
వుష్పతిల్లు(గళలతో నుడివోనిజవ్వనాన_ 
కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట చిత్త! 


సరులు దిద్దుకొనుచు చవులెల్లా 'మోవి6 జూపి 
మరిగించీ నల మేలుమంగ నిన్నును 
ఇరవె (శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి 
వురము.పై నుండి యాసె వుబ్బించీ నీమనసు ' ॥ చిత్త ॥ 80 


రేకు 808 శంకరాభరణం 


అల మేలుమంగను గ 
నిలుచుండి నను జూచి నీకేల లోంగను 


చేరి విన్నవించవే సిగ్గువడ నీకే(టికి 
చీరుమూరుగా వలచినదానవు 
వేరులే కప్పటనుండి చేళగాచుకుందానవు 
నేరుపుతో నన్ను6. జూచి నీవేల లోంగేవు 





2 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గట్టిగాను నవ్వవే కడుదాంచనేంటికి 
తొట్టినట్టితమకముతోడి దానవు 
*నట్టున నందుకు(గానే కోరి లాచివుందానవు . 
నెట్టన నేనుండంగాను నీవేల లోంగేవు ॥ అల ॥ 


యెనసి కా6గిలించ వే. యేంకరంగ నీకేంటికి 
పనివడి యై యాసపడదానవు 
మునుసె నన్నుం గూడె నిమ్ముల ఠీ వేంకపేకుండు. 
నిను నాతండే కూడీ నీవేల లోంగేవు ॥ అల ॥. 21" 


రామ్మకియ 


.. విచారించవలె నాకు వేడుకక త్రెవు నీవు 
పచారించి యతని. జేపట్టవు గదా ॥॥ పల్లవి 1 


చెక్కులవెంట నేలే..చెమట గారీ 
తెక్కుల6 గన్నుల నేలే తేటలు వారీ 
యెక్కడనుండి వచ్చేవే యింతిరో నీవు . 
మక్కువ నామగనితో మాంటాడవు గదా విచా ॥ 


యెన్న6గ నీపోంకముడి యేల వీడీ 
వన్నెలంగమ్మోవి యాల వసివాడీ 
చెన్నుమీర రతి యెందు. జేసి వచ్చేవే 
అన్నిటా నారమణుని నంటవుగదా ॥విచా॥ 


చ్నాలె మేనం బులకనసులు నిండీ 
మేలు నీమేనివలపు మిక్కిలి పండీ 
ఆలకించి యెవ్వరి. బెండ్లాడి వచ్చేవే. 
యేలిననా శ్రీవేంక మేళం వలు ॥విచా॥ ₹2॥ 


1. యతిభంగ మై నట్లున్నది. “లాచి'కి బదులు “నాచ్చి గాటోలు,. 


శృంగార సంకీర్తనలు వి 
నాదరామ[క్రియ 
వేరే (రై నిన్నుంాసినట్టివరహ మే యరంగదు 
ఆరీతి. గూడివుందాననంటానే వున్నది ॥ పలవి ॥ 
రం 
తల(పులో నీరూపు తలపోసి మదిరాక్షి 
సొలసి మాంటలాడి చొక్కుచు నుండు 
వలపు లూరకే చల్లు వాడికలు చేసుకొని 
వులివచ్చిరతులలో నోలలాడును ॥1 వేరే ॥ 


నెట్టన6 జేతివాగాలు నీకు సమర్పణ చేసి 

అై తంమ్ము* (తమ్ము?)లమ్ము 'నిన్నడుగుచుండు 

గట్టిగా సీవిచ్చినవుంగరము చన్నులంటించి 

తొట్టుకొన్న యట్టిసిగ్గుతోడ 6 గడునవ్వును 1_వేరే॥ 
పెపై నీభావచిత్రపలక కాంగిటం జేర్చి 

దీపించు వేడుకతో తెరవేసును 

యేపున శ్రీవేంక కేశ యింతలో నీవు గూడంగా 

వోపికతో నాడు నేండు నొక్కరీతినుంన్న (నున్నది ॥ వే రే8॥ 


లలిత 

అజ్టై నీకాంగిటి కాపె యాసపడి వచ్చెనేమో 

దట్టముగ ని౦ళ దయదలంచ6(గరాదా ॥ పల్లవి 1 
మోవితేనె లుట్టిపడ ముచ్చటలాడీ( జెలి 

వోవరిలో( గూచుండి వూంకొనరాదా 

చేవమీర. గొనగోళ్ళం జిక్కుదీసీని నెరులు 

సేవలకు మెచ్చి యిటపె చిత గించరాదా . ॥అమె॥ 

* “తమ్ముకు' *“తంమ్ము” *నన్ను , కు “నంన్ను" వంట్మివాత రేకులలో చాల చోట్ల 
గలదు, శాసనములవాత లెరిగినవార్‌ కిది వింతగాదు 


వ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొనచూపులనే సెం గుమ్మరించీ వలపులు 
"పెన(గక కా.గిటికి. బిలుజగాదా 
తనివోనితమకానం దడంబడి నీకు మొక్స్సీ 
చనవు చేకొని సరసములాడరాదా గ అట్టె! 


"నెలవుల నవ్వులనే నేసలు నీపెం బెట్టీ 
లలి. గంకణము గట్టి లాలించర'దా 
యెలమి శ్రీ వేంకపేశ యేలితి వీకె నింతలో 
వెలసె సీకోరికలు విడెమియ్యరాడా ॥॥ అశై॥ తశ ॥ 


సాశంగం 
' నా'వల్లం (యందు౯?) దప్పు లేదు నేనా చాటిచెప్పితిని 
టు న - స్ట్‌ 
నాయము మీరు.-చెప్పరే నాకూ నాతనికీ. .॥ పల్లవి ॥ 
పాయప్పవాండు గనక పంతములే యాడీని 
చాయల నేనూ నిస్తే జవ్వనింగదే 
చేయి మీందాయనంటాను చెనకంగవచ్చీని 
ఆయములు నేనూ. గొంత అక్రై సొంకింతుంగదే. ॥ నావ ॥ 


వేడుకకా(డు గనక వేసీ. బూవులచెండున 
, వాడిక నాతమీ తనవంటిదే కదే 
వీడెమిచ్చితినంటానువెసం గొంగువట్టీని 
తోడనే నేసూల గాలు క్క సెకొందుంగదే . ॥1నొవ॥ 


బలిమికాండు గనక పట్టి నాచనుంగన_ _ 
నలి నేనూ. బం బెనంగుదుంగదే 
యెలమి శ్రీ వేంకశేళు! డీంత నేసి నన్ను: గూడె 
'కెలసి తనమోవి యెంగిలి నేతుంగదవే ॥నోవ॥ 5 ॥ 





1, పానభంగ మైనది. 


శృంగార సంకీర్తనలు 


మధ్యమావతి 


వెలయ ముందజఆతు విచారించుకొనవయ్య 
ఇం. ఇ 


కల నేవు నాకాంగిటం గాదనేనా నేను 


బచ్చెనమాట లాడి భామ నిన్ను వలపించె 


యిచ్చకముతే నేసి యిల్లుమరిపె 
లచ్చనగా మోవిమీంద లకమ్ముద్రలును( బై 


యుచ్చటికి విచ్చేసితి వేమనునో ఆపె 


గక్క-న తనసొమ్మని కంకణము చేతం గజట్టై 


తక్కక నేవలునేసి తమిరేంచెను 
పక్కన బూవులదండ ప్రై వేనె గురుతుగా 
ఇక్కడ నన్ను. జెనకే వేమనునో ఆపె 


నెలకొని పాదాలొ త్తి నిన్ను నిజై పెండ్రాడె 
ఎం బి గ్రా 


లలి గంటలనూలు నీమొల6 గును 
చెలంగి నాకు వలచి శ్రీ వేంకపేళ కూడితి_. 
'వేలమి నికై విన యేమనునో ఆపె 


రేకు 807 సొళంగనాట 


1 ఈందుకరమ్మనవే యిటు నన్ను; జూచుంగాని 


యి౭దాడం పే(గోదాండనేయడమొట లే6టీకి 


వలపు లీంతలబంటి వడి నాకు _నైకేను 


క్షే 


తలపోంతలకునై తే తలబంటి 
కలువల్నకెతేను కామువింటితెగబంటి * 
చీలుకల కెల్లాను మచ్చిక( బుక్కిళ్తబంటి . 
వ్యూ ట్‌ 
ఈ పాటలో నిభావము నులభాన్వయమై స్పష్టపడుటలేదు, 


౭ 


॥ పలవి ॥ 
న. 


॥ వెల ॥ 


॥ వెల ॥ 


॥ వెల1॥ 86 ॥ 


॥ ఈ6దు ॥ 


౭/ 





థీ తాళపొక అన్నమాచార్యుల 


(౧0 


పాయము మోపులకొద్ది పై పె. న్నాకైతేను 
కాయపుగుబ్బల కైక “సంపలకొ ఇద్ద 
చాయవెన్నెలలకై తే చంద్రుడుగే సినకొద్ది 
కోయిలలకై శేన్తు కు _త్తిక. కొద్ది న ॥ ఈ6దు ॥ 


సారమైన వేడుకలు సంచెండేసి నాకై తేను 
కోరికలకై తేను గుంపెండేసి 
యీరీతి శ్రీ వేంక పేశు6 డిస్టైవచ్చి నన్ను6గూడె 
క. రికలనోరిరొద చెప్ప! నేటండేసి ॥ఈందు॥ 21 ॥ 


ఆపహాొరి 
మగ6౭డట ఆలట మా(టలెన్న్నైనా నాడితే 
తగు తగదన నేలే తరుణులాలా ॥ పల్లవి ॥ 
పాయప్పువారికి నెల్లా పట్టరాదు తమకము 
ఆయాలు సోంక( బతితో నాడకుందురా 


చేయిమీ(దుగా నీతని. జెన కెనంటా సతికి 
నాయము లేమిచెస్పేరే నాతులాలా [మగ ॥ 


వలచినవారికి వడియుచుండు మదము 
బలిమి (బ్రియునికొంగు పట్టకుందురా 
"'పెలుచుందనాన నీకె సెనంగెనంటా మీరు 
పలుకనేలే సాకిరి సడ6ంతులాలా ॥ మగ ॥ 


తతి గూడినవారికి దాంచరాదు గర్వము 
మితులు రతులలోన మీరకుందురా 
ఇతవై. (శ్రీవేంక పేశునెద నీపె వున్నదంటా 
కత లేమాడుకొనేరే కౌంతలాలా ॥(మగం॥ 88 ॥ 


1, శారికలు? 





శృంగార సంకీర్తనలు 

క ' కాం(ాం) బోది 
_చెల్లంటో యెన్నా క్రైనాం జిన్న దానవా 

వెల్లవిరి సీతనికి వినయాలు నేయవే 


యీపొద్దు నీపతి వచ్చె నేల సిగ్గులువడేవే 
తా నివాళ్లీ వే సుదతి 
తీపె పైననీమోవివించు తెల్లమిగం జెప్పవే _ 
యేపున నీవేడుకల నెదురుకొనంగదే 


నలుగడ నెలవులనవ్వుల ముగ్గువెట్టవే 
నిలువుంజెమటల పన్నీళి ల్యాపీ 
పలుకులకప్పురాల బాగా లొసంగవే 
వెలయ6గ నీమేను విడిదేల సేయవే 


పట్టగుసీకాంగిటం బానుపు వరచవే 
గట్టినీచన్నుల6 దలగడ వెటవే 
టి ట్‌ 
యిక్తై శ్రీవేంక పేశు. డిన్నిటా నిన్ను6గూడె 
ఒజట్టిగొన్నరతి నువచారాలు నేయవే 


మాళవి 


ఈతండు దుట్టుమానిసి యీతండు గంభీరుండు 
కాంతరీండు గాండు యేల కాంకలు నేనేవే 


చెక్కు చేతంబెట్టుకొని "నెలవుల నవ్వుకొంటా 
మక్కువ నీతనితోడ మాటలాడేవు 

_ జక్కవచన్నులమీ.దిచంద్రకావిపయ్యద 

పక్కన జాఠించి యెంత (భమలంబెపైవే 


2 


॥ పలవి ॥ 
బళా, 


॥చెల6॥ 
మా. 


॥ చెల 6|| 
ల్‌ 


॥ చెల౮॥ 89 
శాస్తి, 


॥ పలవి ॥ 
ళం 


॥) ఈత. ॥ 


28 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తలిరుమోవి చూపి తములము నేసుకొంటా 
పలుమారు నీతని. దస్పకచూచేవు 
చెలులమ*6టుననుండి సిగ్గులు నెరపువొంటా 
వలపులు చల్లి యెంత వలల బెప్టేవే 1 ఈత6॥ 


చిమ్ముంజెమటలతోడ నేసకొప్పు గదలంగ 
కమ్ముక (శ్రీవేంకయేవ. గా6గిచించేవు 
- పమ్మి నన్ను6 గూడినాండు బయగుసింగారాల 
యెమ్మెలునేసి యేల యెలఇంచేవే - ॥ ఈత6॥ 40॥ 


బౌళి 


ఆతండు నీకు మోహించీ నన్నిటా ఐ త్తినేసీని 
చేతికి లోనె వుండవే చేప్పితినే బుదులు ॥ పలవి ॥ 
టీని రీ మ. 


_వినయములే నేసి వేడుకలు చూపవే 
మనసురా౬ బతితోను మాటలాడవే 
తనివోవ కేపొద్దు దండ గాచుకుండవే 
ననుపునేసుకొని నవ్వులెల్లా నవ్వవే ॥ ఆత(॥ 


యెగ్గలు వట్టకు వే ఇచ్చకము సేయవే 
సేగ్గులువడకు వే చెనకి తేను 
వెగ్గళించి రతులలో వేసట నేయకువే 
అగ్గమై చన్నుల న్‌ొ్తి యై పెనంగవే ॥ ఆత6 ॥ 


మొగమెతత్తి ఛూడవే మోహములు చల్ల వే 
చిగురుమోవి చూపి చెలంగించవే 
జిగిమించ నంతలోనె (శ్రీ వేంకపేకుండు గూడె. 
తగిలి పాయకువే తముల మడుగనే ॥ఆత6॥ 41," 


శృంగార సంకీర్త నలు 
రామ్మక్రియ 
తనచిత్త మెజింగము తగుల నెట్టు వచ్చునే 
చెనకేంగానీ ముందే వేసవెట్టు మనవే 


'ననుపుగలసతులు నవ్వితే నమరుం గాక 
'పెనంగితే వింతహారు పప్రియమయ్యేరా 
చనవు గలిగితేను సరసమాడుట గాక 
మననెనయనిచోట మచ్చిక గలుగునా 


పిలిచితే( గొంతగొంత బిగియంగవచ్చు6గాక 


తలంచకుండ6గ వచ్చి తమిరేంతురా 
వలపుగలుగుచోట వాడిక సేతురుగాక 
కెలనిచుట్టాలు రతికేలి నేయందచగునా 


చెక్కునొక్కి వేండుకొంసే సిగ్గువడవచ్చుంగాక 
అక్కడి మోమై యుండగా నంటవచ్చునా 


28 


॥ పల్లవి 1 


1తన॥ 


॥తన॥ 


యిక్కుు వెరి6గి (శ్రీ వేంకపేజుండే నం(నున్నేలెంగాక 


తక్కినవారికి నెల్లా( దడవ6గ వచ్చునా 


"రేకు 808 కాంటోది 


అంగన నీతో. బెనంగదంటా నేలస్తాదించేవు 
చెంగలువవంటిదిది చెనక నిన్నోపునా 


"నెలవుల నవ్వేది సిగ్గుతోడ నుండేది 
వలపులసొల పాండువారిసాజము 
చవివాయ ,లాలించేది చనవులు చెల్లించేది 
నెలకొని మన్నించేది నీచేతి దింకను 


॥తన॥ 424 


.॥ పలవి॥ 
బగ 


॥ అంగ ॥ 


శ్ర0 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తనినోవక చూచేది దండనే నిలుచుండేది 
గనమైనవినయ మే కాంతలవోజ 
మనసిచ్చి మాంటాడేది మచ్చికతోం గలనేది 
నిను నేవించనిచ్చేది నీచేతి దింకను ఏ అంగ ॥ 


గుట్టుతోడ నుండేది కొసరుచు మొక్కేది 
దట్టపుటాసలు వనితలగుణము 
యిస్పై (శ్రీ వేంక కేశ యీకె నేలుకొంటివి 
నెట్టనం బాయకండేది నీచేతి దింకను అంగ ॥ 48॥ 


బౌళిరామ్మక్రియ 


నెజజాణ విన్నిటాను సీవెజంగవా 
నజీ నీచి తముకొది మమ్ము నున్నించవయ్యా ॥ పల వి ॥ 
యం దె ణా 


చెలిమికొల(దియే చెల్లుబడి 
కలిమికొంలదియే కాంపురము 
వలపుకొల6దియే వాడిక 
తలపుకొలందియే తాలిమి ॥ నెజ ॥ 


పట్టినకొల6దియే సంతము 
చుట్టరికముకొలందే సోబనము 
దిట్ట£జనముకొలందే 'తేంకువ 
నెట్టుకొన్నకొలందే నిలుకడ ॥ నెణ॥ 


కూడినకొలందియే కూటమి 
'వేడుకకొలందియే విందులు 
యీడనె (శ్రీవేంక పేళ యెనసితివి 
యీడుజో డై నకొల6దే యింపులు 1నెజ॥ 441 


శృంగార సంకీర్తనలు శ్రి 


పాడి 


కాంతలకు( బతులకు గడవరా దీవమూయ 
యెంతని చెప్పుదు! దానే యెరుంగు నావలప్ప ॥ పల్లవి ॥॥ 


వదినెమర6దియనేవావులే యాసలు రేంచు. 
కదిసి పాయకుండితే కాంక వుట్టించు 
చెదరనిచూపులే చింతకు మూలములవు 
పొదలునేకాంతాలు ప్యాందుతెల్లా( జేయును ॥ కాంత ॥ 


పచ్చిదేరేసిగ్గులే భావములు గరంగించు 
ముచ్చటనవ్వులే కడుమోహము నించు 
కచ్చు పెట్టి సరసాలు కాయము లంటింపించు 
యిచ్చకము వినయము నింపులు పుట్టించును 1 రౌాంత ॥ 


పాయపుమదములు గొబ్బన రతులకు. దీసు 
చాయలు సన్నలు మోవిచవులు చూప్ప 
యీయెడ (శ్రీవేంక కేశు. డింతలోనె నన్ను6 గూడె 
ఆయమైనమాటలు అన్నిటా. జొక్కించును ॥ కాంత ॥ 45॥ 


మంగళకెశిక 


విన్నవించవే యీమా6ట విభునికిని 
౨ “లారా. దానే వచ్చి కను(గొనుమనవే ॥ పల్లవి ॥ 
ప్లా 


తర్ను6 దలణ౩”*గొంటపేను తలపోంతలు 
'విన్నవినుకలి రేంచీ వేడుకలు 
చన్నులపై6 జేసినాడు చంద్రవంకలు 
'యెన్నరానినామోహ మేమని చెప్పుదునే ॥విన్న ॥ 


82 భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దిట్టనై నే నొంటినుండితే విరహము 
అజ్టై తొంగిచూచితేను ఆడియాసలు 
కట్టినాండు ముంజేత6 గంకణము 
యెట్టు వేగించంగవచ్చు నేమి నేతునే 


నేనే మాటాడేనంపే నిండీ సిగ్గు 
మోనమున నుండీతేను ముంచీ6 చమి 
తానే (శ్రీవేంక పేశుండు తగ నన్నేలె 
యీనెపాలెల్లా నాకు నేమిటికి వచ్చునే 


దేసాళం 


ఏమని చెప్పుదుమయ్య యిదివో నీభాగ్యము 
భామవేడుకలు నీకు నామనైై నిలిచెను 


చెలిమేన గురి సేటిచెిమటలవానకు 
'మొలచె6 జిరుడవ్వులు 'మోసులెెత్ర 
చలువమంచితనాలు జవ్వనము పంట' వండి 
కొలందిలేనిచన్నుల గొప్పరాసులాయను 


కలికి మోముననున్న కౌరుమెజు(గులకును 
జలజల బల్కు6దేనె జడివ పెను 
బ్‌ 
యెలమి సింగారరస మేరులు నిండా. బారి 
తలపోంతచెరువుల దైవారె మరవలు 


ఆల మేలుమంగమోహమనేసోనలు ముంచి 
_పలువిధములరతుల పదనెక్కెను 
థ్వెలమి శ్రి వేంకశేశ యదురీంతకాగిలట 
వులివచ్చి యానందాన సూటులెత్తును 


॥1 విన్న ॥॥ 


4 విన్న ॥ 46 


॥ పలవి।॥ 
మ. 


1 ఏమ ॥ 


8౪ ఏమ ॥ 


॥ ఏమని ॥ 4? 





1. పంట+-౫ంకి 


శృంగార సంకీర్తనలు నతి 
శుదవసంతం 
థె 


ఇంకొ నెంత సేసునో యీపెకు నీతోడిపొందు 
పొంకమెనకొ తవలపులది యీ మగువ ॥ పల్లవి 1] 


చెమటలు మేననిండె సిగ్గులెల్లా ముంచుకొనె 
రమణి నీతో సరసములాడ6గా 
తమకము లుప్పతిళ్లై తగ నిట్టూర్పులు రేంగె 
మ. య 
తిమురుచు సారెకు నీదిక్కు చూడంగాను ॥ ఇంకా ॥1 


సెలవుల నవ్వుదేరె నేసకొప్పు వెగజారె 
నెలంత నీకొలువులో నిలుచుండ6గా 
పులకలు మేన నిండె పొదిగె నడియాసలు 
నెలకొన్న వేడుకతో నీవద్ద నుండంగాను ॥ ఇంకా ॥ 


కమ్ముకొనె. గోరికలు కళలు మోమున దేరె 
నెమ్మది జేతులెత్తి నీకు మొక్కంగా 
యిమ్ముల శ్రీ వేంక కేశ యీకె నిజ్టై కూడితివి 
చిమ్మి రేంగె వలపులు నేవసేయ౭గాను ॥ ఇంకా ॥ 48 


రేకు 808 కేదారగౌళ 


ఇంత వేగిరక త్తెనా యెజంగనా నే నేమైనా 
మంతనాన నన్నతండే మన్నించీంగాక ॥పలవి ॥ 
న. 


ఇతినేల దూరేనే పడంతీ 
తతిగొన్ననావలపుం దడవే6 గాక 
రతిరా జేమిచేయునే రచ్చలోనను 
ఇతవరి నావయనే ఇంత నేసీంగాక 1 ఇంత ॥ 
౪0 18-15 


శ్రీ తాళ్లపాక అన్నమాచుర్యుల 


సవతుల నననేలే సకియా 
జవళినాచూపునే సొదించేంగాక 
నవకపుచందద్రునితో నాకేడ పగే 
తివురుచు నావయసే దిమ్మురేంచుంగాక 


విరహము; దిట్టనేలే వెలందే 
తిరమైన నాబుద్దినే తెలిపేంగాక 
యిరవై. (శ్రీవేంక పేశు డిస్ట్టై నన్నేలె 
సరససల్గ్లాపముల సతమయ్యేంగాక 


ఆహిరి 
తప్పించుకొనంగల(డా “దొంటవచ్చునా తనకు 
మెప్పించేంగాని పానుపుమీ(దికి రమ్మనవే 


మగువలమా(టలు మంచిచ క్కైరతీపులు 
నగవు లందులోనికి నానంబాలు 
వెగటుగా దెం్రై(డెంకై బనా వేగినంతా నాడినాను 
చిగిరించి చిగిరించి చిమ్మి రేంచు ననవే 


పొదలుగుబ్బలు వలపులబోనపుదొంతులు 
కదలుకనుచూపులు కప్రవిడేలు 
వ౨దన( బెనంగితేను ఆసలాసలు వుట్టించు 
పొదిగిపొదిగి కడుంటోది నేను ననవే 


కలసినకాంగిలి కమ్మపూవుచప్పరము 
బలిమి మోవిరసాలు పొనకాలు 
యెలమి (శ్రీవేంక పేశు. డింతలోనె నన్నుంగూడె 
తలపించి తలపించి తగిలించుననవే || 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥' 40 


॥1 తసప్పిం || 


॥1 తప్పిం ॥ 


తప్పిం॥ 60 


శృంగార సంకీర్తనలు 
కా6(కాం) టోది 


చేరి వూరశకేల రట్టు నే నేవు నన్ను 
సారె నాతో నవ్వేవు నీసరిదాననా 


వెలయ నాచెక్కునొక్కిి వేండుకొనే విందరిలో 
అలుగ నీతో నే నంతదాననా 
మలసి యప్పటి నన్ను మాంటలాడించవచ్చేవు 
సలుకకుండ6గ నీతో. బంతగ త్తెనా 


జట్టిగొని చేయివట్టి సంగడికి. దీనేవు 
అజ్టై పెనంగ నీతో వియ్యపుదాననా 
గుట్టున నాపట్టుచీరకొంగు వట్టుకున్నాండవు 
ట్‌ ట్‌ ట్‌ 
తొట్టినగర్వమున సీకో బలిమిదాననా 


" జక్కవచన్నులంటి సమరతి లాలించేవు 
పక్కన 'నీతో మెచ్చేపాటిదాననా 
యిక్కడ శ్రీ వేంకకేళ యేలితివి నన్ను నిజ్టై 
నెక్కొాని నీవలె నం(నృన్నీ నేరిచినదాననా 


సౌరాష్ట్రం 

య్‌ 

1 సైల్రస్సితే పాయరానిచుట్టమవు సీవు నాకు 
నెలకొంటివి నామతి నీవే యెజు6గుదువు 


పిలిచి చేవట్టితేను బెళకి తప్పించుకోకు 
జహ.. చల్లి తేను వంచకు తల 
మాలనూలు ' వట్టంగానే మోరతోపుందనమేల 
చెలువుండ మాదమోమనే నేసుక నవ్వేవు 





1, ఉశావతార సమన్వయము గలదు. 


ఠర్‌5 


॥పలవి॥ 
ఉం 


॥చేరి ॥ 


॥1చేరి॥ 


॥చేరి॥ 51 


॥।పలవి ॥ 
రిం 


॥ సొల॥ 


రి| 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొందులు సేయంగాను పొడవు దాంచకు మి65క 
కందువనే సతినలు కడు(జూపేవు 
మందలించి చెనకితే మలనేవు రాజసాన 
.. విందువతె మేనంటితే వెలవెలంబారేవు ॥సౌల॥ 


సారె బుదులడిగికే చలేవు సిగులెలా 
యి ఉం వ ఉం 
కోరి. చూచితే నాడేవు గుజ్జముమీ6ద 
యీరీతి (శ్రీ వేంక పేశ యేలితివి సన్ను నిన్నా 
యు 
తారుకాణ "నేసేవు దశావస్థలూను ॥సొల॥ 52 


మాళవి 


సిలువక వచ్చితిమి 'పేరటాండ్రము 
సొలసి సొలసి మీపైన సోబానం బాడేము “॥ పల్లవి 4 


చుక్కబొట్లు వెట్లుకొని సూసరము గట్టుకొని 
జ బట లబ 
నిక్కినిక్కిచూచీ నాపె నీదిక్కు 
పిక్కటిిల్ల నీకు నాపె పెండ్రికూంతురాయనో 
చొక్కముగ. జెప్పవయ్య సోబాన౦ బాడేము ॥ పిలు ॥ 


ముప్పిరినవ్వులతోడ ము6(ముం) జేతికంకణముతో 
చిప్పిల నీయెదుటను సిగ్గువడీని 
దెప్పరమై తాను. గొత్తదేవులు నీకాయనో 
చొప్పులె త్తి చప్పవయ్య సోబానం బాడేము ॥ పిలు ॥ 


తాళి మెడంగట్టుకొని దైవారాం బసపు వూసి 
ఆలాయనో తాను అప్పుడే నీకు 
యేలితివి వేంక కేశ నన్ను నింతలోనే 
సోలి నింకా. జెస్పవయ్య సోబానం బాడేము ॥పిలు॥ 58 ॥ 


శృంగార సం కీర్తినలు 8 
వరాళి 


ఏమని చెపే ప్పేమయ్యా యివిగో మాభాగ్యాలు 
సేమన్ననలే మాకు నిండునిధానాలు ॥ పల్లవి ॥ 


పలుకుంబంతముతోను . పతిచిత్తము వచ్చితే 
వలపు కామధేనువు వనితలకు 
పిలిచి మాంటాడినప్రియము తంగేటిజున్ను 
'సెలవులనవ్వులు చేనిపంటలు ॥ ఏమ ॥ 


దయతో. దనమగండు తనవద్దనుండి తేను 
వయసు కల్పవృక్షము ననితలకు 
నయమున( జూచేచూపు నమ్మినటువంటిసొమ్ము 
రయమున. జెనకులే రత్నాభిషే షకములు . ॥ ఏమ ॥ 


చనవిచ్చి (శ్రీవేంక కేశ నీవు గూడితేను 
మననే పరుసవేది మగువలకు 
ననుపు నటించి నేండు నన్ను నిళ్తై యేలితిని 
నినుపులరతులివి నిచ్చకల్యాణములు * ఏమ ॥ 54 ॥ 


శేక 810 దేశాషి 


ఎట్టు నేసినా6 జేయు మెన్న నెుజాణవు నీ- 
“చుట్టరికమే గురి నుం యంత ॥ పల్లవి ॥ 


జలజాకేచూపులకు చక్కనినీమేను గురి 
పిలిచేనోరికిని సీసేరే గురి 
తలపోంతలకు నీతగినగుణాలే గురి 
చెలులము నేమింత చెప్ప నేమున్నది ॥ ఎట్టు ॥ 


88. 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంతచన్నులకు నీకందువకాంగిలి గురి 
బంతి నాపెచేతికి నీపాదాలే గురి 
చెంత శిరసుపైకి నీనేసపా లెప్పుడు గురి 
వింతలుగా నీకు విన్నవించ నేమిటికి 
అతివరతులకు నీయధరామృతము గురి 
మతిలోనియాసలకు మన్ననే గురి 
ఇతవైై (శ్రీ వేంకటేశ యీపె ని్టై యేలితివి 
మితిలేనిీమీమహిమ మెచ్చంగ మావసమా 


గౌళ 


నా మొగము చూచి యెమి నవ్వేవే ఇంవమకుంగాను 


నీమగనియెదుటను నిలుచుండ6గదవే 


కన్నులు గొప్పలెతే చక్క_-(దనాలకు మేలు 
చన్నులు బలిసికేను జవ్వనమునకు మేలు 
నిన్ను నీవే యెంచుకొని నీవే సిగ్గువడితే 
కన్నెరో నీపతి వచ్చె గక్కన రావే 


ముక్కు గొప్పదై తేను మోమునకు సింగారము 
నిక్కినకొప్పయితేను నిలువునకు సింగారము 
చెక్కు చేతంటెట్టుకొని శిర నేల వంచేవే 
మక్కువ నీవిభునితో మాటలాడంగదవే 


నిండుంబిరుదై తేను నెన్నడిమి కాచరువు 
దండిమైనమీ(గాళ్లు తనువు కాదటవు 
యూ ఉం 


అండనే శ్రీ వేంక పేశుం డంతలోనె నిన్నుంగూడె 


1! ఎటు ॥ 
ట్‌ 


ఎటు ॥ ర5 
టె 


॥నామొ ॥ 


॥నామొ॥ 


సండె నీతపము భింక6 బాదాలకు 'మొక్కవే ॥నామొ॥ 56॥ 


శృంగార సంకీర్తనలు శి 


సామంతం 


ఎడయ నీచుట్టరిక మెప్పుడు మాకు. గలదు _ 
తడవితే నానందము దె వారునే ॥ పలవి ॥ 
న ల్ని 


ననిచినచోటను నాంటుకొను నేస్తము 
తనిసినచోట నుండు తాలిములు 
కనుంగొనేచోట నిండు కడలేనియాసలు 
పెనంగంటోతే వలప్ప పిప్పిగట్టునే ॥1 ఎడ 11 


తగులు గలుగుచోట తమకము లుప్పతిల్లు , 
సౌగిసినవావులై. 'తే సాంపురేంగును - 
మొగమోటగలచోట నగవులు తానే వచ్చు 
యెగసక్కెమైతే మన 'నెరవులౌనే 1 ఎడ ॥ 


'చెలంగి కూడేటిచోట సిగ్గులు తానే విడు 
వలెనని కాచితేనే వాడికలౌను 
యెలమి, శ్రీవేంక పేశు. డింతలోనె నన్ను. గూడె 
బలిమి నేసితే రతి పచ్చిదేరునే ఎడ ॥ 57 ॥ 


కాం(కాం)బోది 
ఏమిదపము సేనెనో యీత.డు నసీకుంగా6 దొల్లి 
పేమతోడ నురమునం వెట్టనున్నా౬ డిపుడు ॥ పల్లవి ॥ 


పండు వెన్నెలబయలు పడంతి సీనవ్వ మోము 
కొండల వేంటటపొలము గొవ్పచన్నులు - 
పండెడిపూంబొదవిల్లు బాహులతలకా.గిలి 
అండ నీపతి?ా గ్య 'మేమని చెసే స్చేమే ॥ ఏమ్‌ 1 


శీ0 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొ త్తులబోజనసాల ! పొల6తి సీవదనము 
హత్తినకొలయివుకూటాలాయ దొడంఎి 
గుత్తపు సాముకంబము కోమలమైనగళము 
ఇత్తల నీరమణుండు ఇన్నిటాను ఘనుండే ॥ ఏమి ॥ 


వాటపుంబెండ్రిచవికె వనిత నీపిరుందు 
మేంటిరాజ్యపదవి నీమేనల్లాను 
. యీటున థ్రీ వేంకపేశు. డింతలోనె నిన్ను6ంగూడె 
బో6టి నీవిభుం డీతనిం. బొగడంగ వసమా _ ॥ ఏమి ॥ 584 


కురంజి 


వాకిలి గాచుకొనివుండే వననితలము నేమెల్లా 


- చేకొని వేశళయతే, జెప్పేము గాని ॥ పల్ల వి ॥ 
లా ' ౬ 


మేడలో దేవులుందాము మెరసి మాటలాడేరు 
వేడుకతో సవతులు వినంబోకుదే 
కూడిమ+డి నవ్వుకుంటాం గూచున్నాండు నాయకుడు 
చూడకురే యీదిక్కు సుదతులాల ॥వొకి ॥ 


పానుపుపై నుండి వారే బాగాలు వేసుకునేరు 
కానుక లిచ్చేమంటా ' దగ్గరంబోఖురే 
అనుక పూవులవేట్లాడేరు కొప్పుబు జార 
పానిపట్టి రొదనేసి పరాకునేయకుదే . ॥వొకి ॥ 


లలి (శ్రీ వేంక పేశు. డల మేల్మంగా. గూడున్నారు 
బలిమితో లోనికి గొబ్బన6 టోకురే 
పిలిచే రదివో మిమ్ము( [బియములతో( దామే 
సలిగగలవారలు సందడించకు రే ॥వాకి॥ 58 


1. “భోజనము” నకు * బోజనము ” తిదృవమా? 


శృంగార సంకీర్తనలు 
చదేసాళం 


నేనేమి యెజుంగుదు నీసేవనేనేదాన 
మోనముతోనే పొగడి మొశే కనయ్యా 


చెప్పరానిమాటలు చెవులొగ్లి వినరాదు 
విస్పరానిముడియలు విడువరాదు 
చొప్పులెత్తరానిసుద్దులు నీకే తెలుసు 
అప్పటి నాతో నేమ ఆనతిచ్చేవయ్యా 


చూపరానిసొమ్ముల మించుకన్నుల6 జూడరాదు 
ఆంపనానిగుణముల నణ6(చరాదు 
నీపొందుల వేడుకలు నెమ్మది నీకే తెలుసు 
యీపొద్దు త విది యేమయ్యా 


పట్టరానినీచి _త్తము పై కొని చెయిచాంచరామ 
'“మట్టరానిసీనవ్వు వ ముడువరావము 
యిస్సై శ్రీ వేంక పేశ యేలితివి నం(న్ఫన్ను ' నేండు 
బ్‌ 
గు ల్లా యవ కొంక కిదేమయ్యా 
కుల ఎ 


రేకు 811 దేసాళం 


అప్పుడుగాని నీయాసోదము దీరదు 
ముప్పిరి నీవు కొంగులు ముళ్ల వేసుకోవయ్యా 
వినేవు విన్నపములు వేడుకతో మజవక 
వనితమాటలు నీవు వా(వ్రాఖ) సుకోవయ్యా 
యెనలేక చూచేవు యేపొద్దు నొపెమోము 
గొనకొని ! లక్కంఎకేచ్చున వేసుకోవయ్యా 


1. లక్కన్‌షాపవ అచ్చు పడియకు (వనీత్రమే 


శ] 


॥ పలవి ॥ 
శ్రా, 


॥వేనే ॥ 


11 నేనే ! 


11 నేనే 11 (60 ! 


॥ పల్లవి ॥ 
నాని 


1 అప్పు ॥ 


శీలి థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వొప్పుగ నాపెచన్నులు పూరక పట్టిచూచేవు 
గొప్పలెంతలేశో కొల్చుకోవయ్యా 
యెప్పుడు నాపెగుణాలే యెంచేవు సారెసారె 
+” తప్పక సీిమనసులో దాంచుకోవయ్యా 


" చీరి సీపాదా లాసపెచేత గుద్దించుకొ నేవు 
కోరి యై కా(గిలించుకొనవయ్యా 
యీరీతి ఫ్ర్‌ వేంకపేళ యేలితివి నన్ను నేండు 
సారపునామోవితేనె చవిచూడవయ్యా 


హందోళం 


ఎటువంటిజాణతన మిది మేలయ్యా 
మట(టుఖమాయచేంతలనే మచ్చిక చూసేవు 


శేరకొనం జూచితేనే దిష్టిదా.కెనంటాను 
కోరి కొంగువశ్షువు కొమ్మను నీవు 
మేరతో సవ్వుకొంపేను మీ6ద(జల్లై నలపంటా 
గోరనంటి చెక్కునొ క్కి “గురుతు సేసేవు 


సంగడికి వచ్చితేనే చన్నులు డా6కించెనంటా 
యెంగిలి సేసేవు మోవి ఇంతలో నీవు 
చఇంగట మాటాడితేనే చిత్తము గరంచెనంటా 
శెంగేల సంగములు గిలిగించేవు 


ఆకమడిచిచ్చితేనే ఆసలు రేంచెనంటా 

కైకొని నీపచ్చడము గపే ప్పవు నీవు 
ఎట వేంకటేశ యింతి నిస్టై యేలితివి 
దీకొని మొక్కితే నీకు దేవులంటా మెచ్చేవు 


॥ అప్పు ॥॥ 


॥॥ అప్పు ॥ 81 


॥ పల్లవి ॥ 
డ్‌ 


1 ఎటు ॥ 


॥ ఎటు ॥ 


॥; ఎటు ॥ గి 


శ్చంగార సంకీర్తనలు 
నట్లనారాయణి 
ట్‌ 


ఏమి నేయవచ్చునయ్య యేల సిగ్గుబువడేవు 
కామినుల కేమిచ్చినా ఘనమొను ఫలము 


కమ్మి యెవ్వతెచన్నుల6 గస్తూరి వూసితివో 
వుమ్మడి నీమేన నంటివున్నది చేండు. 

ఇమ్ముల నింతలో. జాచి యేల తుడుచుకొనేవు 
నెమ్మి నీచేసినచేంత నిన్నే శగిలతెను 


ఫడ,తి కెవ్వతెకును బాగా తొసంగితివో 
వుడివోని(క?) సీపుక్కిట నున్నది నేండు 
అడరి తలంచుకొని యే వుమియ.జూచేవు 
నడుమ నీవిచ్చినపుణ్య మే నిం(న్సిన్నంకెను 


(శ్రీ వేంక కేళ యెవ్వ తే( జేరి వురమెక్కితివో 
వోవల నీపురము పై, నున్నది నేడు 
ఆవిధాన నన్నేలితి వన్నిటికి మెచ్చేవు 
కావించినవినోదము కడు నినుమడించె 


రామ్మక్రియ 
ఆయ నాయ నీయెమ్మె లటుండనీవే 
సీయంత నీవెజ(గవు నేనై నాం జెప్పేను 


వంతులకే వచ్చేవు వాసులెల్ల నెరపేవు 
పంతములు చూప6గ నాపొటిదానవా 
- మంతనాన నప్పటి 'నామగనితో నవ్వేవు 
యెంతలేదే నీపగటు యేమి చెప్పేదే 


శీ$ 


1పలవి।॥ 
న్‌. 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


1 ఏమి, 681 


నే! పలవి 11 
ల 


1 ఆయ 11 


క్రీథ్‌ థ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


పురుండ్తకు. జేరేచ్సు పొత్తుల మాటలాడేవు 
సరుస6 గూచుండ6గ నాసరిదానవా 
తెరమా6టుననే పుండి తేలించేవు రమణుని 
తొరలినంతటిలోనే దొరవయ్యేవా ॥ ఆయ ॥ 


సలిగెలు మెరనేవు సాటి కిళ్లై పెనంగేవు 
అల మేలుమంగను నాయంత్రదానవా 
కలనెను నన్ను (శ, వేంఠకేశుండు నీవు మెచ్చే_ 
'వెలమి నీకు( గారణ మేమైనా గలదా 1 ఆయ॥। క4 1 


బౌళి 


అపెకేల సన్న సేసే వంకటిలోనెనే_ 


గేపున సీసుదులకు యెగువ ప్లేనా ॥ పలవి ॥ 
యి గ లట వ. 


తొల్లిటియలవాటున తొయ్యలి పిలిచెంగాం' 
యొల్లవారు సుండుట యెజు6గునా 
చల్లంగా నీవిచ్చినచనవు మెరనె6గాక 
చిల్లరనీ నేంత గుట్టు నేయంగ నేర్చునా ॥ ఆపె ॥ 


యెప్పటివలెనంటానే యెదురుగా వచ్చెంగాక 
చొప్పులె శ్తేసవతుల6 జూడవచ్చెనా 
టె అవ 
కప్పేమగండవుగా(గా( గాంగిలించుకొనెంగాక 


తప్పకుండా సీమర్మాలు దాంచిసెట్టనేర్చునా' ॥ ఆపె॥ 
ట్‌ 


దోమతెర మరంగంటా ళూరి ఇంతి గూడెంగాక 
నీమై నలమేల్మంగ చెందిన దెంచెనా 
వ. 
ఆముక శ్రీవేంకపేశ ఆమాంటాడెంగాక నీన్ను 
నేమెల్లా నీయాండ్ర మవుత నిన్న మొన్న వినెనా ॥ఆపె॥ 65॥ 
నాం గం = 


శృంగార సంకీర్తనలు శీర్‌ 
శంకరాభరణం 


ఇస్తే పిలిపించవయ్యా ఇందరము; జూచేము 
గుట్టు నేసి వమాముందర కొంచకు సీవింకను ॥ పల్లవి ॥ 


యేమనిచెప్పి యంపెనో ఇంతి నీకు( జెలులచే 
నీమోమున6 గళలు నిండుకొనెను 
ఆముకొని చెలులతో నాడేవు యేకాంతాలు 
పేమము సీకాపెమీ(6ద( బెరుగంగంటోలును ॥ ఇళ్లే క 


ఆనవా లేమి యంపెనొ యప్పటిని యాకె నీకు 
ఆనుక పిడికిలి గొప్పయి వున్నది 
నా బ్‌ అగ న్‌ క క 
పొనుప్పపై నండి పనై కాచుకవున్నా (డవు 
తానకప్పవలప్పులు తగుల6గంజోలును ౫ ఇస్డే ॥ 


ఆస యేమి వెన్టైంపెనో అలమేలుమంగ నీకు 
'నేసవెట్టుకున్నాండవు శ్రీ వేంక వేళ 
పోసరించి మమ్ము. గూడి పొందు లాపెవి చెప్పేవు 
లాసి నీవుర మాపెకు లంకెలుగా(దోలును ॥ ఇస్లే 1 688 


రేకు 812 భైరవి 


చిత్తగించు నాగుణము చెప్పితి నీకు 
ఐ త్తినేసి నీకు మీ6దె తికి నావయసు ॥వలవి ॥ 
ను అనల రి 


రారా(పులదాన6 గాను రాతిగుండెదాన6 గాను 
కోరి నీకు మోహించినకొమ్మను నేను 
వీరము లాడుకోను; సీపేు చెవుల వింపేను 
నీరువలెల గరంగును నెమ్మది నామనసు ॥చిత్త॥ 


శీ6 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కుచ్చితపుదాన గాను కొసరేటిదాన6 గాను 
ఇచ్చక మే సీకు. జేసే యింతిని నేను 
చెచ్చెర మందెమేళాలు నేయను నిన్ను( జూచితే 
పచ్చిమదనకళల6 బరగు నామొగము 1 చిత్త? 


- యెరవులదానం గాను యొగ్గుపప్టేదానం గాను 
మరిగిన యలమేలుమంగను నేను 
యిరవై శ్రీవేంక కేళ యేలితివి నన్ను నేండు 
బెరసి నీకాంగిటనే పెరుగు నాచన్నులు ॥చిత్త॥ 874 


పాడి 


' ఎజఅ(గమా నీజాగ లింతకతొల్రి 
మెఅసితి విశ్తై యల మేలుమంగతనము 1 పల్లవి $ 


సరసమెంతాడేవే చవులెంత చూపేవే 
విరులేల చల్లే వే విభునిమీంద 
వరుసకువచ్చినవనితలెల్లా నుండ6గా 
దొరవైతి విందరిలో తొయ్యలి నీవు ॥ ఎతిం8 


నవ్వులెందా6కా నవ్వేవే నాంట నెంతచూచేవే 
రవ్వగా.౬ బెనంగనేలే రమణునితో 
జవ్వనపువేడుకతో సవతులెల్లా( జూడ౦6గా 
వువ్విళ్లూర నసీవితని వుర మెక్కుకొంటివే ॥ ఎజిం | 


వావులేమి చెప్పేవే వడిగా నెట్టు గూడేవే 
యేవేశైనా. శ్రీవేంక కేశ్వరుని 
'నేవనేసి నేమెలా నేసవెటి. పెండాడంగా 
ఉం యట్‌ ఖ్‌. 
దేవరవళతె పట్టపు దేవులవై తివే ॥ఎజం1 68 ॥ 


శృంగార సంకీర్తనలు 
అట 
రాహ్మకియ 


చెప్పవే నీసుద్దులు చెవులారా 'నేము వినేము 
వుప్పతిల్లీ . చమకము లుల్లములో మాకును 
౧౧ (త్త 


వెన్నెలగాసీ మొగాన వేడుక నీనవ్వులనే 
సన్నలనే సంతోసాలు చాలామించిని . 
చెన్నుమీర నీపతి నీచేతికి లోనాయనాో 
పన్ని నేండు నీతపము ప(ఫ) లియించెనా 


చెక్కుల. జెమబగారీ సిగ్గులు రన్నుల దేరి 
గరి ళ్‌ 
తక్కాక నిండుంగళలు దైవారీని 
, యు 
చక్కనినీపతి నీకు చనవులెల్లా నిచ్చెనా 
రం 
మిక్కిలి నీవువేసిన మేలెల్లా నీడే రెనా 


మోవితేనె లుట్టిపడీ ముంచినతీపులతోడ' 
భావించితే నీకు మేన బచ్చిదేరీని 
నీవల మేలుమంగవు నెమ్మది “శ్రీవేంక పేక. 
డీవేశ నిన్ను. గూడెనా యీడకు విచ్చేనెనా 


వరాళి 


ఎదురుకొంటి వలపు లిరుమేలా నితనికి( 
బొదిగితే సరిచేసి థోగములై మించెనే 


నంటున నాతనితో నే నవ్వితే నీవందుకు(6గా 
గొంటరివె పతినేల కొచ్చి చూచేవే 
రా 
జంటల నిద్దరివిని జాజులు6 గలువలునె 
'పెంటలపూజలై కడుంబిక్కటిల్లీ మేనను 


శీ 


ల 
36 
ల 


॥1 చెప్ప 11 


॥ చెప్ప 11 


॥ చెప్ప ॥ 690 ॥ 


॥పఅవి ॥ 
ల 


॥ ఎదు ॥ 


శశి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హమక్కువల పతికి నే మరి పాదాలొ త్తితేను 
మొుక్కలాన నాతనికి మొక్కవచ్చేవే 
చిక్కనితామరలును( జిగురులు( గూడ పెట్టి 
వొర్కట గుదిగుచ్చితే నోపునా యీతండు 

యెలమి (శ్రీవేంఠ కేవ నికై నేం గాంగిలించితే 
నులివచ్చితోనేల చన్నుల నొ శ్తేవే 


అల మేలుమంగను నేనె సీవు భూసతివె 
ల. ర్‌ు 
కలసితేం జప్పంగొ త్తె కతలై నిలిచెనే 
చై లా 
నారాయణి 


చెలనే(గి కొలుప్పలు. నేతుపుగార 
మలసి నీకు తవేరమజంగు లేమిటికే 


అగ్గలపుమోహమున సతండు సీమోము చూచీ 
''సిగ్గలువడకువే చెలియా 
వేగ్గకపుందమకము వెదచల్లీ నీమీంద 
తగ్గి నీవందుకు(గాను తలవంచనేంటికే 


మనసిచ్చి యప్పటిని మాటలు నీతో నాడీ 
వనకతియ్యకు వె వెలందీ 
ననుపునం జన్నులవై నగుతానే చేయిచాంచీ 
'పెనంగి నీవంతేసి విగియంగ నేంటిశే 


ఆజడై శ్రీవేంక కేశు( డబ్టై నిన్ను6 గాంగితించీ.. 


మీజకువే యిఃక నలమేలుమంగా 
కాణుకమ్మినరతుల( గలనె నిన్నీతండు 
ఆజీకేరె. బనులెలా నలయించనే:టికే 


॥ ఎదు ॥ 


॥ఎదు॥ 70: 


1 చెల ॥ 


1 చెం ॥ 


॥చెల॥ 711 


శృంగార సంకీ ర్హనల్లు . శీ 
మాళవిగొళ 


ఏమి చెప్పేది మోహము యెంతోకాని 
కామిని నింతట నిజె కరుణించవయ్యా ॥పలవి॥ 
య్‌ ఇ జ్జ ళా 


చెలి నిన్ను జూచి చూచి చిమ్మిరేంగి నాసలను 
యెలమి6 బయ్యద6౬ జారు అజంగదు 
వెలలేనిమాంటలెల్లా వేడుకతో నాడీ(గాని 
లలి బెదవిమీ6ది కెంపులు దాంచనేరదు ॥ ఏమి 1 


మొగమెత్తి చేతులెత్తి, మొక్కిలోలో. జొక్కీ 
'జిగిం(గిల) ఇ(చళృన్నులు గానవచ్చేది యెంచదు 
మిగులా నెలవులను మిక్కిలి నవ్వీంగాని 
చిగురుమోవిరసాలు 'చిందేది దలంచదు | ఏమి ॥ 


తక్కంక కొలువునేసేతమినే నిలుచున్నది 
పక్కన మైసోంకులు భావించదు _ 
యిక్కడ శ్రీ వేంకపేకశ యీాకె యలమేలుమంగ 
అక్కరతోం గూడీంగాని అలయంగ నేరద్దు 4ఏమి॥ 721 


రేకు 818 సాళంగనొాట 


సిగ్గరి పెండ్లి కొడుకు చెలులముందరనెల్లా 
యెగ్గెరంగక మెరసీ నిదివో యనుచు ॥ పల్లవి ॥ 


జంటతేరులమీ-ద సతులు నీవును నెక్కి 
యింటింట వీదివీది నేంగిరాంగాను 
'పెంటలగోపికలెల్లా పెదపెదమేడ  లెక్కి 


నంటున6 జూచి సిగ్గుతో నవ్వులు నవ్వేరు ॥ సిగ జి 
౪01 18-1౧6 


ళ0 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గొడ(డుఖగులనీడను కోలుపడి గెలతోడ 
యెడనెడవాడల ఏవేంగిరా6ంగాను 
మెడలెలి నీపొండిల మెలు(త లబ్బురమంది 
జడిగొని తోంగిచూచి జాణతనాలాడేరు ॥ సిగ ॥ 


'విరులదండలలోని వింజామరలలోన 
యిర్శవె దేవుళ్ళు నీవు నేంగిరాంగాను 
పరగ, నలమేల్మంగపతివి శ్రీ, వేంక పేక 
సారిది. బురసతులు చూచి పొగడేరు ॥సిగ్గ॥ సః 


బ్‌ౌళి 


ఈ కెనీచుట్టరికము లెజుంగుదుము 
మాకు నీవు లో6గుదురా మరగ. లింకేల ॥1 పల్లవి 11 


కలువపూపవుల వేసి కప్పురము మొవి6 జూపీ 
పొలంతికి నీ కెన్నటిపొందులోకాని 
పిలిచీ మెల్లనె నిన్ను బేరుకొని; యంతలోనే 
పలుకవయ్యా యేల పరాకు సేనేవు 1 ఈ౩ె॥ 


సిగ్గు గొంత చల్లిచల్లి నెలవుల నవ్వునవ్వి 
మ. ఉం రం 

వెగ్గళించీ6 జే/త లెంత వేడుకోకాని 

వొగ్గీ6 దమ్ములానకు పూరకే చేతిసన్నల 

యెగ్గులేదు చూడవయ్యా యేల దాంచేవు తమి ॥ ఈకె ॥ 


చన్ను మొనలు దా(కించి సారెకు నేవలునేసీ 
యెన్న6డు గూడితివో యింతకతొల్లి 
యిన్నిటా శ్రీ వేంక పేళ యే నలమేలుమంగను 
నన్ను( గూడితివి “యెంత నాంటకము నేసేవు ॥ ఈక ॥ 741 


శృంగార సంకీర్తనలు క్‌ 
సామవరాళి 


ఎందా(కా బుజ్జగించే వేమయ్యా 
మందెమేశమయ్యి మరి నేమొక్కేనయ్యా ॥ పలవి ॥ 
స్ట ళం 


యీడు వెట్టుకొని నన్ను యెంతవొడ(బరబేవు 
వేడుకతో సీమాటలు వింటినయ్యా 
నీడకు. దీసి నమ్న నిమిరేవు నాచెక్కులు 
తోడనే యిందుకు నే సంతోసించుకొంటినయ్యా _॥ ఎందాలం॥ 


సరుస నన్నుంబెట్టుక చన్ను తెంతప్పడి కేవ 
గరిమ నీమన్ననలు గై కొంటినయ్యా 
విరులు ముడిచి నన్ను వెస నెంతలాలించేవు 
సరవులన్నిటా నాకు 'సమ్మతాయనయ్యా ॥॥ ఎందా( ॥ 


చనవిచ్చి నన్నునెంత సారెకు. గాంగిలించేవు 
నినుప్పరతులను తనిసితినయ్యా 
యెనసితివి శ్రీవేంక పేళ యల మేల్మంగను 
మనసున నీపొందులు మరిగితినయ్యా ॥ ఎందా(॥ 70 ॥ 


ధన్నాసి 


ఎవ్వరి నేరుపు లెంచే మిందు లోనను 
వృవ్విళ్లూరి మీలో మీకు నొనగూడె వలపు . *పల్డన్లిః 


చిమ్ముంజూపులను. జూచీ సిగ్గరిపెండ్రికూంతురు 
- నిమ్మపంట వేనేవు నీవాపెను 
తమ్మి మోములు వంచేరు దండనున్న పేరటాండ్లు 
+సమ్మతించి మీలో మీకు చలివానే వలపు 





ర్‌ి 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల = 


కుష్పళించీ. జెమటలు కొ త్త పెండ్లి కూంతురు 
నెప్పున మెయిసో6కించేవు సీవాపెను 
వొప్పుగ మోములు చూచే రూడిగపువారలు 
చెప్పరాక మీలో "మీకు చిమ్మిరేంగె వలవు 


మొక్కీ. నలమేలుమంగ ముద్దుల పెండ్తి కూంతురు 
నెక్కొని కాంగిలీంచేవ్లు నీవాపెను " 


చొక్కపు (శ్రీవేంకశేశ చుట్టాలెల్లా మెచ్చేరు. 


వుక్కుమీరి మీలో మీకు నుమ్మగిలీ వలపు 


ముఖారి 


సారె సారె మన్నించేవు చనవు లిచ్చేపు నాకు 
యీరీతి నీసతులలో నెవ్వరి. బోలుదును 


చక్కెరమా(ట లాడి సాదించ్లు నిన్ను నాపె 
మిక్కిలి నేవలు సేసి మెప్పించును 


చిక్కనిచన్నులు చూపి చి _త్తమెల్లా6 గరగించు 


ఇక్కడ నన్ను. జెనకే పేమిబాంత నేను 


సన్నలనే మోవిచూపి చవులురేంచు నాసె 
వన్నెలుగా నవ్వునవ్వి వలపించును 


॥ ఎన్న ॥1 


॥ ఎవ్వ ॥ 76 


॥1పలవి॥ 
బ్రో. 


॥సాఠె॥ 


కన్నుల మొక్కులు మొక్కి కళ లెల్లా( బుట్టించు 


ఇన్నిటా నన్ను6 బొగడే వెంతదాన నేను 


ఆయములంటు నిన్ను నలమేలుమంగ యాపె 
చాయల నీవురమెక్కి జట్టిగొనును 


పాయ్యక్షండ్లు నిన్నేపొద్దు బత్తితో (శ్రీవేంక మేళ 


యీయెడ నన్నేలితివి యితవైతి నేను 


॥సారె॥ 


4సార॥ 774 


శృంగార సంకీర్తనలు ర్‌కి 
మంగళకెొశిక 


నేరుపరివి నీవై తే నెలఃతై తే ముద్దరాలు 


వప 
ఉపేకునం బిలిచి నీవే పెనంగంగరాదా ॥ పల్లవి ॥ 


చన్నదిగనర యింతి సిగ్గుతోడ నున్నది 
అన్నిటా రట్టడివి. మాటాడించరాదా _ 
తన్ను(దానె నీషై పేమ దాంచుకొని వున్నది 
సన్నలనే నీమోవి చవిచూపరాదా ॥ నేరు ॥ 


జవరాలుగనక ఆసల బొంచుకవున్నది 
నవకఫపుజాణవు నవ్వించరాదా 
వివరించి బఐ తి వెలవిరి సేయకున్నది 
హాల్‌ యి + 
చివురుకెంగేలు చాంచి చిమ్మి రేళచరాదా 4 నేరు ॥ 


కొమరెగనక కడుగుట్టుంతోడ నున్నది . 
నెమకి దిట్టవు మేలు నెరపరాదా 
అమర (శ్రీవేంక కేశ అండ వాయకున్నది 
సమరతి నిట్లానే చనవియ్యరాదా ॥ నేరు! 784 


రేకు 814 _ దేవగాంధారి 


పొలంతీ నీనటనలు పొగడ నలవిగాదు 
నిలువున వలపులు నివ్వటిల్లంజేయునే ॥ పల్లవి ॥ 


కందువై ననీమాటలు కప్పురపుబేంట్లు 
ఫొందుల నీపతికి దప్పులు దీర్చునే 
అందిననీసొలపు మోహములకలగలప్పు 
సందడించి యతనికి సంతోసము రేంచునే ॥ పొల౬॥ 


గ్‌థీ. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సూటియైననీచూపులు సొంపగు6దరితీపులు 
గాంటమె యీతనికి నక్కర దీర్చునే 
యా 
కూటప్పనీనవ్వులు గుదిగుచ్చినపువ్వులు 
పాటించి యీతనిమతి. బరిమళించునే ॥ పొల(॥ 


మంతనప్ప6జెనకులు మాణికప్పమినుకులు 
చెంతల నీసొమ్ములై. సింగారించునే 
యింతలోనె శ్రీ వేంక పేశుండు నిన్ని దెకూడె 
వింతలగుసీరతులు వేడుక వుట్టించునే ॥పొలం॥ 70 


భూపాళం 


చిత్తగింతువు ర వయ్యా చిల్లరపరాకు మాని 
హత్తి తారుకాణవచ్చీ నప్పుడే నీకు ॥ పల్సవి ॥ 
2 న న గ 


చిగురాకుమోవిమీ(ద6 జెలి యాడేమా(టలు 
మిగులా6 దేనెలకం పే మించు6దిపులు 
జిగిమించ నీతోడం జే నేటిచెలుములు 
జిగురుంగండెలకం కె జిక్కించేబందనలు ॥ చిత్త ॥॥ 


తమ్మి రేక (గన్నులలో. దళుకనేచూప్ప ఎ 
తుమ్మీదపౌంజులకం పే. దూరిపారును 
వుమ్మగిలుంబయ్యదలో నుండేటిక చములు 
నిమ్మపం_కం యేను నీక ( గానుకలౌను ॥ చిత్త ॥ 


టై 
'అతలచెతులు 


చి లొచేటికాంగిలి 
చవికకం పే రమ్యమైనది 
వేంక పేళ యేలితివి సీిమోహప్ప_ 


రం నెక్కుడు జాణతనాలు ॥ చిత్త ఓ 80 ॥ 


చా 
చెం ద్రిచ 
వ్ర గ్ర్రీవే 


శృంగార సంకీర్తనలు 
గౌళ 


నావాండనేయంటా నమ్మించేవు నన్ను నేండు 
చేవల నిన్నాపె చూచి సిగ్గువడ నేలయ్యా 


+మంతనాన నవు నేను మాటలాడుకొన్న వెల్లా 
ఇంతలోనె యాపె వినుకెట్లయ్యా 
' వింతలె ననామజహపెలు వేల. బెటుకోంటివి 
రూ యబ య్‌ 
వంతుల నాసె చేతికి వచ్చుకెట్టయ్యా _ 
వవ్‌, టి 


పొందుగా నీవును నేను. బూసుకొన్నపరిమళ__ 
మందముగా నాపెమేన నంటు పెట్లయ్యా 
కిందట మాయింట నారగించినకూరలచవులు 
మందలించి యాసపె చెప్పీ మర్మ మేంటిదయ్యా 


చెలరే6గ సీరతుల. జేసిననానేర్పులకు 
నలవంక నాపె నిన్ను నగు కెట్టయ్యా 
మ. 
యెలమి (శ్రీవేంక పేళ యిటు నన్ను. గూడితివి 


ర్‌ర్‌ 


11 పలవి ॥ 
ష్ష్‌ 


11నావా611 


1 నావా(;। 


మెలుపున సిన్ను నాసపె మెచ్చు పెట్లయ్యా ' 11 నావా61 8111 


సామంతం 


ఆతని. జూపవె మాకు నదెంతచక్క-నివాండొ 
ఆతజి నిన్ను. గలసినంతటిజాణ. డెవ్వండె 


జక్కవచన్నులమీ6ద చంద్రోదయము లాయ: 
చుక్కలు నీమోవిమీందం జూపశ్షైను 
మిక్కిలి 'శిరసుమీంద మేఘములు గారుకొనె 


యెక్కడనుండి వచ్చేవే యెవ్వండే నీమగండు ॥ 


' 14పలవి।॥ 
వ ళం 


1 ఆత 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సరి. గన్నుకలువల సంధ్యాకాలము వచ్చె 
అరిది సంపెంగముక్కం దాయిటి రేగె 
తొరిగి చుక్కమీంద6 దొలుకరించె. జెమట, 
యిరవై యేడనుంటివే యెవ్వండే నీమగండు 


నాటుకొని నెలవుల నవ్వులవెన్నెల గానె 
తేటలచూపులనే తెల్లవా రెను 
మేటిశ్రీ వేంకటా దీ చేవుండ((డంఇ)టా సీవు 


॥1 ఆత ॥ 


యేటవెట్టుకుండె(దేశ్రనా(వాఖతం డెవ్వండే నీమగండు ? ఆత॥ 


వరాళి 


ఇంతలో విచ్చేసితి నీకెభావమిదె చూడు 
ఇంతి గోడపెరూపే యీరూపనుచును 


జిగిమించునీరూపు చిత్తరువులో, జూచి 
నగు నింతి తనతోను నవ్వితివంటా 
మొగము చూచేవంటా ముచ్చటతో. దలవంచు 
చిగురుమోవి చూచి సిగ్గువడును 


చేరి మాటలాడెనంటా( జెప్పు నీకు6 (బియములు 
కోరికతో దండనుండి కొలువు నేసు 
సొరెకు( బానుప్పుపెకి సన్నలునే నేసి పిలుచు 
నేరుపుతో దములము నిన్నజ్టై యడుగును 


నివ్వెర్మగైతివంటా నిన్ను( గొనగోర నంటు 
సవ్వళించుమని చేత బట్టంబూనును 
నివ్వటిల్ల నంతలోనె నీవే వచ్చి కూడితివి 


॥ పలవి ॥ 
ళం 


॥ ఇంత్త ॥ 


॥ ఇంత ॥ 


యివ్యల శ్రీ వేంక కేళ యిజ్టై వోలలాడును 1 ఇంత ॥ 88 ॥ 


శృంగార సంకీర్తనలు ర్‌ 
ఆహిరి 


మరుతం్యత్రములలోన మరఈగే6టికి 
శిరసు వంచి మొక్కేను చెప్పరే యాతనికి ॥పలవి ॥ 
భ్‌ 


తమి యేలరేంచీనే తరితీపేల నేసీశే 
సముకాన నున్నదానం జనవరిని 
కొమరె వయసుదాన( గుదురుకొనె వలపు 
చెమటలు మేననిండె( జెప్పరే యాతనికి ॥ మరు॥ 


నెలవినేల నవ్వీనే సిగ్గులేల నెరపీనే 
చెలిమి చేసినదాన నేవచే నేను 
నలుగడ నివ్వెరగ్లై నామనసు తనకే. 
_ నెలవునేసితినని చెప్పరే యాతనికి _ $మరు॥ 


సన్నలేల నేసీనే చన్నులేల పిసికీ నే 
వున్నతి. దనకా(గిట కున్నదానను 
యిన్నిటా (శ్రీ వేంక పేక. డింతలో..దా' నన్నునేలె 
చెన్నగునాసంతోసము చెప్పరే యాతనికి. - ॥మరు॥ 841 


రేకు 815 గుండ[క్రియ 


ఏల సిగ్గువడేవు ఇందరము( జూచేమని 
చాలవలచేవలప్ప చల్లించుకోవయ్యా ॥పల్లవి॥ 


చేకొని విడెము చేతికిచ్చి జవరాలు 
ఆకుమడి చియ్య(జూచీ నందుకోవయ్యా 
'మేకొని 'గందము నీమేనం బూనేనంటా వచ్చె - 
యీకడ నిశ్లై పూయంచుకొనవయ్యా 1ఏల॥ 


ర్‌8ి 


థీ తాళ్లపాక అన్నమాచాళ్యుల 


చేరి పువ్వులసరులు చేతంబట్టుక పున్నది 
కోరి యశ్హై ముడిపించుకొనవయ్యా 
గారవానం బాదాలొత్త( గడు వేడుకపడీని 
పూరడించి పాదాణు నీ వొత్తించుకొనవయ్యా 


పిలిచి నీగరిడీలో( బెనంగేనంటా నున్నది 
చెలంగి యాపెతో సాము నేయవయ్యా 


యెలమి శ్రీవేంక కేశ యిజ్టై నన్ను6 గూడితివి, 


సౌలసీ నాపె నిన్ను సొలయించుకోవయ్యా 


'దేసాళం 


తప్పించుకొనరాదు తలగా రాదు 
చెప్పితి నిజశ్చై మన్నించి చిత్తానం బెట్లుమీ 
లట గ్ల న! ట్‌ 


నాతలంపుకొడీ సాగి నంటునం దీగెవంటిది 
ఆతలనీతల నీమై నల్లుపన్నది 

రా ఉం 
కాతరపునాచూపు గబ్బితుమ్మిదవంటిది 
గాతల నీయందే గూండుగా. బెట్టుకున్నది. 


వేడుక నాయాస ఇది వేంటమెకమువంటిది 
కూడి నీపాదాల( దగులుకున్నది 
వోడక నావలప్పు నీవొళ్లినీడవంటిది 
వీడక నీవెంటవెంట వెస. బాయకున్నది 


దాంగక నాచన్నులివి తమ్మి మొగ్గలవంటివి 
కొంగిటిలో నీకు(.బూజ్లై కాచుశన్నది (వి; 
జేంగదేర . నేలితివి ఛ్రీవేంకపేక నన్ను 
నూఃగిననామోవితేనె మంచివిందై వున్నది 


11 ఏల (| 


॥ ఏల॥ 85 


1; తప్పి౦ 1 


॥ తప్పి౦ ॥ 


";తప్పిం రగ 


శృంగార సంకీర్తనలు 


మాళవిగాళ 


లలనలస6(సం్రతలోనిలాబగాండవు 
తలంచనితల(6పులు దైలువారె నిఫుడు 


వేడుకతో సీవాపెవై వేసినపూవులచెండ్లు 
తోడువచ్చి నిలుచున్నతొయ్యలి. దాంశె 


కూడా6బటి యిదరిని గొబ్బున6 బెండ్డాడవయ్య 
బగా స స్ట 


యీడనే నీబేర మొక టినుమడి యాయను 


చెలరేంగి యాపెమీందం జిమ్మినట్టిపన్నీరు 
మెలుపున జెలికత్తెమీ (దం నిండెను. 
కలసి సీవిద్దరిచి౬ గా(గిలించుకొనవయ్య 
' వలపు లినుమడించి వడ్డివచ్చె నీసను 


సిక్కటిల్ల నీవా పెపై ౬ బెట్టినటువంటినేస 
పక్కన నూడిగప్పసతిషై( జిందెను - 
యిక్కువ (శ్రీ వేంక పేక యిస్టై నన్ను నేలితివి 
మొక్కలాన సీమేలు ముయ్యడ "నాంగాయను 


భైరవి 


అన్నిటా నెరజాణ(డైననాయకు.డు తాను 
సన్నల చాయలః దానే సరిచూడుమనవే 


మునసుతోనివలపు మాటలలోనే తోంచు 
తనువుకై వేడుకలు తమియై రేంగు.. 

' . కనుచూపులలో యాస కడంగు జాగరములై 
తనకు నే( జెప్పనేల తలంచుకొమ్మనవే' 


ర్‌తి 


॥1 పల్లవి ॥1 


॥లల॥ 


అలల ॥ 


*లల॥ 87 


॥ప లవి॥ 
భ్‌ 


1; అన్ని [] 





కీ నాంగు-[- ఆయ ను 


60 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొలచినసిగ్గులు ముసిముసినవ్వులౌను 
నెలకొన్నతలపోంత నిట్టూర్పు లగును 
చెలంగి యెడమాటబు చిగిరించు. గోరికలై. 
తిలకించి నాభావము తెలుసుక వ 


చిప్పిలుంగళలతేట చిందు మోవితేనియలై 
చెప్పరానిసంతోసము చెమటలౌను 
యిష్పుడె నన్నేలినాండు ఇదె (శ్రీవేంక కే పేశుండు 
యొప్పటికి నిచేవాట యెరుంగుకొమ్మనవే 


సాటి 


ఊరే గుట్టుతోడ నుందువు గాక 
మేరమీరి ఇంత మందెమేళ మేంటికే 


వేరొక తెమీంద. బెట్టి విభుండు. నవ్వినందుకు 
సారె సారె నీవేల జంకించేవే 
చేరి నీరతినుద్దులు చెలులతో. జెప్పితేను 
గీరుచు గోర నీవెంత గిలిగించేవే 


నెట్టిన నెవ్వతెసామ్మో సీమేన బెట్టినందుకు 
ఇస్టై వాండిచూపుల నీవేల చూచేవే 
జట్టిగొని పెదవులసన్నలనే తిట్టితేను 
గట్టిగా బెదవి యేల గంటి నేనేవే 


కాంతలు చూడ6గ నిన్ను6 గా(గిలించుకొన్నండుకు 
చెంతనుండి నీవేల సిగ్గువడేవే 
ఇంళలో శ్రీవేంక పేశు డేకతాన నిన్ను6 గూడె 
పంతమున నీవెం(వెంబత పచ్చి నేనేవే 


॥1 అన్ని ॥ 


॥అన్ని॥ 8 


(1 పల్లవి ॥ 


॥ ఊర ॥ 


॥ ఊర ॥ 


॥ఊర॥ 60 


శృంగార సంకీర్తనలు కి! 
తెలు(గుంగాంటోది 


చక్కనిదానవు నీవు జవరాలవు 
మక్కువ నీపై. చేయక మానవచ్చునా ॥ పల్లవి ॥ 
యా గా 


కన్నులంజూచినచూపు గండుతుమ్మిదల పూస 
సన్నలనవ్విననవ్వు జాజిపువ్వు 
పన్ని నీమోములో సిగ్గు వెన్నెలతేటనిగ్గు .. 
గి లి 


వన్నెలనీరమణుడు వలచు కేమరుదే ॥ చక్క ॥ 


నులయునీసలుకులు మరునంప చిలుకులు 
రలికికొవ్పుజారు మేఘపుందీరు 
నిలువు(జక్క౧దనము నిండుజవ్వనవనము 
బలిమి నాతండు నీకు [భమయు పేమరుదే ॥ చక్క ॥ 


వాండిగోరిచెనకులు వశ్రాలమినుకులు 
పోండిమి నీకెమ్మోవి పొగరుంగావి 
నేండు శ్రీవేంక కేశు,డు నిన్ను నింతలోనె కూడె 
నాండే యీతండు సీకు ననుపౌ పేమరుదే ॥ చక్క ॥ 00 


రేకు 816 డేశాకీ 


ఎలయించీ సారెకు నిన్నెవ్వతో కాని 
వలప్పలు చల్లీని వాడుదేరిచీని ॥ పల్లవి ॥ 


. కలువల వేసి సతి గక్కన నీవు చూచితే 
మొలకసన్నలనే మోవి చూపీని 
అలరి చదురంగములాడేపరాకున నుంపే 
యెలు(గెతత్తి పాటపాడి యెచ్చరించీని ॥ ఎల ॥ 


82 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యింతి చన్నుల నిన్నా త్తి ఇవ్వలిమోము నీవై తే 
అంతలోనే కస్నుల నీకటు మొక్కీఎని 
సంతాన! బానుపుమీఃద6 బవ్వళించి నీవుండితే 
చెంతనుండి యెరుకలు సేయుచు నప్వీని 


నిమ్మపండు గానుకిచ్చి నీవు చేతనందుకొంపే 
కమ్ముక నిన్నింతలోనే కాంగిలించీని 
నెమ్మది (శ్రీవేంక కేశ నే నలమేలుమంగను 
కమ్మర నను. గూడితే కందువ చెప్పీని 


, ధన్నాళి 
ఇంతులచేంతకు లోనే యెప్పుడును మగవాండు 
యింతేసిపంతాలు మాతో నేలాడేవయ్యా 


కన్నుల( జూచినయాన కా౦గిటికి( బెనంగించు 
సన్నలు నేసినయాస సంగడి. బెట్టు 
చన్నులుసో.కినయాస సమరతి కొనగూర్చు 
యిన్నేసీ మాతో నేరా లేలాదేవయ్యా 


మాటలాడించినయాస మర్మములు గరః(గించు 
చోటిచ్చినయాస రతి( జొక్కించును 
నాటించినగోరియాస ననుపులు వెడరేంచు 
యీటున నీయాచారాలు యెంత చెప్పేవయ్యా 


సరసమాడినయాస జంట లప్పుడే "సేయు 
సరుగ నవ్వినయాస చవులు 'రేంచు 
ఇరవై థ్రీ వేంకపేళ యిశ్టై నన్ను( గూడితివి 
యెరవృలవెడమాయ లేల 'నేనేవయ్యా 


॥ ఎల ॥ 


॥ఎలః॥ $!1 


॥ పఆివి ॥ 
న. 


॥ ఇంతు ॥ 


॥ ఇంతు ॥ 


॥ఇంత॥ 81 


శృంగార సంకీర్తనలు 
లలిత 


నీయందు నేమైనా నెరసు లెంచితిమా 
చేయెత్తి మొక్కి-తేనేల సిగ్గువడేవు 


మంతనాన నిద్దరము మాటలాడుకొం పేను 
అంతలో. బెట్టుకొనేవు ఆనలు నీవు 
సంతోసాన నసీమోము సారె సారెం జూచితేను 
యెంత కెంత నీవేల యొగ్గుప ప్టేవు 


జవ్వనులము మాలోనే సన్నలు "నేసుకొం కేను 
యివ్వల సుద్దులు మమ్ము నేలడిగేవు 
వువ్విళ్లూర నీమేనంటి వూడిగాలు నేసితేను 
చువ్వన నీవెంత మాకు సోదనిచ్చేవు 


కొమ్మల నిందరిని కొలువుకు( బిలిచితే 
కమ్మి యెంత మమ్ము నిశ్సై కా6గిలించేవు 
యిమ్ముల శ్రీ వేంకపేశ యెనసితి విన్నిటాను 
తెమ్మలుగా మమ్ము నేమి తెలుపవచ్చేవు 


రామ్మక్రియ 


పడ6తుల6 గంపేనే పట్టలేవు ' తమకము 
నడుమంథ[త్రపుచెలులు నవ్వరా నిన్నును 


చల్లువెదమాట లాడి నంగడినే గూచుండి 
చిల్లరచేంతలు "సేసి చెక్కునొక్కేవు 
యెల్లవారిలోన నన్నునేల సిగ్గువరచేవు 
క రి 
కొల్లలుగ యేకతానం గూడ6గరాదా 


88 


॥;పలవి॥ 
కాల. 


॥ నీయం ॥ 


॥ నీయం ॥ 


1నీయం ॥ 939 


॥ పఖ్రవి ॥ 
శా శూ 


॥। పడ64॥ 


శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుఅ 


పగటున నగి నీపాదము నామీ6ంద వేసి 
మొగము చూచి నన్ను మొక్కుమనేవు 
నిగిడి నిన్నింతలోనే నీవేల పచ్చి నేనేవు 
వెగపేల మాయింటికి విచ్చేయరాదా ॥ పడ: ॥ 


చన్నులపై. జేయివేసి సరుగున కాంగిలించి 
కన్నుల. జొక్కించి మోవి గంటి నేసేవు 
యిన్నిటా శ్రీ వేంకకేళ"యేల చిమ్మి రేంచేవు 
మన్నించితి విట్లానే నెంమ(నెమ్ముది నుండరాదా ॥ పడం 1104 


కా((కాం)టోది 


ముద్దరాలవై తేనేమి మోహము చూప6గవద్దా 
కొదిమీర పతివద6 గూచుండవే . ॥పలవి॥ 
దె ౧ డా 


చెక్కచేయేల పెప్లేవే సిగ్గులేల నెరపేవే 
'చిక్కనిచెమటలేల చిందేవే.- 
నిక్కిచూచి రమణుడు నిమ్మపండు చేతికిచ్చి 
మక్కువతో నందుకొని మాటలాడవే ॥ ముద్ద ॥ 


దస్పుల. బొరలేవేలే తలవంచుకొననేలే 
ముప్పిరి సీగుబ్బలేల మూసీదాంచ(దేబవే 
కప్పురము(పు?) మోవి. జూపి కౌాంతు,డు నిమ్న లాలించీ 
వొప్పుగ6 జేకొని నీవూ నుపచరించవే 1 ముద్ద ॥ 


'నీవి వదలగనేలే నివ్వెరగు చూపనేలే 


కావికన్నులచేల కడుంబొ క్కేవే 
యీవల (శ్రీవేంక పేశు. డింతలోనె నిన్ను6 గూడెం. 
వేవేగ న్మీప్రియములు వెలయించవే ॥ముద్ల॥ $5 


శృంగార సంకీర్తనలు 


నాదరామ[ క్రియ 


బౌనయ్య తగవు నే డట్టిదె కాదా 
మోనముతోడుత నీకు మొక్కు మొక్కేను 


చెక్కునొక్కి జవరాలు చేరి నిన్ను వేండుకొని 
వుక్కుమీరి గుబ్బలు నిన్నారయంగాను 
యిక్కువల. దొలుత నిన్నేమని తిైనోకాని 
బు 
పక్కన నింతటిలోనే పంతమిచ్చెను 


కమ్మటి గాంగిట నించి కడు నిన్ను లాలించి 
సమ్మతి మోవితేనెలు చవిచూపుతా 
యిమ్ములం దొలుశ నిన్ను యేమినేనెనో కాని 
ముమ్మాటికి నీకు. (వియములు చెస్పెను 


తమకించి నిన్ను6గూడి తమ్ములానకు నోరొగ్గి 
'ప్రమదాన౬ దురుము నీపై నొరగంగా 
అమర శ్రీవేంక పేళశ యంతలో నన్నేలితివి 
సమమోహాలని యాపె సారె సారె మెచ్చెను 


రేకు 817 ముఖారి 


తానే యెలు(గుంగాక దండనున్నాండు విభుండు 
యీనేరుపు లీకత లేమని చెప్పుదునే 


చిత్తమలోపలిసిగ్గు చెప్పరాదు 
బత్తితోడితలపో6ంత భావించరాదు 
గుత్తపుగుబ్బలవుబ్బు గురి లేదు 
యిత్తల నోచెలులాల యేమని చెప్పుదునే . 
౪6 18-౯7 


85 


1పఅవి ॥ 
రం 


॥ బొన॥ 


॥బొన 4 


॥బొన॥ 986 


॥ పలవి ॥ 
౧౧ జ 


వ! శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వాడికనాకోరిక వళగాదు' 
వేడుకకు నెంతెనాను వెలలేదు 
వోడక నాతమకము వోరువరాదు. 
యీడనె నాయడియాస తేమని చెప్పుమునే ॥ తానే॥ 
. తొట్టుకున్నజన్వనము. దొబ్బితే6 బోదు 
చుట్టుకున్ననావలపు చూపరాదా 
యి్లై శ్రీవేంక పేశు. డింతలోనె నన్ను6 గూడె 
యెట్టనెదిటిసంతోస మేమని చెప్పుదునే 1తానే॥ 907. 


(శ్రీరాగం 


అంగనా నీవును మాటలాడుకోరయ్యా 
చెంగటనున్న చెలులు నేసేపని యేదయ్యా - & పల్లవి ॥ 


వలపు లినుమడించె వొడికె లెదిరించె 
చెలికి నీకు వావులు చిగిరించెను 
తలంపులు దైవారె తమకములు సందించె. 
యెలమి సుద్దులు మమ్ము నేమడిగేవయ్యా . ॥ అంగ ॥ 


కొనచూపులు గదినె కోరిక లల్లుకొన 
మనసు లిద్దరివిని మర్మము లంట. 
ననుపులు సరిదాంకె నవ్వులు 'వియ్యములంచె 
మొనలేనివిచారము లింక నేంటికయా య్యా ॥ అంగ ॥ 


'మోవు లొక్కమరె మాంగె మోహము లొండొంటీ మున్లై. 
థావించ సమరతులు బంతికీ వచ్చె 
శ్రీవేంకటేశ యింతి! కేకొని కూడితి వ్టు 
'యీవేళ నీసరతోసము లెంత చూపేవయ్యా ఆంగ ॥ 98 


శృంగార సంకీర్తనలు కి 


లలిత 


ఇటువలె నుండవద్దా యిద్దరిపొందు 
తటుకన నీడేరె. దనకు నాకిపుడు ॥ పల్లవి ॥ 


నెరుపు గలిగితేను నేస్తము లొన్నగూడు 
మేరతోనే వుండితేను మించు వేడుక 
వోరుచుకొం పేను వొద్దికౌను సరసము 
తారుకాణలాయ నాకు; దనకు నేండిపుడు ॥ ఇటు 1 


చనవులు నెరపి కే6 జవులువుట్టు( గాంపురము 
ననువులు జరపిశే నప్వులురేంగు 
చెనకులు బలిసితే సిగ్గుఎ మొదలౌను 
మనసులు సరిదా6కె. దనకు నాకిప్పుడు ౪ ఇటు 4 


అంటిముట్టి "పెనంగితే నాయములు గరంగును 
జంటవాయకుండి తేను సతమొ మేలు 
ఇంటిలోన శ్రీ వేంక పేశుండు తా నన్ను గూడె 
దంటతనా లుస్పతిల్లై( దనకు నాకిప్పుడు ॥ ఇటు ॥ $9 


భెరవి 
యా 


పడతి నెప్పుడు నీవు పాయనివాండవె కాక 
నిడి సాగిలె సీపెకు నీమీ(దిచింత ॥ పల్లవి ॥ 


నెలంతకొప్పుపై నవే నీవువెట్టిననేసలు 

తల౭చుకున్నది సీతగుబాసలు 

వలపులలో నున్నది-(విఇ వడి నడియాసలు 

యెలమి నీవెందుండినా ని[కనేల చివత 1 పడ6 ॥ 


88 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చన్నులపైనే వున్నవి. చక్కనినీరేకలు 
సన్నల నవ్వేనవ్వులసమజో కలు 
కన్నులెదుట నున్నవి గక్కన నీరాకలు 
మన్నిం చెప్పుడు వచ్చినా మరియేల చింత 


'కూడినకా6ంగిట మించె గురుతైననీ పొందులు 
వాడి కెమోవికేనెల వచ్చె విందులు 
యీడనె (శ్రీ వేంకపేళ యేలితి వీకె నిజ్టై 
జోడుగా ఫలించె నీకు. జూపనేల చింత 


ముఖారి 


చేయివట్టి తియ్యనేలే చెలులాలా 
యీయెడనే వున్నవా:డు యేలుకొనీ(గాక 


సరసమాడెడువాండు సంగాతము నేయండా 
మరిగినవా(డు నన్ను మన్నించండా 
వరుసకువచ్చేవాండు వలపులు చల్ల/డా 
వెరవెజంగక యేల వేగెరించేరే 


చనవులిచ్చినవా డు సంగడి(6 గూచుండండా 
మనసెరింగినవాడు(. మాటలాడ(డా 


కను6ంగొన్నవాశడు యి6క6 గాంగిలించుకొనండా 


తనివించొందక యేల తమికించేరే 


కూడివమాడినవా (డు గుట్టు నాకు6 జెప్పళడా 
వాడి కెక్కినవాండు నావసమేకాండా. 


యీడనే (శ్రీ వేంకకేజ. డిన్నిటాను నన్ను నేలె 
॥చేయి॥ 101 


జాడదెలియక యెంత సారె. బెనంగేరే 


1 పసడ6॥ 


॥పడం॥ 100 


1పలవి ॥ 
న. 


/ చేయి ॥ 


చేయి ॥ 


శృంగార సంకీర్తనలు 
శుద్దవసంతం 
యఖ 


1 ఏమి సేతుమయ్య నిన్ను నేమిటా గెలువరాదు 
అఆముకొన( జనవిచ్చి యాసలు రే(చేవు 


పెనంగితే బెళికి తప్పించుకొనంజూచేవు 
చెనకితేం దలవంచి సిగ్గువడేవు 
మొనసి సన్న నేసితే మూతులు గిరిపేవు 
ననుపు నటించితేను నవ్వులు నవ్వేవు 


నుడిగితే నెంతయినా6 బొడవులు సూపేవు 
తడవితే రాచపంతాలు మీరేవు 
బడివాయకతండంగానే బాస లడుగవచ్చేవు 
వొడివట్టితే జలధి నెడముగొ నేవు 


పొంచి మోము చూచికే పొందులే బోధించేవు 
అంచల మొక్కితేనే వయ్యాళి చూసేవు 


మంచితనాలనే నన్ను మన్నించితి విటు కూడి 


68 


1ప లవి ॥ 
ఉం 


1 ఏమి ॥ 


॥ ఏమి ॥ 


ముంచి | 'వేంకపేశుండ మోవి లంచమిచ్చేవు ॥ ఏమి ॥ 102 


రేకు 818 పాడి 


ఎంతనోము నోంచితినో యేమిచెప్పేది 
మంతుకెక్క నింకా నింత మన్నించేవుగాక 


మేకొని నీ వాడేటిమేలములు కౌవా 
లాకలై నామోమునం గళలు రేంచేవి 
జోకతోడ నీతోడిచుట్టరిక మే కాదా 
యేకాలమును నిన్ను నెడయనియ్యనిది 


1. ఇందు దళాచకార సమవ్వయము గలదు. 


॥1పలవి॥ 
గా 


॥ ఎంత ॥ 


70 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననుపున నీవు నాతో నవ్విననవ్వులే కావా 
తనివిదీరకుండా( దలపించేవి 
పెనంగి కొప్పుపై ఫీవుపెట్టిననేసలే కావా 
రా బ 
యెనసి నీకౌంగిటిలో నింతకు. దెచ్చినవి 


చన్నులపై నీవు చేయిచాంచినరతులే కావా 
పన్నినపలపుల్లై పాదుకొన్నవి 
యిన్నిటా శ్రీవేంక పేశ యేలితివి నన్ను నేండు 
కన్నులచూపులేకావా కామించంజేసినవి 


గౌళ 


ఊరకే విజ్ఞవీంగేవు వువిదలలో ననెల్లా 
యీరీతీ నుండితేను నాయీడుదానవై తివా 


పంతముతో బిగిసికే పగటుదానవై తవా 
సంతసుద్దులు చెప్పితే జాణవై తివా 
టి న 
బంతి. గూచుండీతేనే పట్టపుదేవ్నివైతివా 
వంతుతోడ వలపించవలె.(గాక విభుని 


సారె సారె నవ్వికేనే చనవరివై తివా 
తోరపుంగొప్పు వెట్టితే దొరవైతివా 
చేరి యంటుకొం పేనే చేంతలాడి _వెతివా 
దారకాన దక్క(గొన(ందగు(గాక పతిని 


'పెిన6గి దండః గూచుం పే ెండ్లికూ6తురవై తివా 
పనులు నేసితే నేరుపరివై తివా 
యెనసి (శ్రీవేంక పేశు. డేలె నన్నిందుకు, నీవు 
చెనకి మెచ్చేది మంచిదిగాక ఇతనిని 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 108 


॥పలవి ॥ 
ఉం 


॥ ఊర ॥ 


॥ ఊర ॥ 


| ఊర [4 104 


శృంగార సంకీర్తనలు 


హిందోళవసంతం 
ఏమని చెప్పుదునే పీఓ డెమ్మెకాండు 
చేముట్టి వేండుకొనీనే చెలిమికాండు 


చలపాదిసరసాలజాజరకా డు 
వలపులు చల్లీ( బెక్కువలపుకా6డు 
తల౭పించీ. దనపొందు దాయగాండు 
వెలయించీ నన్ను నింత వేడుకకాండు 


బచ్చనపరాకులపంత గాడు 
కొచ్చికొచ్చి చెనకీని కోడెకాండు 
ఆచ్చుగా నాసరులంటీ నాసోదకాండు 
యిచ్చటనే కౌచుకునా, 6 డెలయింపుకౌండు 


వద్దనుండే యెలయించీ వన్నెకాండు 
అద్దుకొనీ6 గాంగిట నందగాండు 
వొది కె (శ్రీవేంక పేక. డుబ్బరికాండు 
ద్‌డటూా 
ెద్దరికపులాబాలబేరగా(డు 


ఖ్రైరవి 


ఎప్పుడు చిత్తగించేవో యేగతి మన్నించేవో 
వొప్పననేసితి నీకు నుడివోనివయసు 


పంతమాడి వలచితి పైకొని నే నీకు 
సంతోసాన( బొగడితి సారెకు నిన్ను 
చింతదీర మొక్కితి చెలంగ సీపాదాలపై 
ఇంతకంటె మరి నే నేమిసేతు నింకను 


ఖో 


1 ఏమ 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 105 


॥ ఎప్పు ॥ 


12 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సన్నలనే చవిగొంటి సరసపునీమోవి 
కన్నులను సొలసితి గక్కన నిన్ను 
చన్నుమొనల నొత్తితి సంగడికి వచ్చి నీమై 
యెన్నికలు నెరవేరె నేమినేతు ని/కను ॥ ఎప్పు ॥ 


విరుల నేస 'వెట్టితి వేడుక నీకొప్పుమీంద 
నిరతిమై6 గొాంగిట నించితి నిన్ను 
సిరుల నన్నేలితివి (శ్రీ వేంక పేశ్వర 
యిరవైతి నూడిగాన కేమినేతు నింకను ॥ ఎప్పు॥ 106 


సాగగాంధారి 


మేలుకు మేలేకాక మిక్కుటమేలా 
కోలుముందె మీ6ద గుటుసేయనేలా ॥ పలివి॥ 
యా రు న 


పచ్చిగా మగువ నీతో బలుక6గాను 
అచ్చగా నూ6కొందు గాక అలయనేలా 
ముచ్చట నాసె నీకు మొక్క6గాను 
యిచ్చగించుకొంటగాక యి6ంక సిగ్గులేలా ॥ మేలు ॥ 


ననుపున నాకె నీతో నవ్వంగాను 
చనువు లిచ్చుటగాక జాగులేలా 
వినయముతో నిన్ను వేండుకో(గాను 
యెనయుటగాక మరి యెలయింపులేలా ॥ మేలు ॥ 


'ప్రియమున నీతో నాపె పేనంగంగాను 
దయతో. గూడుటగొక తాలిములేలా 
(క్రియతో: గాంగిలించ6గా శ్రీ వేంకపేశా 
నయమే మంచిదిగాక నొలితనములేలా ॥ మేలు ॥ 107 


శృంగార సంకీర్తనలు 


నాదరామ్మ క్రియ 


నెలంతచక్కందనమే నిండుబండారము నీకు 
గలిగె గనకలక్ష్మ్మీ కాంతు(డవై తివి 


సడ(తినెమ్మోమునకు బంగారుకళలు దేరీ 
వెడలేనెలవినవ్వే వెండిగనులు 
అడియాలమగు మోవి న(యఖదె పగడపుందీగె 
నిడువాలుందురుమే నీలములరా? 


తరుణిపాదపుగోళ్లు తళుకులవ,జములు 
పరగుంజేతిగో శ్లై పద్మరాగాలు 
అరిదికన్నులతేట లాణిముత్తె పుసరులు 
సరి. బచ్చలకొండిలు చనుమొనలు 


చెలితేనెమూటలు జిగి. బుష్యరాగాలు 
వలపుతెరసిగులు వె డూర్యాలు 
రి యా 
తొలంకుననురాగాలే దొడ్డగో మేధికములు 
కలసి తీకెను (శ్రీవేంక కేశ కా(గిటను 


రేకు 810 నాగవరాళి 


వీడుదోడాయ వలపు వెల.దికి నీకును 
చూడ6(జూడ వేడుకాయ చూచువారికిని 


సిగ్గుతోడ బాగాలు చెలి నీకు నందియ్యంగా 
వాగ్గుచు నందుకొంటివి వొయ్యన నీవు 
నిగ్గులు దే రేయట్టినీపుక్కి టితములము 
అగ్గలపుమోహమున నాపెకు€ బెట్టితివి 


78 


॥ పథఖవి॥ 
ల 


॥ నెల6 ॥ 


* నల( ॥ 


॥ నెలం॥ 108 


॥పల్ర వి॥। 
ఉం 


॥ వీడు 


74 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చన్నులు బటువులుగ సతి నీకు నానించితే 
వున్నతి నారగుకొంటివి వొద్దిక్రై స్స్‌ 
యొన్నిక6 జేతులు రెండు నీసెమేని కాదారుగ 
చెన్నుమీర మెడదండ నేసి కాంగిలించితి 


పడంతి నీకు చప్పికి. బన్నీ రందియ్యంగా 
కడంగి (శ్రీవేంకపేళ కైకొంటివి 
తడయక అధరామృతపుపానకము నేండు 
యెడనెడ మారుకుమారిచ్చితివి నీవు 


'దేసాళం 


_చిత్తగించి చూడవయ్య చెలిలాగు 
బిత్తరపుజవ్వనము పెచ్చుసెరిగీని 
చెలివీనులజవ్వాది చెక్కుల6 గరంగి జారీ. 
వెలి నిన్నుందాసినవిరహానను 
మలసినకోరికలు మతితో దీలగెలువారీ 
'వలపులచెమటలవానలను 


వేవేగం బెట్టినకొప్పు వెడజారీ మూంపుమీంద 
నీవొద్దికి వచ్చేటినిబ్బరానను 
పూవులదండలోనిపుప్పొడి . దుమ్ములురే6గీ 
కావరపునిట్టూర్చులగాలిచేతను 

మునుకొని మొరసీని ముంజేతికంకణములు 
తనివార నిన్నుంగూడేతమకమున 
యెనసితివి (శ్రీ వేంక కేశ యింతలోనె-య్రీ కెను 
.వినయాన నీకు మొక్కీ. వేడుకలను _ 


1. ఈ శబ్దిమలో వలుచోట్ల నరనున్న లేదు. 


॥ వీడు ॥ 


1పీడు ॥ 108 


॥పలనవి॥ 
ళు; 


॥చ్చిత్త ॥ 


॥చిత్త॥ 
అలాటి 


_॥చిత్త్ర॥ [110 


శృంగార సంకీర్రనలు 7న 
సింధిరామ్మక్రియ 


ఎంతలేదు పరాకు నీ కేపొద్దును 
వింతొకచూపు మరి వేండొకచ వెం!దురు ॥ పల్లవి ॥ 


వేడుకతోడుత నీకు విన్నపాలు నేయవచ్చె 
ఆడరాదా కతము లాపెతోడను 
తోడనే సింగారించుక తొంగిచూచీ నల్ల దివో 
చూడరాదడా యాదిక్కు జోడుగా నీవు 4 ఎంత ॥ 


విందుగా బయ్యదలోన వెస నేమో మూసికెచ్చె_ 
నందుకోరాదా లోన నాసెచేతను 
ఫొందుగా౬ గొలువునేసీ పూనుకొని యెదుటనె 
చెంది వూడిగ మేమైనా( జేయించుకొనరాదా 1 ఎంత ॥ 


వినోదానం దా నేర్చిన విద్యలు చూపంగడంగీ 
మనసార6౬ జూడరాదా మాటున నుండి 
యెనసితివి (శ్రీ వేంక పేశ యిం(యి న్నిటా నన్ను 
పెనంగి యాపెవలపు6. వెడరేంచరాదా ॥ఎంత॥ 111 


పాడి 


ఎంత యెడగొల్లక త్తె వేమే నీవు 
జంతవైై వలపు లిట్టిచవులుగొ నేవు ॥॥ పల్లవి ॥ 


కురుణు దువ్వేనంటా గుబ్బల నొ త్తుకొనేవు 
సరులు గప్టేనంటా సారెకు. గాంగిలించేవు 
శిరసం పేనంటాను చెక్కు6జెక్కు, మోపించేవు 
బెరసి విభుని నెంత పిప్పి నేనేవే . ॥ ఎంత ॥ 


1. వేండి--ఒ5కచవి-) అందురు. 


6 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కై దండ యిచ్చేనంటా కాయము సోంకించేవు 


పాదాలొత్తేనంటా[ దొడపైకి. దీసుకొనేవు 
ఆదట జలకమార్చేనంటా నొరసుకొనేవు , 


గోదిలిమోహాన నెంతగుబ్బతిలే వే 


తములాన కొగ్గేనంటా తగ మోవి దా6కించేవు 


చెమట దుడిచేనంటా సిగ్గులంటి పెనంగేవు 


అమర శ్రీ,వేంక'పేశుం డన్నిటాను నన్ను6 గూడె 
॥ ఎంత ॥ 112 


(భమసి నీవెందాంకాను బాంతిపడేవే 


(శ్రీరాగం 


తానే యెజుంగు6 బతి 'తలంపించరే 
యీనెలంత మేలు'దాయ నెట్టోర్వ వచ్చునే 
కొమ్మతలపో(తలేడ కోవిలకూ(తలేడ 
నిమ్మలపుమన నేడ నివ్వెరగేడ 
పమ్ముకొన్నసిగ్గులేడ పట్టిరానితమి యేడ 
ఇమ్ముల నిట్టివలపు లెట్టోర్వవచ్చునే 
కలయువేడుకలేడ కంతునిబాణములేడ 
నెలకొన్నయాసలేడ నిట్టూర్చులేడ 
చెలిచక్కందన మేడ చెక్కిటిచేయిచింతలేడ 
ఇల నిట్టివలపులు యెట్టోర్వవచ్చునే 
మంతనాన నుండు కేడ మలయుకోరికబేడ 
సంతసపుమాటలేడ జాగులేడ 


ఇంతలో శ్రీవేంక సేళు. డిపె వచి, యాశె నేతె 
(ల) బ్రాసజలల్వు 


యెంతయినా నసీవలపు లెట్టోర్వవచ్చునే 1 
1, మేలుది.!- ఆయ. 


॥ ఎంత | 


॥ పలివి॥ 
ణల 


11 తానే 1 


తానే ॥ 


॥తానే॥ 118 


శృంగార సంకీర్తనలు 
తెలు(గుంగాం(గాంబోది 


విరహమునకు నీవు వెరవవద్దు 
గరిమ నేపొద్దూ నివే కాప్పలు నీఫను 


చెంగలువబంతి నీవు చేతంబట్టుకొనవే 
సంగతీ నాతనిమేనిచాయల దది 
ముంగిటితామర లురమున నొళ్తుకోవే 
రంగుగా6 జెలువునిన్మేత్రముల; బోలు నవి 


కనకపుసామ్ములెల్లా కాయముపై నించుకోవే 
ఘనునిపీతాంబరపుకాంతుల. బోలు 
సెనచి మాణికములపేరు మెడ వేసుకోవే 
కను6ంగొంటే నాతనికౌ స్తుభముజాతివి 


చేవమీర ముంజేతిచిలుకతో మాంటాడవే 
భావింప నాత6డెక్కేపకీకులము 
కోవరపునీచను(గొండ లిశ్టై చూపవే 
యీవేళ శ్రీ వేంకకేళు. డేల్తె నిన్నును 


రేకు 820 ఆహిరి 


తలంపులో కోరికలు దై వారీని 
యెలమి( గానుక లిచ్చి యీడకు రమ్మనవే 


చెప్పరే యాతనిరాక చెలులాల 
వుప్పతిల్లుంగాంకలకు నోపనే నేను 
కుస్పలు( దెస్పలునాయ కోరికలు 
ఇప్పుడు కొలువులో€ దా నేమినేసీనే 


77 


॥ పలవి ॥ 
శ్‌ 


॥ విర ॥ 


॥ విర ॥ 


॥విర॥ 114 


॥పలవి ॥ 
ట్రా 


॥1తల6॥ 


౧ “థ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


చూపరే యాతనిమోము సుదతులాల 
'సెపె నాతమకము పట(గరాదు 
చరి ట్‌ 
మోపాయ జవ్వనము మొగి నామేన 
యేప్పన6 దనకు నన్ను నీడేర్చందగును 


పొందునేయరే యాతని బొలంతులాల 
విందువలె. దానె (శ్రీవేంక పేశుండు 
యిందుకే వచ్చి కలనె నిదివో నన్ను 
అందమైనయిల్లాల'- నే నల మేలుమంగను 


సాళంగనాట 


అన్నిటాను నెరజాణ వాదువే నీవు 
మన్నన లందితివే మగనిచే నీవు 


- చొక్కపుంజూపుల6 బతి. జూడనేర్పువే 
మొక్కుతానే కొనగోరు మోపనేర్హు వే 
చిక్కనినవ్వులతోడ సిగ్గువడ నేర్తువే 
చెక్కునొక్కి [ప్రియములు చెప్పనేర్తువే . 


చెప్పక వూడిగాలెల్లా. జేయనేర్తు వే 
చెప్పరానిసన్నలు సేయనేర్తు వే 
చొప్పులుగా చనుంగవ సోంకించనేర్తు వే 
' దప్పిదేర మోవి చూపి తమిరే(చనేర్తువే 


ననుపులు నేసుక పెన6గనేరుతువే 
యెనసి బాగాలు నీ వియ్య నేర్పు వే 
అను6గు,శ్రీ వేంక కేశునల మేలుమంగవు నీవు 
'తనియ(గ6 గూడితివి తలంపించనే ర్హువే 


॥తల6(॥ 


॥తల6॥ 115 


॥ పలవి ॥ 
ఖ్‌ 


(| అన్ని ॥1 


11 అన్ని || 


1 అన్ని ॥ 114 


శృంగార సంకిర్తనలు 
మంగళకౌశిక 


వీడెమిత్తువు రావమ్మా వీ6ండె పానుపుపై నున్నాండు 
జోడైనవయసులే సాంపులు వుట్టించీని 
సొలసి నీవుచూచినచూపులెల్లా6 బతికిని 
కలువపూవుదండలై కమ్ముకొనెను 
నెలంత నీవు చక్కనినెమ్మోము చూపితేను 
_ వలుదచం(ద్రబింబమై వలపులు రేంచెను 
అరిది నాతనితోడ నాడినమెల్ల నిమాట 
తరితీపుతేనెలై దైలువారెను 
సరుగ నీవప్పుడు *సన్న నేసిన సన్న 
సురతపులతలైై చుట్టుకొనెను . 
యెనసి (శ్రీవేంక కేశుయెదుట నవ్విననవ్వు 
చెనకి పెంజల్లిన నేస లాయను 
'పెనంగి చేతులువట్టి పిలిచినసిలుప్పలు 
తనివోనికంకణదారా లాయను 


వరాళి 


వినోదించవయ్యా ఇందు వేడుక నేసీ నీకు. 
ఘనసింగారవనము కామిని 'వెంచెనయ్యా 


తెగరానియాసలు తీగెలువారంగాను 
జిగిమించి చింతలు చిగిరించ6గా 
నిగిడి నివ్వెరగులు నీడలు గప్పంగాను 
తగుసింగారవనము తరుణి వెంచెనయ్యా 


పునరుక్తి. వండిన పండువంటిది. 





70 


1 వీడె॥ 


॥వీడె॥ 


॥౫వీడె॥ 117 


“| పలవి 
రం 


"1 వినో॥ 


80 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సత్తమే జొంపాలుగట్టి చీంకట్ట్లుగొనంగాను 
హత్తి కోరికవిరులు గుత్తులై మించె. 
బొత్తుగా. బెంజెమటల ఫూవు6దేనెలు గురియ 
కొ త్తసింగారవనము కోమలి 'వెంచెనయ్యా 4వినో॥ 


య్యముతో. జన్నుల నిమ్మపండ్లు* వండ6గాను 
ళం 
పయ్యదవెలుంగు చుట్టి బయలు గాంగా. 
ఇయ్యెడ శ్రీవేంక కేశ యీకె నేలితివి 
వొయ్యనె సింగారవన మువిద వెంచెనయ్యా ॥వినో॥ 110 


పాడి 


నన్నెంత వొగడేవయ్యా నాగుణాలు మంచివంటా 
చిన్నదాన నే నీవు నేసినమానిసిని ॥ పల్లవి ॥ 


తనకుబా 6తియైనతరుణు లెల్లా నింపులే 
మననెనసీనవారిమాట "లింపలే 
ననుపుగలుగు చోటినవ్వు లెల్లా నింపులే 
ెనంగి పైకొనేవారిప్రియములు నింపులే ॥ నన్నెం॥ 


"నేవలు సేనేవారినే నేంతలెల్లా నింపులే 
కైవసమైనవారిగతు  'లింపులే 
వావిగలసినవారివాడి కలెల్లా నింపుఠే 
సీవద్దం బాయనివారినిండుసిగ్గ లింపులే. '1నన్నెం॥ 


స సరసములాడేవారిసంగాతాలెల్ల నింపులే 
_సురతవేళశల మేనిసోంకు లింపులే 
ఇరవై (శ్రీవేంక కేశ యిన్నిటా నన్నే లివితి 
మరిగినయడాటాన మంతనము లింపులే. ॥నన్నెం॥ 10 


1, విమ్మపండ్లు - వండంగాను.' 


శృంగార సంకీర్రనలు 81 


దేవగాంధారి 


చూడరే వోచెలులాల సుదతిసింగారము 
వేడుకతోడం1 దోడ విలాసము మించెను ॥ పల్లవి ॥ 


అలరిననెమ్మోము అద్దమయినక్షతన | 
మెలుపునం గళల! నేమించులు మించె 
లలి6 దురుమెల్లా సీలపురాలై నకతన 
కలికి చూపుల నిండు6ంగాంతు లిస్టై మించెను ॥ చూడ ॥ 


పగటున మోవి బింబఫలమైయున్నకతన 
పఫొగడొందుమాటలతీపులు మించెను 
తగునాఖి సరసియై తనరినకతమున 
నిగిడి మొక్కులకరనీరజములు మించె ॥ చూడ ॥ 


నెట్టన మేను లత్రై నెగడినకతమున 
కిట్టి (శ్రీ వేంక పేశుకా(గిటం బాంతెను 
అశ్తై చన్నులు నిమ్మపంత్తయి వుండినకతన 
పట్ట నితనిచేతులం బాదుకొని మించెను ॥$చూడ॥-120' 


రేకు 821 నారాయణి 


ఆడనుండే చూచి వెరగందితి నేను 
యీడ నన్ను. గాంగిలించే వేంటిదో యెజంగను ॥.పల్లవి జి 


'సొలపుంజూపుల6 జూచి సుద్దులు నీతోం జెప్పి 
"వలపులు చల్లె(ల్రీనాపె వాడికగాను 
వి +యిం 
కలువల వేసి కందువకు రమ్మని 
పిలిచితి వెటువంట్నిపియ మో నీకును ॥1 ఆడ ॥ 


1. తోడన్‌. తోడన్‌ 2, కళలు అనే 
౪01.18- ౯8 


82 థ్రీ శాళ్లపాక అన్ఫ మాచార్యుల 


చను.గవపై పయ్యద చక్క-6బెట్టుకొంటాను 
రూ వ! 
వినయాన మొక్కీ నాపె వేడుకగాను 
ననిచి క్రైదండ్రవట్టి నగరిలోనికిం దీసి 
'పెన6ంగితి వాపె యెంతపియమో నీకును ॥ ఆడ ॥ 


చేరి జాజణుంగొప్పు చేతల పక్కుకొంటా 'మోముచూపి 
సారె సన్న నేసే నాకె సమ్మతిగాను _ 
గారవించి నన్నేల్సికివి గక్కన, (శ్రీ వేంక మేళ 
వీరాన నాపె నెంత్యపియమో నీకును ॥ఆడ॥ 121 


పాడి 


'పేగరించకురే మీరు వెలందులాలా 

పో గ్రై నమంచిగుణాలబుద్దులవా డతండు ॥ పల్లవి ॥ 
వలపించనేర్చునట వద్దికి రానేర్తండా 

తలంపెందున్నదోకాక తనకు నేండు 

యమేలెమీంచంగలండట యెనయం6గలే(ండా 

కలిగినతనబ త్హి కందము గాక ॥ వేగి ॥ 


కోరి తెచ్చుకొన్నవాండు కూడుకొననేరఃడా 
వూరకే పనిగలిగి వున్నాండో కాక 
వేరులేనిచుట్టరికమటి పడె మంస మరచీనా 
తారుకాణలై న్మునక్షుః దానే వచ్చీంగాక ॥ వేగి ॥ 


మంచముప్రై కిసై వచ్చిామాంటిలాడ నేరండా 
యెంచుక నన్నెంతగా మన్నించీనోకాక 
అంచెల (శ్రీవేంక కేశు. డన్నిటాను' నన్ను. గూడె 
నించినయీపొందు లిశ్హై నెరవేరీ. గాక ॥ వేగి, 122 


శృంగార సంకీర్తనలు 
బౌళి 


ఎట్టు నేసినా సీచిత్త మెదురాడేదానం గాను 
పట్టి నీపొదాల నేవే వదివేలు నాకు 


ఆసపడి మోహించినఅతివను నే నీతో 
వాసులు వంతులు నెంచవచ్చునా మరి 
పోసరించి జవ్వనమే పోగై వున్న దానను 
వేసరంజెల్లునా నిన్నే వేండుకొనేంగాక 

యెప్పుడు వత్తువోయని యెదురుచూచే నేను 
తస్పులు6 దారులు బట్ట దగవా నిన్ను 
వృప్పతిల్లి నేసపాలు వొడిగట్టుకుందానను 
నెప్పున నే నలిగేనా నీతో. నవ్వేంగాక 


నెమ్మది నీజేకాంగిలి నికే మీందెత్తుకుండి 
యెమ్మెలు నేతులు. జూపనేలా ఇంక 

_ నమ్మించి శ్రీ వేంకటేశ నన్నిజ్టె యేలుకొంటివి 
'కమ్మటి నే మరచేనా కడు మెచ్చే "గాక్ర 


గాళ 


ఓయమ్మ తానెంత నొడంబరచీనే నన్ను 
చేయి మీందాయ. దనకు. జేతిలోనిదాననే . 

చెంతనుండి వూడిగము నేనేయిల్లాల(గాక. 
పంతమాడేయిల్లాలనా 'సతిఖోను | 
వింతలేక తనమాట విననేరుత్తు, గాక 
యెంత్రైనా తనకు నేనెదురాడనేర్తునో . 


1, నెమ్మదిన్‌ 4 ఈకాంగిలి 


88 


॥;పలవి॥ 
గం 


॥ ఎటు ॥ 
టె 


౪ ఎటు ॥ 
టబ 


॥ ఎట్లు ॥ 
టె 


1 పభివి 11 
ఉలి 


“8 ఓయ ॥ 


84 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గుతోడ6 బాదాలొ త్తి చిమ్మి రేంగేదానంగాక 
యెగుపపేదాననా యెంతెనాను. , 
ణి టె మజా 
వొగ్గి తనచేంతలెల్లా వొడి(గట్టుంకొందు(గాక 
వెగ్గళించి యేమైనా 'వేసారుకొందునా 1ఓయ॥ 


ఇచ్చకమై నెరపేటిదిది ననతమి గాక 
నచ్చుకొట్టి కొసరేది' నాగుణమా 
అచ్చప్పుశ్రీ వేంకపేశు. డంతలోనె నన్నుంగూడె 
కొచ్చి తనగుణాలు *6 గొ'నాడ నానసమా॥ ఓయ:॥ 114 


"పొడి 


చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా 
ముప్పిరి( జేత మొక్కవే మోసపోతిననక ॥ సల్లివి ॥ 


మనసార నాతనితో మాటలెల్లా నాడవే 
చెనకవే ఇప్పుడేల సిగ్గువడేవు. 
'పెనంగవే చేయివట్టి పిలువవే యింటికి 
వెనక మరచఛివచ్చి విచారము సేయక ॥ చెప్పి ॥ 


తలయెత్తి చూడవే తనియ నాతనిదిక్కు 
నిలువవే ముందటను సికేల కొంక 
వెలయ6గ నవ్వవే విడెము చేతి కివ్వవే 
మలసి యింకొకమారు మరచితిననక - ॥ చెప్పి ॥ 


పొనుపుపై( గూచుండవే పాదాలొత్తంగదవే.. 
మౌనముతో నంక6 దెఅమఆఅ. గేంటికి 
పూని శ్రీ వేంకపేశండు పొందునేసి నిన్ను గూడె 
కానుకమోవి చేకోవే కడమాయననక ॥ చెప్పి ॥ 18 


1 కొనాడజకొనియోడుటయా ? 


శృంగార నంకీ_ర్రనలు 8 
శుదదేళి 
ణా 
కానవచ్చె నాపై నీపైంగలమోహ మెల్లాను 
ఆనుకొన్న వవి యెట్టియడియాసలో (1 పల్లవి ॥ 


చిత్త్రగించి చూడవయ్య చిరునవ్వు నవ్వీ నాపె 
యిత్తల నీయాపె' సం(సంబ)ది నెంత! వనికో 
కొత్తకొ త్తచెమటలు గోర నపెం జిమ్మీని 
తత్తరాన నది యెట్టితడ (బాటులో ॥ కొన ॥ 


వేడుకతో వినవయ్య విన్నవించంబూనీ నాపె 
వోడక నీకాపె కెంత వొడంబాటులో 
వాడికసన్నలవే వలపులు నీపైం జల్లీ 
యీడుజో డయినసుద్దు అతెటునంటివో ॥కౌన ॥ 


అం(అం)ది కాంగిలించుకొనవయ్య నీకు మొక్కీ నాసె 
విందుల నీకాపె కెట్టి వేడుకలో 
యిందునె (శ్రీవేంక పేళ యేలితి ఏకె నింతలో 
సందడి నేంత లేరీతి సరసములో ॥కాన॥ 126 


రేకు 888. కా6(కాల)టోది 


ఊరకే వుండేనంపే వుమ్మగిలీ వలపులు 
యేరీతి మన్నించేవో ఇంక నీచిత్తము ॥ పల్లవి ॥ 


తలెత్తి చూడకుండితే తనివియు. దీరదు 
సౌలసితే(గాని వాసులు మించవు 
తెలియమాటాడకుండితే నొక్కమనను గాదు 
చెల6గి విన్నపాలెల్లాం జేసితి సీచిత్తము ॥ ఊర ॥ 


1. నీయొక్క ఆ పెయొక్క సందున. 2, ఎంత -౬ పనికో 





(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సరసమాడితే(గానీ చవులెల్లా రే(గవు 
సొరిది. గూచుండక సొంపులు వుట్టదు 
తెరల్తోనికి. దియ్యక తీర దెంతైనా సిగ్గు 
సరవి నివెల్లా జాడలు సీచి _త్తము ॥ ఊర ॥ 


తనువులు సోంకక తనినో దెంతైనాను 
ననుపున6 బెనంగక నాంటదు యేమ 
యెనసితివి శ్రీవేంక కేళ ఇంతలో నన్ను 
కను6ంగొంటి నీమేలు గట్టిగా సీచిత్తము ॥1ఊర॥ 127 


ఆహిరి 
సీదిక్కే చూచి వాండే నీ మగండు 
సాదించీ, మీమోహములు సందడించీంజుమ్మీ ॥! పల్లవి ॥ 


చక్కనినీవదనము సారెనేల వంచేవే' 
చిక్కనినీనగవులు చిందీంజుమ్మీ 
చెక్కిటిమీంద నటు చేయి యేల పెష్టేవే 
అక్కజపుమోముకళ లంటుకొనీంజుమ్మీ నీది ॥ 


సన్నలనే నీబొమ్మలఎ౦కెన లేల చూపేవే 
మిన్నక వ్రాలబొట్టు మెరచీంజుమ్మీ 
చన్నులమీ(దిపయ్యద చక్క_బిగించుకొనే 
మున్నే జక్క_వపిల్ల లు మూంతులె త్రీ జుమ్మీ ॥ నీది ॥ 


సిగ్గుతో నేల ముంజేతిచిలుకతో మాటాడేవే 
వొగ్గి తరితీపులెల్ల నూరీంజుమ్మీ 
అగ్గమై (శ్రీవేంక 'పేళు డంతలతోనె నిన్ను6 గూడె 
తగ్గక యీసింగారము, దైవారీంజుమ్మీ ॥ వీది 1 128 


శృంగార సంకీర్తనలు, శ? 
బౌళి 


కానీవయ్యా చుట్టాలమై కలిగితి మిదె సీ 
వీనులకు చపవులు సీవేడుకఠలే కావా ॥ పల్లవి ॥ 


తగవులు చెప్పేవు తరుణికి నాకును 
మగండవు నీవేకావా మాకిద్దరికి 
వెగటుదీర సరిగా విడెములు వెష్టేవు 
జిగిమించ నిన్నియు నీచేంఠలే కావా ॥ కానీ ॥ 


వొడివట్టి మొక్కించేవు వొకరొకరిని మాలో 
నడుమ నీవేకావా నాయంగాడవు 
తొడింబడ నీవిజప్టై పొత్తుల గూచుండుమనేవు 
జడిగొన్ననీగుణాలసహజ మే కాదా ॥ కానీ ॥ 


వ్‌గ్గి కౌంగిటిలో మమ్ము నొద్దికతోం గూడేవు 
సిగ్గులు నీవే కావా (శ్రీవేంక పేశా 
తగ్గులేకుండా మమ్ము దయతో మన్నించితిని 
వెగ్గళమై సీకుంగలవిద్య లివే కావా కానీ ॥ 129 


సామవరాళి 


చెప్పవయ్య వినే/గాని చెవులపండుగగాను 
యిప్పుడే మొ%్కలుమొక్కీ నెంతచుట్టరికమో. 1 పల్లవి ॥ 
ట్‌ భ్‌ 


కొమ్మ గేదంగిరేకులు కొట్పునం జెరుగుకొని 
యెమ్మెలు వచరించీ నీయె -ట వదె 
నెమ్మది వద్దంగూచుండి నీతో మాటలాడీని 
యిమ్ముల మీకిద్దరికి నెంతచుట్టరికమ్మో 1 చెప్ప ॥ 


88 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సింగారించుకొని వచ్చి చీరునవ్వు నవ్వుకొంటా 
కొంగు నిన్నుదా€కించి కొసరీనదె 
సంగతిగా నప్పటిని సాఠె విడెమిచ్చుకొంటా__ 
నెంగిలిపొత్తు గలసీ నెంతచుట్టరిక మో 


ఆదిగొని కంకణొలు అ్టై గల్లుగల్లనంగా 
పాదాలు గుద్ది సీకు పాొన్నుపై నిదె 
పోదితో శ్రీవేంక పేళ పొంచి నన్ను6గూడితివి 


౪ చెప్ప ॥ 


యీదెస6 దనకు నీకు నెంతచుట్టరిక మో ॥ చెప్ప 4 180 


హిజ్జిజి 
ఏల మూసి దాంచేవు యిదేమయ్యా 
ఆలుగాదా నీకు నాపె అదేమయ్యా 


బత్తితోడ నిన్నులజూచి పడ(తి మాటలాడ౦6గా 
యిత్తల సిగ్గువడేవు యిదేమయ్యా 
బొత్తుగా( బువ్వులచెండు పూంచి కానుకియ్య(గాను 
హత్తి చేత నందుకొన వదేమయ్యా 


ముందరనే నిలుచుండి మోహ మాపె చల్లంగాను 
ఇందుకు రమ్మనరాదా ఇదేమయ్యా _ 
విందువలె. జెవితోన విన్నపాలు నేయంగాను 
అందుకు నేమీనన వదేమయ్యా 


నెణతనమున వచ్చి నీపాదము దొక్క6గాస. 
యెజంగన ప్లే వున్నా€డ విదేమయ్యా 
మజీ నన్ను6 గూడితివి మరిగి (శ్రీవేంకటేశ 


పల్లవి ॥ 
ళా. ళా 


॥ ఏల ॥ 


॥ ఏల 11 


అజణనుణచే వాపెను అదేమయ్యా . 4ఏల॥ 181 


శృంగార సంకీర్తనలు 89 


రామ,క్రియ 


సందునుడికత్రెవు జాణవు నీవు 
యిందరు నుండగా నీ వెంతలాచేవే 


॥ పల వి ॥ 
ఉం 


వుంగరము నీదంటా వూరకే వేలువప్టేవు 
కొంగు దాంకించకుమంటా గోర జిమ్మేవు 
సింగారించనే ర్తునంటా చేరి వద్దం గూచుండేవు 


ఇంగితము చూపి పతి కెంతలాచేవే 1సందు ॥ 


సున్నము వెట్టుమంటా చుట్టరికాలు నేనేవు 
వున్నదా నిమ్మపండంటా నొడివ్టేవు 
చన్నులు చూచితినంటా సారె. దగులనాడేవు 


యెన్నికతో రతులకు నెంతలాచేవే ॥ సందు ॥ 


కోవిల గూసీనంటా కుచ్చి కా(గిలించేవు 
దేవులనై తినంటా( 'దెర వేనేవు 
చేవమీర నన్ను€ గూడె (శ్రవేంక పేశుండు 


యీవేశ సీవాసపడి యెంతలాచేవే ॥సందు॥ 18 


శేక 828 . వరాళి 


దండనున్నసతులెల్లా తలలు వంచుకొనేరు 
కొండవంటిదొరవు సిగ్గులు దేర్చరాదా పల్లవి ॥ 


పచ్చడములోననే పాదాలొత్తీ నాపె సీకు 
గచ్చుంజేంకల నీవాపె. గరంగించేవు 
పచ్చిదేరి మోవెల్ల భావప్పంగళలు దాంశీ 


ఇచ్చటనే ఆ6టదాని నింత నేతురా ॥ దండ ॥ 


థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


దోమతెరమాంటుననే తూరి యాపె నేవనేసీ 
చేముట్టి మర్మములంటి చిమ్మి రేంచేవు 
మోమున జొక్కులుదేరె మూసీ మంతనపురతిం 
గామిని నిందరిలోనం గడు6గాకు సేతురా 


పూదండలసందినే పొదిగి కూడీ నాపె 
ఆదెస6 జెమట నోలలా ర్చేవు నీవు 
తోదోప్పలనే వీడె. దురుము (శ్రీవేంక కేశ 


॥$ దండ ॥ 


సాదువంటిజవరాలి సారె. గాకు సేతురా ॥ దండ ॥ 18) 


జౌళి 


ఎంచదుకని సిగ్గువడే వేమే నీవు 
కందువ నావచ్చడము గప్పుకోవే యిపుడు 


ముదిత జారినకొప్పు ముడుచుకో6(గడంగితే 
వదలి పయ్యుద కానవచ్చె. జన్నులు 
అది -ఛక్కంటబెట్టుకొనేనంటా. గొంగు బిగించితే 
పొదిగి కట్లినయట్షిపోంకముడి వీడెను 


సరుగ నావలిపెమే చక్కంగట్టుకొనంగాను 
గరిమ: దొడలనిగ్గు గానవచ్చెను 
పరగ నందుకు లో6గి పావట దువ్వుకొం టే. 
కరమూలములసొాంపు గడుబయలాయను 


చెలరే/గ యందుకు నవ్వి చేత విడెమిచ్చితేను 
పులకలే నీమర్మములు దెలిపె 
అలమితి నందుకు(గా న్టై (శ్రీవేంక పేకుండ 


॥ పలవి ॥ 
భాం 


॥ ఎందు 


1 ఎందు ॥ 


చెలపలచెమటలు వెమరించె నీకును 1 ఎందు | 184 


శృంగార సంకీర్తనలు 


లలిత 


అందుకేమి దోసముగా దానతీవయ్యా 
విందులుగా వీనులను వినే నేను 


మగువలతోనెల్లా మాంటలు నీ వాడంగానో 
చిగురాకు సీమోవి చేగయెక్కెను 
మొగి వారితోడ సాములు నీవు సేయంగానో 
జిగిమించుచెక్కులెల్లా 6 జెమరించెను 


సారె సారెం జేలరేంగి సరసములాడంగానో 
చీరుమూరై మేనెల్ల జీరలాయను 
చేరిచేరి తోలోను నేసలు చల్లుకోంగానో 
కూరిములు చూపట్టం గురులు చెదరెను 


““ననుపులు నేసుకొని నవ్వులు నవ్వ6౭గానో 
నినుపుగా నిట్టూర్పులు నిగుణ(జొచ్చె 
ఘనుండ _శ్రివేంకపే” కాంగిట నన్నేలితివి 
కనుపట్టి నీమోమున6 గళలు _దైవారెను 


మంగళకాశిక 


1 అనేకపంతగా (డవు అందగాండవు 
మునుకొన్నమావెంగేలు ముంచుకొనీనా 


“ంరితే నేమాయ కొంగువట్టితే నేమాయ 
మసలక తగ్నులైనమగవానిని 
యెసంగ నేం జెనకితే నేలతప్పించుకొనేవు 
కసు6గందనిచన్నులు కాండీనా నిన్నును 


1. విరుద్ధసమాసములు వీరికలవాటే. 


£్క 


॥ అందు ॥ 


1 అందు ॥ 


॥$ అంగ | 180 


॥ పలవి ॥ 
లం 


॥ అనే శ! 


శ్రి (భీ తాళ్లపాక అన్నమాచాళ్యుల 


సారె నంటించితే నేమాయ -:0కించితే నేమాయ 
వేరులేనిచుట్టరిక మైనవిట రాయని 
వూరక నవ్వితేను వొడ్డించుకో నీకే(టికి 
ఆరితేరి నాచూపులు ఆయములు రేచీనా ॥ అనే ॥ 


చెక్కునొక్కి తే నేమాయ చిక్కించుకొం పే నేమాయ 
అక్కరతో నాయకు(డై నవానిని 
. యిక్కడ (శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 
మిక్కిలి నారతులివి మేరమీరీనా ॥ అనే॥ 114 


పాడి 


ఏమాయ నందుకునేల వేగిఠించేవు 
సీమాటలన్నియును ని .మయ్యింగాక ॥ పళ్లివి; 
సందడిలో నిన్ను నాచన్నులు దాకితేను 
కందువల నిది యెంతగబ్బి యనేవు 
గందవొడి చల్లుకోంగా గాలి నీపైం బారితే 
కెందమ్మిపువ్వులనేల కెరలి వేనేవు ॥ ఏమా ॥ 


కురులు దువ్వుకోంగా కొప్పు నీపై జారెనంటా 
గొరబునేసి నన్ను గోర గీరేవు 
పరగ మేడ యెక్క6గా పైంజిందె. జమటలంటా 
సరుగ.6 గప్పురమేల చళ్లేవు నామీ(దను 1 ఏమా ॥ 


యిశ్హై బంతి( గూచుండంగ నెంగిలి సోయెనంటాను 
బెట్టుగల గాంగిట గుచ్చి బిగియించేవు 
నెట్టన (శ్రీ వేంకేశ నే నలమేలుమంగను 
చుట్టనవైై నన్ను నెంత చొక్కులం బెన్టేవు ॥ఏమా॥ 181 


శృంగార సంకీర్తనలు ౮కి 
మాళవి 


ఎంతజాణలే వీరు యింతులాల 
వింతలుగ వీదివీది వినోదించేరు 1 పల్లవి ॥1 


ఇద్దరుదేవుళ్ల: దాము నెదురుదేరులమీ ద 
కొద్లిమీర నిమ్మపండ్లం గుచ్చి చిమ్మేరు 
జ. యం 
వొద్దికతో నవ్వుకొంటా నుంటవింట గందపు __ 
ముద్దలు దాంకవేసి మోదములు చూచేరు ॥ ఎంత ॥ 


వెనకాముందరాను వేడుకతో. దేరులు 
అనువుగా వెంటవెంట నంట(దోటేరు 
తనువులు సో6క6 జేతితామరనాశముల 
ెన6గి పై (బార జాంచి పిలిచేరు 'మోవులు(ల?) 4 ఎంత | 


సందడిలోపలనే సంగడిం దేరులు నిల్చి 
కంద వతో. జౌకళించి కాంగిలించేరు 
పొంది (శ్రీ వేంక పేశుండు భూదేవీ నలమేల్మంగా 


'పెందలికాగనే పెండ్షిపీంటపై నున్నారు ' ॥ ఎంత ॥ 188 ॥ 
రేకు 824 సౌరాష్ట్రం 
జై 


ఎంతమోహమో నీకీఇంతిమీందను 
వింతవింత వేడుకల విజ్ఞవీ(గేవు ॥ పట్లవి ॥ 


తరుణిగుబ్బలు, నీక6 దలగడబిల్లలుగా. 
నొరగుకొన్నాండవు వుబ్బున నీవు 
దొరవై పయ్యదకాంగు దోమతెరభాగుగ 
సరుగ మాంటునేసుక జాణవై. వున్నాండవు ॥ ఏంత ॥1 


కశ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


భామినితొడలు నీకు పకైమంచములాగున_ 


నాముకొని పప్వళించే వప్పటి నీవు 
గోముతోడ పట్టుచీరకుచ్చెల పరపుగాంగ 
కామించి ఇశ్లై కోడెకాండవ్వై వున్నాండవు 


వనితకాంగిలి నీకు వాసన చప్పరముగ _ 
నునికి 'నేసుకున్నాండ వొద్దిక్రె నీవు 
యెనసితివి శ్రీ వేంక పేళశ యల మేల్మంగను 
అనిశము సింగారరాయండవై వున్నాండవు 


బ్‌ొళి 


మేలుమేలు నీకతలు మెచ్చితిమయ్యా 
యేలుకొంటి విందరిని యెంతవాండవయ్యా 


చల్లువెడమాట లాడి సతులవలపులెల్ల | 
కొల్లగా( గలయం బెట్టి గుంపు నేనేవు 
అలి బిలి సేసి కూడి ఆసలు మోపులుగటి 
త న్‌ ట్‌ 
యెల్లవారిమీంద వేసే వెంతవాండనయ్యా 


వాడికనవ్వులు నవ్వి వనితలమానములు 
- కూడపెట్టి లోలోనే గుదిగుచ్చేవు 


॥) ఎంత ॥ 


॥ ఎంత ॥ 180 ॥ 


-॥ పఠఅవి ॥ 
రా 


(1 మేలు 1 


యీడుజోడుగా౬ బెనంగి యింపులు మచ్చులువేసి 


యీడేరించితివి మమ్ము నెంతవా ౧డవయ్యా 


మోవితీపులు మరపి ముదితల జవ్వనాలు 

భావముల వడి వెట్టి వచ్చి రేంచేవు 
భ్రీవేంక పేళ నాపై సిగ్గులు నానం బెట్టి 
వన టబ 


41 మేలు ॥1 


యీవల నన్ను€ గూడితి వెంతవాండవయ్యా  ॥ మేలు॥ 140 


శృంగార సంకీర్తనలు 


పొడి 


ఎంతవేడుకకా6డ వేమిచెప్పేది 
అంతేపో నేరుసరివాదువయ్య నీవు 


చిక్కనివి నవ్వులు చిమ్మి రేంగేవి సిగ్గులు 
చక్కాంగ మాతోనేల జాణతనాలు 
లక్క-బుజ్ఞవంటినోరు లలి. బగడపుమోవి' 
పిక్కటిల్ల గంటినేయ6 పెం6గేవు నీవు 


గిట్టులివి చన్నులు కడుజయలు నడుము 
నెట్టన మాతోనేల నెరతనాలు 


ర్రిగ్ర్‌ 


॥పలవి॥ 
యా 


॥ఎంత॥. 


దట్టపు మేఘము కొప్పు దంతికుంభాలు పిరుందు 


ముట్టి సరసములాడ మొన నేవు నీవు 


పసనితీగె మేను పాయరానివి యానలు 
యెసగి మాతోనేల' యేలాటాలు 
వసమై నన్నేలితివి. వాసితో ప్ర వేంక మేళ 
పొసంగె నన్నిటా ,నన్ను6 బొదిగేవు నీవు 


గుజరి 
జ 
నేసినట్టు నేయవయ్యా చి త్తమువచ్చినట్లల్లా 
య్‌ వా బగ 
వాసివంతు అెంచుకొని వద్దన నేం జాలను 


పిలిపించినవా(డవు ప్రియముగలవాండవు 
చెలంగి యెంతనవ్వినా( జల్లు నీకు 
వలపించినవా(డవు వసమైనవాండవు 
“అల మెంతభోగించినా నమరు నీకు 


॥ ఎంత ॥ 


॥4ఎంత॥ 1414 


॥పటవి ॥ 
క. 


॥ నేసి ॥ 


లికి 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొడివట్టినవా డవు వొద్దంబాయనివా 6డవు 
తడవి యెంత పైకొన్నా.6 దగు నీకు 
విడెమిచ్చినవాండవు వేడుకపడ్డవా(డవు 
కడంగి చన్నులు విసుకందగవే నీకు 


సెనంగేటివాండవు పెండ్లాడినవాండవు 
ననిచి మోవి యానంగ నాయమే నీకు 
యెనసితివి (శ్రీ వేంకకేళ యిన్నిటా నన్ను. 
నొనగూడి మన్నించను నుచితమే నీకు 


పాడి 


ఎంత బత్తి నేసీ నీపై ఇదె సందుగా.6 దాను 
వింతలేక నేవసేసీ వేడుకెంతో తనకు 


చన్ను లురమున నాని చక్క-దిద్దీ సీనామము 
మన్నించితే నేమి యెంతమం దెమేళము 
చిన్నిపెదవులు దా6క చెవిలోనే మాటలాడీ 
యెన్నరాదు చూడు దీని కెంతగర్వము 


తొడమీద దొడ వేసి దొరతనమున నీ_ 
యడుగులొ త్తీ నెతఅహంకారము 
వెడదగోప్ల సోంక విడెము నీకిచ్చీని 
తడిచెమటలతోనే తన కెంతపగటు 


జమళిచంకలు రాయ జవ్వాది నీమేనం బూసి 
తమకించీ నెటువంటిదంటతనము 
అమర శ్రే వేంకపేళ అజ్లై నన్ను. గూడితివి 
సముకాన నీకె కెంత సంగడి దాష్టీకము 


॥ నేసి॥ 


॥ నేసి 142 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 148 


శృంగార సంకీర్తనలు త్రి 
రామ్మక్రియ 


ఏమే నేసినమేలు ఇయ్యకోవద్దా 
సాముటేలే గందవొడి చల్లేనం పేను పల్లవి ॥ 


మొక్కేేవేమే వద్దంటాను మోహాన సీరమణుండు 
యక్కువతో నాకుమడిచి యిచ్చేనం కేను 
పిక్కటిల్లుచన్నులతో( బెనంగులాడేవేమే 
చుక్కబొట్టు నొసలం జక్క-ంబెప్టేనం పేను ॥ ఏమే ॥ 


అండుకాచే వదియేమే ఆదరించి యాతండు 
'పెండెము సీపొదమున( బె'స్టేనం పేను 
'వెండియు నాతనివెనవెనక కే6ంగేవేమే 
కొండవలె. దొడమీ6ద6 గూచుండుముం పేను ॥ ఏమే ॥ 


వేవేలచందముల వేండుకొనే వదియేమే 
(శ్రీవేంకపేపం డక్కున. జేర్చేనం పేను 
భావించి వినయాలే పచరించే వదియేమే 
యీవేళ నిన్నెనసి మోవిమ్మని యంపేను ॥ఏమే ॥ 144 


రేకు 825 లలిత 


తేరిచూడ నిన్నీ నాకు దిష్టమాయను 
రారా6ంపు లింకనేల రమ్మనవే పతిని ॥ పల్లవి ॥ 


ఆడ6గనాడంగ సరసా లాసలు వుట్టించును 
చూడబోతే మోహములు చుట్టుకా గౌనును 
వొడిక దరచైై తేం గై పళతునా. జేసును. 


. “యాడనే పంతములాడనేలే నాకి(కను ॥ తేది ॥. 
ఈ 18- ణ్‌ 


థ్రీ కొాళ్లపాక అన్నమాచా న్యల 


వినంగవినంగ మాట వేడుకలు వొడమించు 
'పెనంగితేం దనువులు _పేమరేంచును 
మనిమని యేకతాలు మర్మములు గరఃగించు 
యెనసి పంతములాశనేలే నాకి.కను ॥ తేరి॥ 


'నేయంజేయః జెలుములు ఛిత్తములు మరిగించు 
రాయడింపుంజెనకులు రతి వుట్టించు 
పాయక (శ్రీ వేంకటపతి-నన్ను6 గూడినాండు 
యేయెడ6 బంతములాడనేలే నాకింకను ॥ తేరి॥ 145 ॥ 


ఆహిరి 
ఎదురుచూచి చూచి యేంకరినట్టయ్యాని 
నిదుర గంటికి రాదు నేనింక నేమందునే ॥ పల్లవి ॥ 


వొప్ప:జెప్పి నాచేతివుం(కుంఇ) గరము తానే యిచ్చె 
అప్పటి వచ్చేనంటా నానవెక్సైను 
కప్పురపుం(దమ్ములము కందువగా నోర నించె | 
యెప్పుడుగాని రాండో యేమినేతుం జెలియా ॥ ఎదు ॥ 


కూరిమితో జారిననాకొప్పు తానె చక్కంబెస్టై 
గారవించి నమ్మించి కాంగిలించెను = 
వూరడించి వొకతె నావద్ద నప్పసమువెశై 
చేర నెప్పుడు వచ్చీనో చెప్ప6గదే చెలియా. 4 ఎదు ॥ 


ఆదరించి చిక్కువడ్డహారములు తానె దిద్ది 
పోది నేసి మోవియిచ్చి బుజ్జగించెను 
యీదెస శ్రీవేంక పేశుం డీంతలోనె నన్ను6 గూడె 
యేదెస నుండెనోకాని ఇందా(కా జెలియా ॥ఎదు॥ 146 


శృంగార సంకీర్తనలు 


ముథారి 


ఏలే ఆంటదానికి యెమ్మెలింతేసి 
వోలి( గడుగుట్టుతోడ నుండవలె(గాక 


జవ్వాది యెంతవూనేవే చన్నులేల మూనేవే 
చివ్వన నెన్నిచేంతలు 'నేనేవే 
నవ్వులేమి నవ్వేవే నలి, గొప్పేమిదువ్వేవే 


రవ్వలాయ సీవలపు రమణునియెదుట ॥ ఏలే ॥ 


సిగ్గులెల విడిచేవే చెమ పేల తుడిచేవే 
మొగ్గవిరు లిన్నేల ముడిచేవే 
వ్‌గ్గి కాలేల తొక్కేవే వూరకేల మొక్కేవే 


యెగ్గులుందప్పు లెవ్వరి నెంచనివాం డతండు ॥ ఏలే ॥ 


మతి యెందా(కా6 బాడేవే మాటలెన్ని యాదేవే 
గుజీగాం గాంగిట నెంత కూడేవే 
యెజుకతో శ్రీ వేంక పేశుండు నన్నిటు గూడె 


మెఅసియాతనికేల మేకులు నేనేవే , 1 ఏలే॥ 1474 


శంకరాభరణం 


ఇందవె యాతడు నీకిచ్చినసామ్ము 


కందువ నీమేలులోనికాంతలము గదవె ॥ పల్లవి ॥ 


చిప్పిలు(జెమటలేలే సిగ్గులువడంగనేలే 
తప్పక వినరాదా యాతనిసుద్దులు 
రెప్పలు మూసుకొనేవు రిచ్చ లోలో నన్వేవు 


చొప్పుగా బెండ్రికూంతుర విప్పుడే యైతివా ॥ ఇంద ॥ 


100 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పయ్యదమరంగులేలే భావప్పుంగరంగులేలే 
ఇయ్యకొనవే చనవులిచ్చినాండు 
వొయ్యనే మాటాడేవు వొగి. బాపట దువ్వేవు 
ఇయ్యెడ6 గన్నెపడుచ విందుకే యమైతివా 


బిట్టబయలీ(దనేలే పరాకు లి6కనేలే 
లై వద్దికి రారాదా యాతండు వచ్చె 
చుట్టమై శ్రీ వేంకపేశుండు తానె నిన్నుం గూడె 


॥ ఇంద॥ 


-ఇన్జై పట్టపుదేవి వింతలో నయితివా ॥ఇంద॥ 1484 


భిరవి 


ఇప్పుడే విన్నవించితి నెంచుకో మీందటియెత్తు 
వొప్పుగ ధీరుండవై తే నొనరు నాకాంగిట 


నాతో మాటాడ6గ నీనాతు లేమందురో నిన్ను 
చేతులెత్తి యేమేమి సేతురో 
యీతలనాతల నిన్ను నెక్కడనుండి చూచేరో 
బీతి(తుఇలేనివాండవై తే "పెనంగు నాతోను 


సీవు నాచన్ను అంటంగ నిన్నేమందురో వారు 
వావాత నెన్నేసి నీకు రేంతురో 
యీ వేళ మనమాంటలు యేడ వింటానున్నారో 
అవృద్ధండాల కోపితే నండకు రా నీవు 


యీడ ని్లై వుండ6గా నెంతసాదింతురో తాము 
'కూడితి (శ్రీ వేంకపేళశ కోరి నన్నును 
వీడే లియ్య నేడ నిన్ను వెదకుతానున్నారో 


॥ పల్లవి ॥ 
క. 


॥1 ఇస్పు ॥ 


! ఇస్పు క! 


నీడాక చూపనోపితే నెట్టుకో 'మాయింటను ॥ ఇస్పు॥ 181 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాట 
ఇ్లై నామోము చూచి యేమినవ్వేవు 
చుట్టమవైై వూరి కెల్లా జూపట్టినవా (డవు 


ఆసపడేవారి నెంత అలయించేవు సెండ్లి _ 
'సేసుకోరాదా యేల సిగ్గువడేవు 


దోసముగా దెందరై.నా దొడ్డి. బెట్లుకొనవచ్చు 
ము 6 లబ 


బేసబెలిరేపలెం బెరిగినవా6ండవు 
గం ఉం 


తోడనే మాటాడేవారి. దోయనేల సరసము _ 
లాడరాదా యేంటికి నీవండుకాచేవు 
''వాడికగా వలపులవత్తైలు వేయంగవచ్చు 
కోడెల నావుల( గాచేగొల్లమందవా (డవు 


ననిచి చుట్టాల్లై మొక్కినవారి6 గాంగిలించు _ 
కొనరాదా మరియేమి గుట్టు నే సేవు 
'పెనంగులాడంగవచ్చు. బెట్టుగా శ్రీ వేంకటేళ 
యొనసితి గోవర్థనమె త్తినట్టివాండపు 


రేకు 826 శుద్ధవసంతం 


'వేడుకకా.డవు నీకు వెజపే,టికి 
యేడ నీవేమి నేసినా నెగ్గులున్నవా 


నిలుచుండి నిన్ను దస్పకచూచితే 
చెలరేగి సిగ్గులతోడం జిమ్మి రేంగేవు 
కలపననేసి నీకు గందము వూయరాంగా 
బలిమి6€ బచ్చడ మేల మైంగప్పేవు 


[101 


1 పలపి॥ 
శా 


॥ఇమె॥ 
టి 


ఇమ ॥ 
టబ్‌ 


॥ ఇ్టై 1 150: 


॥పలవి ॥ 
గ్‌ 


॥ వేడు ॥1 


102 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


చెంగట నుండి నీసతి చేంతలెల్లా. బొగడితే 
వెంగెనుంటా నీవేల వింత నేనేవు 
వుంగరము చూతమని వొయ్యనే వేలువట్టితే 
కొంగువట్టి యాపెనెంత కొచ్చిచేచూవు 1 వేడు ॥ 


విడెమిచ్చి తమ్ములము వెలది వుమియుమం కే 
నడుమ నీవేమిటికి నవ్వునవ్వేవు 
యెడయక (శ్రీ వేంక కేశ యీకెం గూడితేను 
తడంబాటులెల్లా మాని దయదల(చేవు ॥ వేడు ॥ 1511 


'దేశాకీ 


ఇలియమేనే నీకు సింగారపుందోంటాయ 
యెలమితో వినోదింతు విష్పుడిళ్చై రావయ్య ॥ పల్లవి ॥ 
ల యం 


వేసవియండలు గానె వెల6దివిరహమున 
వాసికెక్కం జెమటలవాన గురినె 
మోసులె _శ్తేపులకలు(ల7) 1 మోలచె బై రులెల్ల 
యీసతినీమనోరాజ్య మేలుదువు రావయ్య ॥ చెలి ॥ 


కమ్మటిచన్నుల నారికడపుంగాయలు గాచె 
పమ్మి మోవికేనెల పంటలు వండెను 
వుమ్మగిలునూరుపుల నొనరె నాయిటిగాలి 
తమ్మికంటిజవ్వనపు(దతి వచ్చె రావయ్య ॥ చెలి ॥ 


మజి తోంగిచూపుల మంచిచందోదయమాయ 
నెజయ నవ్వులనేవెన్నెల గానెను 
యెజింగి (శ్రీ వేంకపేళ యిటు వచ్చి కూడితివి 
తెఖవ నేలంగ దినదినము రావయ్య .॥చెలి॥ 1524 


శృంగార సంకీర్తనలు 1! 
ముఖారి 


1 వాకిలిగా చేయట్టివనితల మిదె నేము 
జోకదప్పకురే మీరు సుదతులాలా ॥ పల్లవి ॥ 


మచ్చిక నాతండు నాకె మాటలాడుకొన6ంగాను 
అచ్చముగ మీరేల ఆలకించేరే 
యిచ్చగించి వేడుకతో నేకతాన నుండంగాను 
కొచ్చి తెరయె_క్తేరేలే కొమ్మలాలా 1వాకి ॥ 


కొత్తగా నద్దాలు చూచుకొని వారు నవ్వఃగాను 
ది త్తిణిచేతలనేల చేరవచ్చేరే _ + 
హత్తి - త్రి పందేలతోడుత నటు చదురంగమాదే __ 
"రెట్తలేల చెప్పేరే యింతులాలా ॥వాకి॥ 


్రీ వేంకచేజండు లోన దేవుల కెనకంగాను 
యూీవేళం గానుకలేల యియ్యవచ్చేరే 
'వేవేలురతుల. గూడి వెస వీంటపై నుండగా 
బొవంటా6 బైకొనేరేలే పతటకులాలా 1వాకీ* 155 ౬ 


గౌళ 


చెలులాల నేనతని చెంగటనే వుండేంగాని 
" పిలిచి బంగారముపీ6€ట వెట్టరే ॥ పల్లవి ॥ 


మొగమోటదాన నేను మౌహించినదాన నేను. 
అగడుగా( బతి నేమీ నాడంజాలనే 
నగవు వచ్చు నాకు నంటున మాటలాడితే 
మిగులా. దనతలం:పు మీరే యడుగరే ॥చెలు ॥ 


1. “కురంథి రాగముతోనున్న [9 వ పాటయే, కొంత భేదముతో ఫది, 


104 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెమ్మెలేనిదాన నేను ఇచ్చకపుదడాన నేను 
వుమ్మడిదంటతనాన నొారయంజాల 
కమ్ముకొనీ సిగ్గు నాకు గానుకిచ్చేనం పేను 
నిమ్మపండ్తి వే రెండు నేండు మీరె యియ్యరే 


దేవులై నదాన నేను తేజపుదాన నేను 
(శ్రీవేంక పేశ్వరు గోర జెనకంజాల 
కావించి నన్నేలె మతిగరంగీం గొనరేనంపే 
యీవల నాపొందు మీరే యీడేరించమనరే 


ఆహిరి 
ఏమి నేతు. జెప్పవయ్య యేది నాకు నూడిగము 
కామించి వచ్చితివి నాకడకు నేండిపుడు 


నిదుర గన్నుల. దేరీ నిమ్మపండు దెత్తునా 
చెదరినవి కురులు చిక్కుదీతునా 
"పెదవి6 గెంపులు నిండె. బేంట్లు రాలుతునా 
మదమువలె( గారీ. జెమటలు దుడుతునా 


బడలివున్నా(€డవు పన్నీరు చల్లుదునా 
వెడలీ నిట్టూర్చులు విసరుదునా 
తడంబడీ నడపు కె దండ నీకు నితునా 
రా అవి 
కడువాడె మోము బాగాలు చేతికిత్తునా 


భావ మెందో వున్నది పానుపు వరతునా 
దైవారీం గళలు నీకద్దము దెత్తునా 
(శీ వేంకపేకండ నానేవ మెచ్చి కూడితి£ 
సీవు వొంటినున్నాండవు నే6 దోడు వండుదునా 


॥ చెలు ॥ 


॥ చెలు॥ 154 


॥ప లవి ॥ 
యం 


॥ ఏమి ॥ 155 


శృంగార సంకీర్తనలు "వక్‌ 
రామ్మక్రియ 


ఏల సరసములాడే వెవ్వరితోనై నాను 
కాలుదా(కినాపెతోనే కావలెంగాక -॥ పల్లవి ॥ 


చెలిమిక తెల కెల్లా6 జనక6గవచ్చునా 
అనాలి యం 
వొలిసి నీపట్టపు దేవులకుంగాక 
పిలిచి పేరటాండు సెండ్రిబండెక్కుదురా 
ఇ లం యం 
అల 'నేసవెద్టినయా పె గాక ॥ ఏల ॥ 


వద్దగ ఏవా రెల్ల వలపులు చల్లుదురా 
ఎ ద్దికె మేనమరందు(ద) లొరయుంగాక 
పొద్దువోనిచుట్టాలు బువ్వానకు వత్తురా 
అద్ది కంకణము గట్టినాసపె వచ్చు6ంగాక 1ఏల ॥. 


పొరుగు పోరచివారు భోగించవత్తురా 
గరిమ గా(గిటిలోనికాంత కౌ6గాక 
యిరవె థ్రీ వేంక పేశ యేలితి విందుకె నన్ను 
రూ స్ట 
అరసి నీవుమన్నించినాపె యాలౌంగాక ॥ఏల॥ 156 ॥ 


రేకు. 827 . * సామంతం 


ఏమి నేతు నమ్మలాల యెందుకౌను నాయకుండు 
బూమిలో. జెప్ప6(గొత్త యీప్పరుషవిరహము ॥ పల్లవి ॥ 


తొయ్యలిరాకకు. బతి తొంగిచూడ(టోతేను 
దయ్యమువలె! జం్యదుండు తలచూపెను 
చయ్యన నందు కతండు జడిసి తలవంచితే 
నుయ్యివలెనే తోంచె నూలుకొని మనసు "జ ఏమి ॥ 


(థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మగువయెలు॥గు విన మతి నాలకించికేను 
పగవానిరీతినే పల్కె6 గోవిల 
వెగతై యందు కతండు వీనులు మూసుకొంపే 
మొగులువలెనే కప్పె ముంచుక విరహము ॥ ఏమి ॥ 


నలినాక్షిరూపు మనసున( దల౭ంచందోతే 
చిలుజగాలమై తోంచెను మరుండు 
అలనె ట్ర వేంక సేం డంతలోన సతి గూడె 
నెలకొని కొండవఠె నిలిచె సంతోసము ॥ ఏమి ॥ 15? 


భరవి 
యు 


: ఏమని చెప్పుదునే మీకింతులాల 
చేముంచి నాకు వలప్ప చిమ్మి రేంచె నతండు ॥ పళ్లవి ॥" 


మలసి నాపతిరూపు మతి నెంతదల.(చినా 
తలపో6తలే కాని తమివోదు 
కలలోన నెటువలె€ గాంగిలించుకొనినాను 
వెలినున్న మేనిమీ6ందివిరహము దీరదు ॥ ఏమ॥ 


యేలీనవానిగుణాలు యెంత వీనుల వినినా 
ఆలకింపులే కౌని ఆసలు వోవు 
పాలుపడి యాతండు((డుంిడేపానుప్తుపై బండినాను 
తాలిమితో నావేడుక తనివొందదు ॥ ఏమ ॥ 


ముంగిటం దనరాకకు మొగమెత్తు కుండినాను 
తొంగిచూపులే కాని తుందుడుకు వోదు 
చెంగట నంతలో వచ్చి శ్రీవేంక పేశుండె శూజె. 
కుంగనినాసంతోసము గురుతువెట్టరాదు ॥ ఏమ ॥ 158 


శృంగార సంకీర్తనలు 6” 


పాడి 


కరంగి యిందు కతండు కా(గిలించుకొనవద్దా 
ఇరవెళింగేల యలఇంచెనోకాక ॥ పల్లవి ॥ 


మోమున. జెమటగారీ మొక్కితేనే కొప్పు జారీ 
తేమని వినయాలు పతి కెంత సేనేవే 
కోమలపుదానవు సిగ్గులు సీకిం(కింబకా నాను 
గోమున నేపొద్దుదాంకాం గొలువునేనేవే ॥ కరః ॥ 


చిగురాకు నీమోవి చెదరీ( గమ్మనితావి 
పొగడి పొగడి యెంత పొందుచూసేవే 
దగదొట్టీ నూరుపులు ధయరే6చీ నేరుప్పులు 
_నగవు లెందా6కా నవ్వి నయములు చూసేవే ॥8ల6॥ 


సారెం బయ్యద వదలీ చనుంగవ గదలీని 
చేరి చేరి యెంతవడి నేవనేసేవే 
యీరీతి (శ్రీవేంక కేళు( డింతలోనె నిన్ను6 గూడె 
తొరుచు నెం తాతనిచేంతలకు లోనయ్యేవే 4 కరం ॥ 1504 


బౌళి 


చెగసక్కేలే నేసీ నిదే మీతండు 
నగవు వచ్చీ6 దననాంటకములకును ॥ పల్లవి ॥1 


కోరి నేం గానుకిచ్చినగొప్పతమ్మిపు వ్వందుక 
వేరొకతెచన్ను దాంకవేసీనే తాను 
సారెకు నెవ్వతో మేనిజవ్వాది _పెవడిసితే 
మేరమీరి యది నామేనం దుడిచీనే 4 ఎగ 1 


108 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


చేతికిచ్చినవిడెము నేసి పుక్కిట. బెట్టుక 
కాతరాన6 బెటీ( 1 దమ్మకడ(డిఇ) దానికి 
ల 
రాతిరెల్లా జొగరాలు రతి నెందో నేసి వచ్చి 
యాతల నిద్రించీ మాయింటితోనను 
అద్దము నాచే. దెప్పించి యండనున్నసతిమోము 
నిద్దమై తనమోమునీడ చూచీనే 
అదుక (శ్రీవేంక పేశు డలా కెమేనిగందము 
౧ రూ 
(ఉద్దండాన నాకా6గిట నొనర నంటించీనే 


సాళంగనాట 


సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు 
బిగ్గెం గాంగిలించుకొని పెన6గిన6ంగాక 


"పెదవిపై మాటల. (బియములు వుట్టునా 
వుదుటుగుబ్బల( బకి నూ6౭దిన6ంగాక 
సదరపుంజెనకుల చవులు వుట్టీనా 
సదమదముగ రతి సలిపినంగాక 


సెలవుల నవ్వితేనే చిత్తము గరంగునా 
సొలయుచు మోవిచవి చూపినంగాక 
ములువా(డిచూప్పల మోహములు వుట్టునా 
లలి దమ్ములముపొళ్తు గలసినంగాక 
సరసములాడి తేనే సంగాతా తెనయునా 
సరుస6౬ దనువు లొక్కజ(జం7) మైన గాక 


1 ఎగ ॥ 


1 ఎగ ॥ 160 


॥సిగు ॥ 


॥సిగు ॥ 
౧ 


యిరవై శ్రీ వేంకపేశు. డింతలోనె నిన్ను6 గూడె 


పరప్పపెనే చాలునా వురమెక్కినంగాక 


1. “* తమ్మకడదానికి” నా? *' తమ్మకడి” దానికి నా? 


1 సిగు ॥ 161 
మ. 


శృంగార సంకీర్తనలు 18$ీ 
సౌరాష్ట్ట్రం 


ఏమిచెప్పేవే మాతో నింప్పలై ననీసుద్దులు 
(పేమముగలవారికి పెనంగులా టరుదా ॥ పల్లవి ॥ 


నవ్వుతా మాటలాడేవు నయగారాలే నే నేవు 
యివ్వల నీకతండు మోహించు టరుదా 
వువ్విళ్లార నేపొద్దు నొద్దనే కాచుకుండేవు 
నివ్వటిల్ల చనవులు నీకు నిచ్చుటరుదా ॥ ఏమి 4 


శేలించి చూచేవు తేనెలమోవి చూసేవు 
కోలుముం దై పతి మరుగుట యరుదా 
కాలిమితో సన్నలనే తరితీవులే చళ్లేవు 
వాలాయించి నీకత(డు వసమవు టరుదా ॥ ఏమి ॥ 


ఇచ్చకములే 'సేసేవు యిన్నిటా మెస్పించేవు 
కొచ్చి (శ్రీవేంక పేశుండు గూడుటరుదా 
నిచ్చలు నన్నేలించేవు నీ వల మేలుమంగవు' 
యిచ్చట నీకిత డిస్టై యిరవౌటరుదా 1624 


శేక 828 శ్రీరాగం 


రాండంటా నుంటివి రమణు.డు సీవడ్డికి | 
పోండిమి నీసకినా లిస్పుడు నిజమాయను ॥ పల్లవి ॥ 


చెక్సిటిచెయ్యేంటికే చిత్తపునుయ్యేటికే 
నిక్కిచూడవే పత్‌ నిలుచున్నాండు 
మొక్కవే చేతులెత్తి మొగము చూచీ నతండు 
నిక్కలలాయ నేండు నీవుగన్నకలలు. గారాండం 4... 


తేశే0 ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గులకరంగులేలే చెలులమర(6గులేలే 
వ్‌గ్గి కొలువునేయవే వొంటినున్నా(డ్లు 
దగ్గరి యెమదరుకోవే తానే వచ్చీ నతండు 
బగ్గన సీనోములెల్ల ఫలియించె నవిగొ ॥ రాండం॥ 


నేలవా6(వ్రాంగత లిదియేమే నీతలపోంత లిదేమే, 
యేలుమనవే (శ్రీ వేంక పేశు. డున్నాండు 
మేలమాడవే అలమేలుమంగ వాత. డేలె, 
- కోలుముందె తలకూడె కోరిన కోరికలు  ॥రాండం ॥ 168 


దేళాకీ 


స చూచి వచ్చితి సీవున్న చోటికి6 దోడి తెచ్చితి' 
చేచేతం బెండ్లాడు చిత్తగించవయ్యా పల్లవి ॥ 


లలితాంగి జవరాలు లానణ్యవతి యిీకె 
కలువకంటి మంచికంబుకంఠి 
“ జలజవదన చక్రజఘన పింహమధ్య 
తలిరుంటోడిచక్క౭దన మిట్టిదయ్యా ॥ చూచి 4 


అలివేణి మిగులనీలాలక శశిభాల 
మలయజగంధి మహామానిని యీక 
సెలుచుమరునివిండ్రబొమ్మలది చారుబింటోష్టి 
:కనితకుందరద చక్కందన' మిట్టిదయ్యా ' 1 చూచి ॥ 
చెక్కుటద్దముల దిది శ్రీకారకన్న ౯(ర్షశ్రవఫిలది 
నిక్కు(జన్నులరంభోరు నిర్మలపాద_ 
గక్కన "శ్రీ వేంక మేశ -కదినె లత్తాషూ 
ఎద్యక్కె నీ కీలేమచక్కందన మిట్టిదయ్యా చూచి 184 


శృంగార సంకీర్తనలు 111. 
ఆహిరి 


తలపోసి తలపోసి తమకించీ, నామనసు 
చెలులాల ఆత. దేమి సేసీనొకో ॥ పల్లవి ॥ . 


యెలయించినవా(డు ఇంటికి రాండొకొ 
చెలుల నంపితి మాట చేకొనెనొకొ 
కలువల 'వేసినాండు కరుణించకుండునొకొ. 
సొలసి చూచినవాండు చుట్టమై చిక్క(ండొకొ' ॥తల &॥ 


మచ్చికచల్లినహండు మంతనములాడండొకొ 
ఇచ్చగించినాండు చనవియ్యండొకొ 
కచ్చు పెట్టిన వ్వేవాండు కప్పురవిడె మీండొకొ 
వచ్చినవా॥ డింకను నావద్దనే వుండీనొకొ .కశ్రల ॥ 


చేడుక నేసినవాండు వీడుజోడై చొక్కండొకా 
వాడికచూపినవాండు వసమౌొనొకొ 
యీడనె (శ్రీ వేంకటేశం డిన్నిటాను నన్ను. నేలె. 
కూడినవా(ండు నాబత్తి. గొబ్బన మెచ్చునాకొ. _॥తల॥ 185 


శేదారగౌళ 
అతిరాజసపువాండు ఆతండు దొళ్లె 
మతకమున 'నిన్నెంత మన్నించునో సుమ్మీ ॥పలవి॥ . 


చిగురల వేనేవు చెనకేవు కొనగోర. 
మగవానితో నెంతమారుకొనేవే -. 
యెగసక్కేలకు, నాతల 'డేమినేసునో నిన్ను 
వళ్షగురుంటోడివి నేము''యెఖంగముసుమ్మీ ; ॥ అతిజ్హి 


112 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేరి పంతాలాడేవు చెయివట్టి 'పినంగేవు 
సారెం బతితో నెంత చయ్యాటాలే 
మారుకుమా రాత,డు మరియెంత సాదించునో 
నారీమణి యిందరిలో నగుందాటుసుమ్మీ 1 అతి 


జంకించేవు బొమ్మలను చలాలకే నవ్వేవు 
యింక శ్రీ వేంక పేశుతో నింత యేంటికే 
అంకెల నిన్నాత6 డేలె నటు వొంటి. జిక్కించుక 
చింకచూపులాడి వీనిచిత్తముసుమ్మీ ॥ అతి॥ 144 


సామంతం 


తరుణి జవ్వనపుందసము "సేయ6గను 
వరుసతోడ జాతివైరము లుడిగె ॥ పల్లవి ॥ 


జక్కవపులుగులు జంటవాయవివె 
గక్కన వెన్నెలగాసినను 
యెక్కడ. గోవిలయెలు6గులు చెదరవు 
గుక్కక వానలు గురిసినను . ॥ తరు॥ 


గుంపుందుమ్మెదలు గొబ్బున బెదరవు 
సంసె6గతావులు చల్లినను 
ముంపునం జకోరములు వసివాడవు 
సౌంపుంగళలు(ల) "పెనుసూర్యు6 డుండ6ంగను తరు ॥ 


చిలుకలు సందడి నేసినం దొల6ంగవు 
కలసినసమరతికయ్యమున 
యెలమిని (శ్రీ వేంక కేకుండు గూడంగ 
చఇెలియంగములని- చెప్పంగం బొసంగె ॥1తల॥ 160? 


శృంగార సంకీర్తనలు 118 
మధ్యమావతి 


మిమ్మే యళలుగనిచ్చు మీవలపులు 
చిమ్మి రేంగ రట్టు పెట్టి చెనకించుంగాక ॥ పల్లవి ॥ 
ల యట ఉం 


వొట్టులు వెట్టుకొంటిరి వొకరొక రిందాంకా 
"అశై యంతలో నొక్క_మైతిరా మీరు 
దిట్లవై కాంతాళించి దీకొంటి రప్పటిని 
చుర 
గుట్టుతోడ లోలోనే కూడుకొంటిరా ॥ మిమ్మే ॥ 


తగవుచెస్పుమంటిరి తరుణుల నింతవడి 
మొగమోడి మీరుమీరే మొక్కుకొంటిరా 
విగియుచు.6 గొంతవడి పెనంగుకొంటా నుంటిరి 
జిగింగూడి బాసలెల్లాం జేసుకొంటిరా ॥ మిమ్మే ॥ 


వెక్కసాన మంచాలపై 'వేరేవుంటి రింతవడి 
చొక్కపుమీ మొగములు చూచుకొంటిరా 
పక్కన మీరిద్దరూను బలిమి. బైకొంటిరి 


చక్కనిశశ్రీ వేంకకేళ జాణ లైతిరా ॥మిమ్మే॥ 168 
దేసాళశం 
ఉయ్యనే లాలించి చన వొసంగవయ్యా 
నెయ్యపుసాము సేసినసీచేతుల కోపునా ॥ పల్లవి ॥ 
మొలకసిగ్గులతోడి ములువాండిగుబ్బలది 


బలిమినేసి యేల పెైకొనేవయ్యా 
యె 
చిలుకపలుకుల లేంజిగురాకుమోవిబేమ._ . 


నెలయింపులను నేంటి కలయించే వయ్యా 
౪01 18-213 


114 భీ శ్యాళ్లపోక అన్నమాచార్యుల 


కడు(బచ్చివయసుతో. గారుకొన్న మానిని_ 
నొడివట్టి తీసి యెంత వారసేవయ్యా 
చిడుముడినగవులచిజబుతతనాలబాల 
నడుమ నెందాంకా6 * నంగులాడేవయ్యా ॥ ఒయ్య ॥ 


పసురు(బాయమున. బరగిన ౩వరాలు 
పిసికి కౌంగిట నెంతబీగించేవయ్యా 
కొసరి (శ్రీ వేంక కేశ కొత్తపెండ్రికూంతురు __ 
యెసం6గి కూడితి విందు కెంత మెచ్చేవయ్యా ॥ఓఒయ్య ॥ 188 


శుదదేశి 
ఇ. 


ఏలికసానికి నేము యితవరులము తొల్లె 
నీలీలకు లోనై తే నీవేపాటి వశ్హేవా ॥ పల్లవి ॥ 


బలిమి మాయక్కవిన్నపములు నేతుముగాక 
చెలికత్తెల కేంటికి సిగ్గువడను 
తలకొన్ననీచేంతలు తారుకాణింతుముగాక్త, 
యెలమి నీతో మాకునేల మొకదాకిరి ॥ ఏలి ॥ 


కొద్దిమీర నాకెమారై కొసరుదు మింతేకాక 
వద్దనున్న వారి కేల వటినేసాలు 
౧ టబ = 
సుద్దులతో నీగుణాలు సోదిరిచి కందుముగాక = 
కద్దులేదని మాకేల కప్పి పెట్టి దాంచను . ॥ ఏలి ॥ 


యాడ నిన్న ల మేల్మంగతోడ. గూరుతుము గొక్ష. 
వూడి గపువారికేల వొడ్డారాలు 
కూడితి వింతలో నీంతి. గోరి శ్రీ వేంకనేళ నీ 
వేడుక మెత్తుము గాక వింతలేల సేయను 4ఏలి॥ 170 


శృంగార సంకీర్తనలు 115 


వరాళి 


కాముకనికేల తగవులు విచారించ 
యేమగలచోట మేలుపెంచు టింతకేకాక ॥ పల్లవి ॥ 


పున్నమవెన్నెలవలె పొలంతి నీతో నవ్వితే 
సన్నలనేల తిళ్షువు చందురునిని 
*కన్నులకలువలను గక్కన నిన్ను6 జూచితే 
పన్ని మరునితోనేల పంతమాడేవయ్యా ఇకాము ॥ 


ముక్కులై నచన్నులమొనల నిన్నా త్తితేను 
జక్క-వపిట్టలనేల సాదించేవు 
నిక్కినకొనగోరను నీమేను దా.కించితేను 
దక్కక మొగలిరేకుకొన రాచనేలయ్యా ॥ కాము ॥ 


పలుకుల వెంగేలు పలుమారు నిన్నాడితే 
చీలుకలనేల జంకించేవయ్యా నీవు 
అలమి శ్రీ వేంక పేళశ ఆకె రతి మించితే 
చెలికత్తెల నెంతసంతోసించేవయ్యా ॥కాము॥ 171 


ముఖారి 


మేలు నీజాణతనము మెచ్చీరి సతులిందరు 
యేలికవంటాం చేరితే నిక్కువ లం పేవు ॥ ప్లివి జ 
నిమ్మపండ్లు గానుకగా నెలత నీ కియ్యరాంగో 
ఇమ్ముల నాపెచన్నులు యేల పప్టేవు 
నెమ్మి మొకదాకిరితో నిన్నేమీ ననకుండితే 
సమ్మతింబెనంటా నెంత సంతోసించుకొనేవు ॥ మేలు ॥ 
శ. *“శలనకమ్నిలనుట తెనుగుసరయ్యపదాయము, 


116 శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


తరుణి సూడి దెగాను తామర నీకియ్యరా6గా 
కరకమలఅమేల గక్కన: బన్హేవు 
శిరసువంచు కందుకు సిగ్గుతోడ "నుండి తేను 
కరంగియున్న దంటాను కాంగిలించుకొ నేవు 


చ్చెసగడము నీచేపట్టుగా6. జెలియ్యరా.గా, 
ముచ్చటతో సందుసుడి మోవి యానేవు 
అచ్చమై (శ్రీ వేంక కేశ అందుకోరుచుకుండి తే 
ఇచ్చెరింగి కూడెనంటా నెంతగారవించేవు 


పాడి 


చెప్పేదేమి ఇంకను నీచిత్తము గాక 
తప్పులెంచి నే నిన్ను. దడవ6గంగలనా 


తూకొని మాటలెల్లాను దొంతులు వెజ్టేవు గాక 
ఆకెతోడ నేకతములాడవా నీవు 
సాకిరిచెప్పేవారిని సన్నలేల 'సేనేవు 
దీకొని నీచేంతలు నేం దెలుపంగంగలనా 


పొటించి నవ్వులు నవ్వి భమయించే వింతేకాక 
సూటిగా నొపెమొగము చూడవా నీవు 
నీటున సీకన్నులలో నిద్దురేలణ?చేవు 
జూటరినీమహిమలు సోదించలగ6గలనా 


వేసదారివినయాలు రాసులువో నేవు గాక 
ఆసపడి యాపెచన్ను. అంటవా నీవు 
లాసి ఠీ 'పేంకటేళ మెల్లనె యేల చొక్కించేవు 
సీనుద్దు లెన్న:టికిని' జీ చుజవంగలనా- 


(1 మేలు 11 


॥ మేలు ॥ 171 


॥ పలవి ॥ 
కంపఖక్యా. 


॥॥ చెప్పే ॥ 


| చెప్పే ॥ 


అచెప్పే4. [78 


శృంగార సంకీ ర్తనలు 


117 
కన్నడగాళ 
పెంచితి నిన్ను నేము పెద్దవై తి వింతలోనె 
యెంచిచూడ నీకతలు యెవ్వరు నేరిపిరే * పల్లవి ॥ 


చి త్తడిచెమలేల చిందీనే 
వత్తివలె మేనేల వసివాడీనే 
చిత్తిణివిద్యలనేల 'చిమిడేవే 
యిత్తల నేం డిం(డింబతేసి యెక్కడం గలిగెనే 1 పెంచి ॥ 
నెమ్మదినివ్వెరగులు నీకేంటికే 
వుమ్మగిలునిట్టూర్చు లెందుండివచ్చెనే 
కుమ్మరింపుంజింతలేల గుబ్బతిలీ నే 
యిం(య్రిమ్ముల నీ చేంఠలకు నేరీతి నోమికతివే 
ఇెళ్కునంటెట్టినచేతిసిగ్గు లేంటికే 
ముక్కర గదల నవ్వి మొఅంగనేలే 
యిక్కడ శ్రీ వేంకకేళు( డేలెనా నిన్ను 
యెక్కె మోమునం గళలు యిన్నిటా మేలే 


॥ పెంచి॥ 


౪ పెంచి 4 174 


నేకు 820 గుజ్జరి 
అందుతోనే కానవచ్చె నన్నిపనులు 


మందలించి యాపెతోడిమాటలు మానుమా. పల్లవి ॥ 


" మనసిచ్చి సీవు నన్ను మన్నించేవాండవై తే 
ననిచినయాకెతోడ నవ్వకుండుమా 
యెనసి యేపొద్దూ నన్ను నెడయనివాండవై తే 


“ఫొనింయి యయాపెయింటికింటోక ఇళ్లై పుండుమూ 4 అందు ॥ 


118 (ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చేకొని నాచెప్పినట్టు సే నేటివాండవై తే 
జోకలుగా నాపెదిక్కు చూడకుండుమా 
నాకిచ్చినవాసతోడ నమ్మించినవా(డృవెతే 
దాకొని యాసెపొందులు తల6ంచక వృండువూ ॥ అందు ॥ 


మిక్కిలి నామీందను మేలుగలవా(డవై తే 
అక్కరతో నాపెకాని కందకుండుమా 
యిక్కడ (శ్రీ వేంకపేశ యే నలమేలుమంగను 
అక్కున నన్ను (బెట్టితి వాకె నంటకుండుమా ॥ అందు ॥ 17% 


బౌళి 


ఈశె' గలిగివుండ6గా సంకా నొకరా నీకు 
జఉెకొని పెండాడితివి పదారువేలను ॥ పఅవి। 
యా ళం ళ్‌ 


కలికితనాల నాపె ,కతలుచెప్పనేరుచు 
వలపులుచల్లుతా నవ్వ౭గనేరుచు 
'మెలుపున వద్దనుండి మేను విసుకనేరుచు 
తిలకించి చిటుకలు దియ్యనేరుచు ॥ ఈ కె | 


చక్కనిది జవరాలు సరసమాడనేరుచు 
పక్కన మదిగరంగం బాడనేరుచు 
చక్కెరమోవి చూపి చవివుట్టించనేరుచు | 
మిక్కిలిరతుల నిను మెప్పించనేరుచు ॥ ఈ కె 4 


ఫొందినచి త్తమురా. గాంపురము'నేయనేరుచు 
ముందుముందే వేండుకొని మొక్క నేరుచు 
అందప్పు(శ్రీవేంళకేళశ అలమేలుమంగ"యూకె 
యిందె నిన్ను6 గూడె నన్ను నేవించా6 దా నేరుచు ॥ ఈకెజ!70 


శృంగార సంకీర్రనతు 110 
వరాళి 


నీవే ఇంతనసేయంగాను నే మాపెను దూరేదేమీ 
వోవల౦. బెటంగా నాపెవోజ చక్కనయ్యినా' ॥ పలవి ॥ 
ల్‌ ళా 


సంగడింబెట్టుక నీవు సరసములాడంగాను 

కంగి యాపె సవతుల. గై కొనీనా 

అంగవించి మూలనుంచు కాసె నీవు వూజించంగా 

సంగతి నెవ్వరినైనా సరకుగొనీనా ॥ నీవే ॥ 


ప్రయపడి సీవే ఇంతపెద్దరికానం బెంచంగా 

నయాన వినయా లాసపె నాకు. జేసీనా 

దయతో నాపెగుణాలు తగ నీవు వొగడంగా 

నియతాన 1వంచనలు నేరంటోయీనా(౪) *నీవే॥ 
జేలచి యాపెకు నీవు వసమై వుండంగాను 

తిలకించి మొక్కి.నా తేరిచూచీనా - 

అల మేలుమంగపతివై న(శ్రీ వేంక:కేశ్వర 

యిల నన్ను( గూడితివి యీశె మెచ్చకుండేనో *+వేీవే్క 177 


కురంబజి 


ఎజింగించవయ్య' నాకునేల దాంచేవు 
మెజసి యాపెకు నీకు మేనవావై యున్నధ్‌ ॥ పల్లవి ॥ 
యు ఉం 


ముంగిట మొక్కులు మొక్కి. మోహము స్లీపెం జల్లి 
ఇజంగలిచూపుల6. జూచీ( జెటియ నిక్ష: 
చెంగటం జొల్లిటిపొందో: వేసేఇప్పటినేస్త్రవూ 

య. _ఇంగితాకాదమైతే నిటువలె' నున్నది 1 ఎజీ(॥ 

చా వినయాలు ఆనవర్థమన వాడినట్లన్నతి. 


120 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


'నెలవుల నవ్వు నవ్వి సిగ్గుతోం దలవంచి 
కలువపూవుల వేసీ. -గమ్మటి విన్ను 
చలపట్టి చెనకీనో సలిగ నీవిచ్చితివో . 
తలంచుకొంపే మీలో తగుల మిట్లున్నది ॥ ఎట్‌6(॥ 


నూంగినమోవి చూపి మజఃగున సన్న నేసి 
కా6గిలించుకొనీ. (శ్రీ వేంక కేళ నిన్ను 
దాంగక యల మేల్మంగతమకమో నీయింపో 
వీంగక నన్నేలితి మీవేడుక యిట్లున్నది.  ఇఎజిం4 1781 


దేశాకి 


"ఏల. పొద్దులుగడపే వింతికడకు. రావయ్యా 
నాలినేయ నింకవద్దు నమ్మి యాపె వున్నది ౪ పల్లవి ॥ 
ది ఛా 


చక్కనిసతిమోమున చంద్రోదయంబాయ 

నె క్కసపునవ్వుల వెన్నెల గానె, 

చొక్కపుకొప్పువిరుల చుక్కలు గానుపించె 

పక్కన నెంచితే పట్టపగలు రేయొను . ॥ ఏల ॥ 
సతికుచగిరులనేజక్కవలు జోడుగూడె 

తతి వికసించె. గన్నుల: దామరలు 

మితిలేనిరత్నకాంతి మించి సూర్యోదయము 

మతి నెంచుకొం'పేను మాపే శేపొను ఏల ౪ 
కలికి మెయిచెమటల గడియారపువీరెక్కె 

తెలిసిస్టలనే పెండ్షికెర' వేనెను 

అలమె శ్రీ వేంకపేశ అంతలో నీవు రాంగాను 

నెలవై యిక్తై వుండితే నిచ్చ కల్యాణమవును ౪॥ఏల॥ 178 
1. ఈ భాగము చిలుముతిన్నది, 


“శృంగార సంకీర్రనలు వ! 
పొడి 


కనుంగొనే. గానీలేవే కామిని నీజాడలు 
మనసనే తమకించితే మజి యేమిసేసేవో ॥ పల్లవి ॥ 


"కలువల వేసితేనే కాంతాళించేదానవు 
యెలమి మరునమ్ముల కేమి నేతువో 
'నెలవుల నవ్వితేనే చీందరరేంగేదానవు 
లలి వెన్నెలకు నెంతలావుగా రేంగుదువో ॥ కను€ ॥ 


నెమ్మి నే* మాటలాడితే నేరుపులెంచేదానవు 
తుం(తుుమ్మిదమో౭తల నెంతదూరుదువో 
చిమ్ముంజూపులం జూచితే చేత నొడ్డేదానవు 
యిమ్ముల 'మెణఅ౭ంగులకు నెంత వొడ్డుకొనేవో *కను( 4 


-గట్టిచన్నులు నేనంటంగా సిగ్గవడే దానవు 
అడ్జై తమ్మి మొగ్గల నెంతాడుకొందువో 
నెట్టన నన్ను( గూడితి నేను శ్రీ నేంక పేశుండ 


మటున నింకా నన్ను. మతి నెట్టు గూడేవో ॥కను6॥ 1804 
టు య్‌ వ + 


రేకు 88! రామ్మకియ 


కొత్తగా నాతో పొందుగూడి నిన్ను [భమయించి 

ఇ్త్తల నిన్నాకమై యెలయించీ(గాక . పల్లవీ త 
కన్నులనాచూప్పు నిన్ను6 గాయిపారెనటపే 

వున్నతి నీమోహ మటువున్నది గాక 

సన్నలు నే6 జేసితేనే జల్లనీనా నీగుండె 

కన్నెరో సీమతి నిన్నే కరంగించీంగాక 4బొత్త॥ 





క. ఇది చిలము తిన్న భాగము. 


1జి థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


వేడుక నానవ్వు నిన్ను వెన్నెల్టై వేంచీనటవే 
కూడుదా€కా విరహము గొసరీ6ంగాక 
ఆడిననామాట జిగురై నిన్ను నంటించీనా 
యేడలేనినీకోరిక లింత నేసీంగాక 


యిళ్తై నాతో పొందు బయలీ(దించెనటవే 
చుట్టుకొన్ననీకా6గిలే చొక్కించెంగాక 
రు శ 
దిట్ట (శ్రీ వేంక'పేజ(డు రట్లు సేనెనా నిన్ను 
ట | 
చుట్టరికపునీ మేలే జట్టిగాొనెం గాక 


కాంటోది 


ఏల సిగ్గులువడే వే యెలయించినట్టయ్యిని 
వాలాయించి నీకుంగానే వలచినా. డతండు 


పాడి చూపంగదవే నీపతి వేడుకపడీని 
వీడ(ఇల) మందుకొనవే వేవేగమే 


చూడవే యాతనిదిక్కు సుద్దు లడుగంబూంచీని 


కూడేటికూటములకు గుబ్బతిల్లీ నతండు 


అక్హై పాదాలొత్తవే అందుకే తమకించీ 
పెట్టుకోవే తానిచ్చినపెనుసొమ్ములు 


గుట్టుతోడం గూచుండవే కొంగువట్లి వేంఢుకొనీ 


గట్టిగా నీ పొందులే కడుంగోరీ నతండు 


నెలవుల నవ్వవే (శ్రీ వేంక పేళుంఢు నవ్వి 
పిలిచీ నూంకొనవే (ప్రియముతోడ" 
అలి గుబ్బలనొ త్తవే లాలననేసీ నిన్ను 
తలంపించి నీరతికే తమకించీ నతడు 


*కొల్త॥ 


1కొ త్త 141 


*వే లవి ॥ 
! 


॥ ఏల ॥ 


॥ ఏల ॥ 


॥ ఏల ॥ 182 


శృంగార నంకీ ర్రనలు 128 


ఖ్రైరవి 


ఏమాయనే రమణని నీ వెంతదూరినాను 
నేమమున నీపెనేల నేర మెంచుకొసీనే ॥ పల్లవి 1 


మ. 


- వేడుక వెగ్గశమైతే విసువు గొంత గలుగు 

వీడెములోనే కారము వెదకితేను ' 

సీడలోనే వుండినాను నిందింపించు[ జలువను 

కూడినవా రొకవేళ గుంపించు పేమరుదు ॥ ఏమా ॥ 


సరసమాడేయందే చలమూ. గొంత గలుగు 
విరులలోనే కాదా మరుబాణాలు 
సురతము నేయంగానే చొక్కి. మేను మరపించు 
సరినున్నదంపతులు జంకించు పేమరుదు 2 ఏమా ॥ 


.కోలసినకాంగిటిలో కడువలపు గలుగు 
వెలసితే.. దురుముందే వేంకము నుండు. 
యెలమి (శ్రీ వేంకపేశుం డేలె నీ వొక్కమైతివి. 
వలచినవారు గొంతసొలయు పేమరుదు ॥ ఏమా ॥ 1688 ॥ 


మాళవిగౌళ 


వసుధలో నిటువంటివారూ6 గొందరు గలరు 
కొసరక రమణు€డు గుట్టుతో నోరుచునే ॥ పల్లవి ॥ 


సిగ్గరికత్రెకుంగాని చెక్కిటిచెయ్యమరదు 
యెగ్గులాండిగాని మరి యీసునేరదు 
బగ్గడికింగాని వట్టిపంతము లీడేరవు 
వెగ్గళించ నీతలనే వేగెనటవే ॥వసు ॥ 


124 (ఫీ తాళ్లపాక : అన్నమాచార్యుల 


కతలకారికింగాని కాంతాశము గలుగదు 
మతకరిగాని మర్మము అంటదు 
అతిగర్వికింగాని గయ్యాళితనము రాదు 
గతిమాలి కొసర నీకడమాయనటవే 


'మాయదారికింగాని మాటలు నోరికి రావు 
కాయాటుదిగాని రతికాంక కోర్వదు 


యీియెడ (శ్రీ వేంక పేశుం డిన్నిటా నన్ను( గూడె 
॥వసు ॥ 184 


చాయ నేసుకొని నీవే జాణ _వెతివటవే 


బౌళి 


ఇన్నిటా దొరవు నీవు యేమి నేసినాం జెల్లు 
యెన్ని చూచితే నే సీయిచ్చలోనిదానను 


మంతనాన, నీవు నాపె మాటలాడుకొన్న వెల్లా 
వింతగా మాటుననుండి వింటిమి నేము 


చెంత నామొగము చూచి సిగ్గువడ నింక నేల 


అంతటా సంతోసము నీకై తేనే మంచిది 


సరసాన మీరిద్దరు సన్నలు నేసుకొన్నవి 
గరిముతోం గన్నులారం గంటీమి నేము 
శరనె త్తి నీవందుక చిజునవ్వు నవ్వవేల 

సరుస నీకవియెల్లా చవులై కే మంచిది 


సులభాన మీరింతలో చుట్టాకై నందుకు 
కొలువులో. జూచి ఇయ్యకొంటిమి నేము 


వెలయ శ్రీ వేంకపేళ వేండుకొన పంత యాల 


॥ వసు ॥ 


11 ఇన్ని ॥ 


''* ఇన్నీ ॥ 


యిల నన్ను! గూడితివి యొట్టున్నా మంచిది. 4 ఇన్ని ॥ 185 ॥ 


“శృంగార సంకేర్తనలు 


నాట 


* మేలురా నీకతలకు మెచ్చితి నేను 
మేలములాడితి నీవు మెచ్చులాండివంటానే 


వన్న లేల తీసేవురా చిన్నవాండానీ_ 
చన్నులపై పయ్యదేల జారెనె నీకు 
యెన్నిక నేమాటకు నీవేమాడేవు అవి 
జన్నెపాలువట్టినమాచా డెలంటానే 


వుట్టులేల యెక్కేవురా వుద్దండీండా చక్క( _ 
గట్టుకో వె పోంకముడి కదలె నీకు 
వొట్టుక నేనొాకటంపే నొకటాడేవు అది 
తొట్టి రతులసిగ్గులడొడ్డీయంటానే. 


చేరి యిల్లు చొచ్చేవేరా (శ్రీ వేంక కేశ నీవు 
తారసిల్లి వొంటినే వుందానవంటానె 
కోరి నన్ను6 గాంగితించి కొత్తలుగా న్తాడేప్ప 
దూరనేలె గొల్లవారిడోమటంటానే 


రేకు 882. రామ్మక్రియ 
కన్నెగొల్లపడుచుల. గాకు నేతురా ఇంత 
మిన్నకే వయసులెల్లా మీంగడలుగచ్సైను 
వృమ్మడివలప్పలు సీవువిదలపై 6 జల్లంగ 
పమ్ముచు€ గుచములై కుస్పలుగశ్హైను 
తెమ్మలుగా సారె దరితీపుల మాటలాడంగ 
దిమ్ము ఠేంగి మోపులను తేనె లూరంజొచ్చెను 


1. ఇది వాకో వాక్యము, 


126 


॥ పలవిఖ 
జ్ర 


1 మేలు ॥ 


॥ మేలు ॥ 


ఇ మేలు॥ 1864 


4కన్నె* 


(థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అప్పటి దా6గిలిముచ్చటలాడి సతులనంటంగా 
కొప్పుల్లై చీంకట్లు గుంపుగూడెను 
తస్పక నఖచందద్రులు తనువులపై నించ(గా 
విష్పుచు చిరునవ్వుల వెన్నెలలుగా నెను *కన్నె ॥ 


కారుకమ్మినరతుల౬ గరంగించి కూడ6గాను 
యేరుల్లై చెమటకు యీ.తల.6 బారె 
యిీరీతి (శ్రీ వేంక కేశ ఇంతచనవియ్యంగాను 
కోరినకోరికలెల్లా గొబ్బున నీడేరెను జకన్నె ॥ 1871 


వరాళి 


చెస్పనరుదాయ6గదె చెలిసింగారము నేండు 
వొస్పగుమరుబండార మొనగూర్చినట్లు 4 పల్లవి ॥ - 


తొడింబడ నేమంతులు దురిమె గొప్పునం జెలి. 
కడుంజీంకటీ వెన్నెలా. గలసినట్లు 
గుడిగొన నొసల. గుంకుమతిలకము వెళ్లై 
యెడయక సూర్యచంద్రు లేకతమాడినట్టు ॥చెప్ప ॥ 


నెమ్మది. ఐన్నులమీ6ద నీలహారముల్‌ వేనె 
తుమ్మిదలు జక్కవలు దొరలినట్టు 
వుమ్మడి నడుమ టై (డివొడ్డాణము గట్టుకొనె 
నెమ్మది 'మెరువు(పుఖమిన్ను నేస్త్రము నేసినట్టు 4 చెప్ప ॥ 


అంచితప్పుంజేకట్లు హన్దముల ధరియించె 
యెంచ. జిగుళ్లుఃదామర లెనసినట్టు 
పొంచి శ్రీ వేంకకేశుతోం బొసంగె సమరతుల_, 
నంచల బొమ్మ పెండ్లి యమరినయట్టు చెప్ప 188 


శృంగార సంకీర్తనలు 127 
హిజిజి 
జ 


మజచి వూరకుండితే మనసే కజకుపడు 
యెజుక6 దలపెట్టితే సీడేరు. బనులు ॥ పల్లవి ॥ 


మొగములు చూడ6గాను మోహములు గడుంబుట్టు 
నగంగానే పాయరానిననుపు లౌను 
తగిలి మాటలాడ6గా తమకము లుప్పతిల్లు 
బగివాయ కెస్పుడూ బతివద్ద నుండవే ॥మటజ 1 


చేరి జూజాలాడంగానే చిమ్మి రేంగు వేడుకలు 
సారె సన్నలునేయంగ చవులు వుట్టు 
నేరుపుతో6 జెనకంగా నిండుకొను మచ్చికలు 
వూరకే యాతనివద్ద నూడిగాలు 'నేయవే ॥మట ॥ 


కొందువ€ బాదాలొత్తంగా కా6గిళ్లు సమకూడు 
అంది విడెమియ్యంగానే ఆసలు మించు 
చెందె నిన్ను నింతలోనే (శ్రీ వేంక పేశ్వరుండు 
ముందుగా న్నింపులతోడ మోవితేనె లియ్యవే. ॥మజ॥ [80 


మేంచబొళి 


నన్నునేల దూరేవ్రు నడుమ నీవు 
యెన్ని లేవు సీవేసాలు యెంతనేనేవే ॥ పల్లవి ॥ 


చలపట్టి నీవతని సాదించి నేరుపుతో 
వలపించుకో.గాను వద్దంటినా 
మొలకనవ్వులు నవ్వి ముందె యాతనిచిత్త-- 
;వుఖర వలపించ6గా.'నడ్డము వచ్చితినా * నన్ను ॥ 


1బికి థీ కౌళ్ల పాక అన్నమాచార్యుల 


గొంటరితనాన సీవు కొంగువట్టుకొని పతి_ 
నింటికి రప్పించుకోంగా నేలంటినా 
జంపునీచన్నులనొ త్తి సమరతులకు( దీసి 
అంటి దక్కంగొనంగా నేనందుకు. గాదంటినా ॥నన్ను ॥ 


ఇరవుగ నప్పటి నీయెంగిలిమోవి చూపి 
మరప్పకోగా6 బెట్టిమాటాడితినా 
గరిమ నింతలో శ్రీ వేంక కేశుండు నన్నుం గూడె 
వొరసి నీవూ6 గూడం6గా నొడివట్టితినా ॥నన్ను ॥ 100 


నారాయణీ 


ఇంతులకు6 బతులకు నివే తారుకాణలు 
నింతలేక మెల(గేటివేడుకలే మేలు ౭ పళ్లైవి ॥ 


పెక్కుమాట లాడితేను పప్రియములు చప్పనౌను 
కక్కసించితే వలపు గడుసుపడు 
వెక్కసానం జెనకితే విరుగు నశ్రై మనసు 
యెక్కునతక్కువలేనియిచ్చక మే మేలు ॥ ఇంతు ॥ 


వట్టిపంచా లాడితేను వడింబడుః జలములు 
వెట్టగాంగ నవ్వితేను వేసటలౌను 
బెట్టుగా. గొసరితేను బెండుపడు6. దమకము 
గుట్టుతోడం బొందునేసేగుణమే మేలు 1 ఇంకు 4 


కడువెంగే లాడితేను కాంతాశము లెసంగు 
యెడయనిసిగ్గులై తే నింపు వుట్టదు 
అడరి (శ్రీ వేంక పే. డాదరించి నిన్ను నేలె 
విడునకు చెలి నీకు వినయమే మేలు ఇ ఇంతు ॥ 1011 


పాసివున్న విరహప్పుబడలికేల 


చూచేవు 
వేసరక ఇచ్చక మే వేమారు. చేయవే | పల్లవి ॥ః 
చక్కునొక్కి బుజ్జగించి చె చె 
మొక్క వే టు "మొ 


లువుండు వే;యకొని 


అక్కరతో నవ్వుమని ఆ ఆన న దనమీ6ద 
ట్‌ 
మక్క_ళించి యతనితో మా 


అరోకన్తూ లాడచే 


్ట 
వ 


కొంచక తొడపై నిన్ను. గూచుండబెటుకొని 
నూ యట జే 
ముంచి వినయాన. (వియములు చెప్పవె 
పొంచి తముల మెల్లా నీపుక్కిటనిండా( బెట్టీ 
వంచనలెల్లా. జేసి వలపులు చల వే 
ళో బోలి 


సారె శ్రీ వేంకపేకుండు చన్నులపైం జేయిచాంచీ 
గారవించి మోవితేనె కస్పమియ్య వే 
యీరీతి నిన్ను. గూడి యితవులెల్లా( జేషీ 


వూరడించి రతులను వోలలాడజేయవే పాసి ॥ 152 


య... సామంతం 


తానె శే నన్నిటా ను తమగుణవంతు.డు 
రం క 
నేనెంతటిదానను నరిచి పెనంగను 

పలుకుల నెంతవొడంబరచీనే తా నన్ను 


చలముకొని . త(దభనతో సరిదాననా 
యెలమి౯ దొడైనేల ఇడుకొనీనే నన్ను 


ఇల? దనకేమిబాంతే ఇందరిలో నేను 11 తానై జ 
౪0 18-౯11 - 


శ్రీ తాళ్లపాక అన్నమాచాట్యల 


మన్నంచి నాపై నెంత మచ్చికచల్లీ న తాను 
తన్ను మెచ్చ నేవ సేసేదాననా నేను 
చన్నులంటి నన్నునెంత సరకునేసి నవ్వీనే 
కన్నుల6 జూడ నంతచక్కనిదాననా 11 తానై ॥॥ 


చనవిచ్చి ననునెంత సమరతికి6€ నీసీనే 
ననచినమేనదాననా తనకు 
.చెనకి నన్ని పై కూడె శ్రీ వేంక పేశుండు తాను 
లు మ్‌ 
వినయాల "వేండుకొని విన్నవించనేర్తునా ॥తానై ॥ 198 ॥ 


'దేసాళం 


'చెలేకత్తైెఐబము నేము చెనకవచ్చేపు మమ్ము 
చెలిమి చెట్టడిచితే చేటండవనయ్యా ॥వ్మల్లివి ॥ 


కోరి నిన్ను. బిలువంగ కొమ్మ వంపలగా వచ్చితి 
వూరకే సుద్దులడిగే వొట్టుక నన్ను 
మారుకు మాటాడంటోతే మాటలెంనై (తెన్న్రైనా. గలవు 
గోర గీరితే నేరు కొచ్చిపారునయ్యా ॥చెలి ॥ 


గందము నాచే నంపంగా కానుక దెచ్చితి నీకు 
అంది నాతో నవ్వవచ్చే వప్పుడే నీవు 
విందిచింది యె త్తంబోతే చేరి మాపుదా6కాంబట్టు 
చెందితే. జిగురుంగొమ్మ చేంగలవునయ్యా ॥ చెలి! 


తనమారు నన్నంపంగా దండము వెట్టితి నీకు 
యెనసి కా౭గిటం గుచ్చియెత్తే వేమయ్యా 
వెనక నాపె రాంగా శ్రీ వేంకటేశ కూడితివి 
ననిచి పై కొం కేను నవ్వు నిజమవునయ్యా ॥ చెలి! 1904 ॥ 


శృంగార సంకీర్తనలు 


డెమిచ్చితేను వొడి నించుకొంటగాక 


వై 
గులువడ6గచేల చిన్నదానికి 

రి 

గ్గన సరసమాడితే( జెనకుట గాక 


చనుంగవ లంటితేను సమ్మతించుకొంట గాక 
'పెనంగులాడ6గనేల (ప్రియురాలికి 
యెొనసితివి 'వేంకకేశ యింతలో నన్ను 
తనిసీతి. గొంకనేల తమకపుదానికి 


ధన్నాశి 
.ఎవ్వ రెజటుంగుదురయ్య ఇటువంటినిమసు 
పువ్వువంటియా6టదాన బుద్దిచచనృవయ్యా 


ఇందమని విడెమిచ్చే విప్పుడు నీవు 
అంచుకొంటి గాసకత్తైనని యందునో 
పందెము వేసీ((నేం) జెయిపట్టుమనేవు 
సందడి. జేయొగ్గితేను సాహసురా బందువో 


181 


॥పలవి ॥ 
న్‌ 


॥ సీవే ॥ 


1 నీవే ॥ 


॥నీవే॥ 185 


॥ సలవి ॥ 
ళం 


॥ ఎవ్వ 41 


188 


పసెకా 
రా 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ని పాదములు నాపై నవు 
కొని యొతత్తంగ 'నెంతచి త్రిణందువో 
య. నాన వెన్లేవు 
యీకడ నియ్యకొం పే నిచెంత నా 


గుట్టుతోడం గాంగిలించుకొమ్మనేవు 


“గట్టిచన్నులు నాంటించ6గా నేమందువో 
యిక్లై (శ్రీ వేంక టే) న్‌ లళప 
నెట్టన మొక్కంగా నెంతనేరుపరి నందువో 


శంకరాభరణం 


*పిలువా(గదరే పియునిని 


చలువా లాతండు చల్లీంగాని 


తల౭పారా దింతీ తమకమురే6గి 


చెలపాచెమటాయ చెక్కులను 
పొలపావెన్నెలపోగులరు 1 మతి _ 
గొలుపా దీకె కెక్కుడువిరహమునా 


కెరలి మును మరిగినపొందూ । తోతో 


మరలీ కా(కలై మనసుననూ 
పొరలీ( బూ(బానుపున నీపెకు । వాడు _ 
దొరలీ( దియ్య౯ర తొలువిరులెల్లా 


అలనె మోహపుటాసల। కడు _ 


1. 


బలినె. జన్నులు పై పెనే 
కలనె శశ్రీ వేంకటపతి! మారు __ 
మలనే విదివో మరుబలములకూ 


సంగీత సారళ్యము కొనవచ్చుచున్నది. 


(1 ఎవ్వ 4; 


, ఎవ్వ॥ 106 


॥1 పల్లవి ॥1 


పిలు ॥ 


॥ పిలు ॥ 


4పిలు॥ 190? 


'ఈసాటలో “విజివా” ఇత్యాదులు పనిబూని దీర్హాంతములు వాడినారు. 


శృంగార సంకీర్తనలు 18కి 


దేవగాంధారి 


కాదన(గవచ్చునా ఘను6ండ నీతోడిపొందు 


యేదైనా నియ్యకొంహే నెక్కుడేకాదా ॥ పల్ల ప్‌ ॥ 
యా ౧౧ 


నీకు సెలవై తేంజాలు నీమోహప్పసతులకు 
చేకొని పియములెల్లా( జెప్పేమయ్యా 
ఛ్రల 
యీకడనాకడ నీకు హితవై తే. జాలు6గాక 


మాకేమి వారినేరాలు మరచేమయ్యా ॥ కాద ॥ 


నట్టనడుమను నీకు నవ్వువచ్చితేంజాలు 
వొట్టి వారిచే(తలకు నోరిచేమయ్యా 
మట్టుమీర నేండు సీమనసువచ్చితే( జాలు, 


గట్టిగా నెంగిలిపొత్తు గల "నేమయ్యా ॥ కాద ॥ 


చక్కంగ నీకేపొందు సంతోసమైతేంజాలు 
వొక్కచోట నిద్దరము నుండేమయ్యా 
యిక్కువతో (శ్రీ వేంక కేశ మమ్ము6 గూడితివి . 
చిక్కించుక నీపాదాలనేవ నేనేమయ్యా ॥కాద॥ 1981 


'ేకు 884 పాడి 


అఆపెనేల వుప్పతించే రమ్మలాల ; 


యేపున వయసువచ్చి యెదుట నుండ6ంగను ॥ పల్లవి ॥ 


దొలమి నెవ్వరిభాగ్య మెట్టు దెలియంగవచ్చు 
మొలకచన్నులెకావా' మోపులయ్యేది 
కలిగినయట్రికాలగతు లెట్లు చెప్ప6ంగవచ్చు 
బట ట్‌ 


పలచనిమోవింగాదా పండి. తేనె లూరేది | అసె! 


[84 శ్రీ తాశ్లపాక అన్నమాచార్యుల 


యొజి6ంగి యెవ్వరికొల. దెట్టు గురివెట్టవచ్చు 

నెజులు పెరిగికాదా నిడువయ్యేవి 

మెజసి దొరతనముమితి యెట్టు వెట్టనచ్చు 

పిజు(దు బలిసికాదా పిక్కటిల్లేది ॥ ఆపె॥ 
యెన్నంగ నెవ్వరిబీర మేరుపరచే దెట్టు 

కన్నులచూప్పలేకావా కాండిపారేవి . 

_యిన్నిటా శ్రీ వేంకపేశుం డీకెను నన్నును గూడె 
వున్నతి( జేదోయేకాదా వొక్కకాలగి లయ్యేది ॥ఆపె॥ 180 


బౌ? 


'నేసవెట్టి పెండ్లాడె చెనకి తొల్లే నన్ను 
2 6 పై గం 
దోసముగాకుండా( బతి. దోడుకరారే ॥ పల్లవి ॥ 


పట్టరానిది వయసు పాయరానిది నేస్తము 
గుట్టుతోం దిప్పరానిది గుణము 
మట్టుపెట్టరానిది మనసులో. దలపోంత 
యిశ్లై విభుండు రాండు యొట్టు సేతునే ॥ వేస ॥ 


ఆంపరానిది వలపు అణంచరానిది చూపు 
దాంపరానిది లోలో తమకము 
రూపింఛరానిది రుచులై నతరతీపు 
యీపొథ్ధే రమణుని కెజి(గించరే ॥ నేస ॥ 


తుంచరానిది యాస తొలంగరానిది వావి 
_కొంచించరానిది కూడినరతి 
అంచెల శ్రీ వేంక పేవం డంతలోనె నన్ను( గూడె 
'ముంచీ. నాకు 'సిగ్గులు మొక్కితిననరే ఇ నేస ॥ 200 


|. 


శృంగార సంకీర్తనలు 
(శ్రీరాగం 


ఆఃడువారిగుణ మిది యబటువంటిదాన6 గాను 
నేండు నన్నేలుకో వారు నిన్ను దూరంజూతురు ॥ పల్లవి ॥1 


మటమాయతనమున మగువలు మగవారి 

సటకారితనమున సాదింతురు 

తటుకన వలచికేః దగిలించుకొని యశ్రై 

.యిటునటు (భమయించి యెలయించ(జూతురు. 1 అండు ॥ 


వేసదావరినితలు వెంగెము లస్పటిం జూపి 
కాసువీసములకు6గా6 గరం౭గింతురు 
ఆసపడి లోనై తే నండవాయకుండా. జేసి 
బాసగొని మోసపుచ్చి పంతమాడంజూతురు ౪ ఆండు ॥ 


'యేతులాండికాంతలు యెొందునై నా సందుచూచి 
వాతరొట్టుమాట లాడి వంచుకొందురు 
యీతల ్రీ వేంక పేళ యిటు నన్ను6 గూడితివి 
చేతంజిక్కుకున్న వారు సిగ్గువడంజూతురు ॥ అండు॥ 201 


వరాళి 


ఏమీనేరనినంగ వెంత వేసాలు సేనేవు 
యీమేరనే రతివేశా నిక్హే వుండీవా ॥ పల్లవి॥ 


ముసిముసినవ్వులతో ముందర నిలిచి చెలుల. 
బిసిపిసియెలుంగుల బిలిచేవు 
కసుగాటుమాటలు కజచి కజచి యాడే._.. 
వెసంగి ప్రియనియొద్ద నెంతగోలవే. “ఇ ఏమీ 4 


188 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చిన్ని చిన్నిసిగ్గులతో చెలువునివద్ద నుండి 
సన్నలెల్లా( జేసనేవు సత్గులతోను 
చన్నులపై పయ్యుద సాంచి వీగించుకొంటాను 
కన్నెవతె నొదిగేవు కడునెంతగోలవే ॥ ఏమీ ॥ 


జలజల చెమటలుజార నింతులమా6టున 
నిలుచుండి పతిమోము నిక్కిచూచేవు 
వెలయ నన్ను. 'గూడె (శ్రీ వేంకపేకుండు తొలుతె 
వొలిసి యీతనిపాదా లొ త్తే వెంతగోలవే (ఏమీ ॥ 208 


దేసాళం 


ఎంత వేగిరకాండవు యేమయ్యా సీవు 
చెంతనుండి వూడిగాలు 'నేయనియ్యవా ॥ పల్లవి ॥ 


సముకాన మొక్క_6గానే సరసపుమాట లాడి 
చెమరించంజే నేవు చెక్కులెల్లాను 
తమితో వీడినకొప్పు తగ నే ముడువంగానే 
కొమరెనాచన్ను లంటి 'భమయించేవు ॥ ఎంత ॥ 


వొత్తంగానే పాదాలు నావొడిమీంద నీవు వేసి 
చిత్తమెల్లాం గరంగించి చిమ్మి రేంచేవు 
హత్తి బాగా లందిచ్చి ఆకుమడి చియ్య(గానే 
టో 
తత్తరాన మోవి యాని తమకింపించేవు ॥ ఎంత 4 


కలయంగ నీమేనం గస్తూరి వూయంగానే 
బలిమి( గాంగిట నించి పచ్చినేనేవు 
నిలిచి శ్రీ వేంకటేశ నీకు. గ్యప్రమియ్యంగానే 
వెలయ వింతరతుల వెరగందించేవు ॥ ఎంత ॥ 08 


శృంగార సంకీర్తనలు 137 
'దేషాక్షి 


పాయరానిచుట్టమవు పడ(తికిని 

సహోయగప్సనీకన్నుల. జూతువు రావయ్యా ॥ పల్లవి + 
వనయప్పుకా(గిలి వీడుంబట్టు సేసీ సీక్షు 

వొనరినమోవితేనె వులుప వై 

ఘనకుచములు నీకు కానుక అెత్తుకున్నది 

"'పెనంగక చెలి నిన్ను. బిలిచీని రావయ్యా పాయ ॥ 


' పలుకుల కప్పురాలబాగా లొసగీ నీకు 

మలసి మైఠావి ' పరిమళ మున్నది 

బఎచెమటపన్నీట. 'బాదాలు గడిగి నీకు 

తలిరుంోడి ఇదె దగ్గరీ రావయ్యా . ॥ పాయ ॥ 
- చొక్కపుందనకన్నులచూపుల నెదురుకొనె 

. పక్కన వలపులనే పాన్చు వరచె 
అక్కున శ్రీ వేంక కేశ అలమేలుమంగ యీకె 
యిక్కడ. గూడితివి నీ వెప్పుడు రావయ్యా ॥ పాయ ॥ 204 


రేకు 883 ఆహిరి 
ఎన్నిచేంతలదానవే ఇన్నిటా సీవ్ప 
విన్నకన్నజాడ గాదు వెరగయ్యి మాకు ॥ పల్లవి ॥ 
మొక్కి కొలువునే నేవు ముందటనుండి పతితో 
' మక్కళించి మక్క_ళించి మాటలాడేవు 
ఒక్కవచన్ను లొరయ సారెం బాదాలొ శ్తేవు 
నిక్కి వలప్పలుచల్ల నేరుతు వే నీవు న. ఎన్ని ॥ 


క. _శరీరమువాస నలో నిపొగంధ్యమా 2 


188 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'నెలవుల నవ్వేవు సిగ్గువడ కౌతనితో _ 
సొలసి సొలసి మేను సోంకించేవు 
తశకుంజూపులం జూచి దండం గూచుండవచ్చేవు 
యెలయింప జాణవైతి విపుడే నీవు | 1 ఎన్ని ॥ 


కూరిమి (శ్రీ వేంకకేశు. గొనచూపులను. జూచి 
చేరి చేరి వూడిగాలు 'నేయవచ్చేవు 
యీరీతి నన్నీతండేతె యే నలమేల్మంగను 
కారుకాణలాయ మంచిదానవే నీవు . “= 4 ఎన్ని॥ 200 


వరాళి 


మంచిచయ్యా వలపులు మారుజేరా లాడేవు 
“పొంచి నెట్టువడినది పొరుగాపెమీ6దను 1.ప్లవి ॥ 


కచ్చుపెట్టి యాపె నిన్ను( గతలెల్లా నడుగగా 
మచ్చిక నీ వెవ్వరితో మాటలాడేవు * 
అచ్చముగ నీమొగము అళ్లై తప్పకచూడంగా . 
ఇచ్చకము నేసుకొని యెక్కడ చూచేవు ॥ మంచి ॥ 


చెలరేంగి చూసె సీతో నెలవుల నవ్వ6గాను 
నలువంక నెవ్వతెతో నవ్వులు నవ్వేవు 
సలిగెతో నిజ్టై నిన్ను సారె సారెం జెనంకంగా 
_వెలినున్నయాపెనేల వెలిగోర నూందేవు ॥ మంచి ॥ 


కప్పురపువిడెము కలికి నీకు నొసంగంగా 
దప్పిదేర' నాపెకేల తమ్మ వెస్టేవు 
అప్పుడె (శ్రీ వేంక పేశ అలమేలుమంగ గూడె . 
చొప్పుననే యాపె కెంతచుట్టమయేవు ॥మంచి॥ 206 


శృంగార సంకీర్తనలు 
సామంతం 


కానీటేవే యందుకేమి కందము నీసరితలు 
నానంగానే వలపులు నయమిచ్చీని 


.నలకొని రమణుడు నీపై బత్తిగలండంటా 
సలిగెలు చూపేవు సవతులకు. 
బలిమినే మంచమెక్కి పాదాలు పె 6దీసుకొని 
చ 
వలవనిదొరతనములు సేనేవు 


చేరి నిన్ను మెచ్చీనంటా చేకొని నీ పియునికి 
నేరుపుతో నూడిగాలు సారె. జే నేవు 
కోరి చిటికలుదీసి కొత్తగా వచ్చిలినంటా 
వూరకే చుట్టరికము లొనర నవ్వేవు 


యేపున శ్రీ వేంకకేశు నెన్నండో కూడితినంటా 
కౌ6పురాలు నేసినేసి కడ గానవు 
వోపిక నల మేల్మంగ నురము'పె నున్నదాన 
పెసెం జాయ నేసుక పక్కన మెచ్చేవు 


దన్నాశి 


ఏల తలవంచుకొనే వెదురుళట్టుకు రావే 
నాలితో సిగ్గువడితే ననుపులయ్యినా 


సరసములాడగానే చవులువుట్టింగాక 
విరసాన నుండికేను వేడుకయ్యినా 
సరుసం గూచుండంగానే సమేళను లౌంగాక 
యెరవె మాంటుననుం పే ఇంపులు వుట్టినా - 


180 


॥వలవి ॥ 
ఖానా: 


॥ కానీ 


॥ కానీ ॥ 


॥కానీ॥ ౫ 


1పలవి॥ 
ళం 


॥ ఏల ॥ 


140 టీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొనర మాటాడితేచే మనసు గరంగు6గాక 
మునుపే వెంగెమాడితే ముచ్చటారునా 
చెనకి వెకొం పేను చెల్లుబడి యౌంగాక 


పెనంగి బిగిసితేను ప్ర్రియములయ్యినా 


కలకల నవ్వగానే ఘనళ 'లీడేరుంగాక 
చలము సాదించితేను సమ్మతమయ్యినా 
యెలమి (శ్రీ వేంక పేశుం డింతలో నిన్ను నేలె 
కలసీంగాక చుట్టరికము లింక వీడునా 


నాట 


'సగము మానిసిరూపు సగము మెగమురూపు 
అగణితప్రతాపు. డహోబలేశుండు 


.గధైమీందం గూచున్నాండు కంబములోం బుట్టినాండు 
కొద్దిమీరం గడునవ్వుకొంటా నున్నాండు 
వొద్దనె (శ్రీ సతిచన్ను లొరయుచు నున్నవాండు 
అద్దివో చూడరమ్మ అహోబలేశుండు 
పెనుమీసాలవాండు పెదపెదగోళ్లవాండు 
ఘనుని6గా( _బహ్షాదుని( గాచుకున్నాండు 
భా 
మనసిచ్చిననురలతో మాటలాడుచున్న వాండు 
అనుపమతేజు (డమ్మ అహోబలేశుండు 


. వేవేలుచేతులవాడు వెన్నెలచాయలవాండు 
భావించి కొల్చినవారిపాలిటివా (డు 
(శ్రీ వేంకటగిరిమీంద. జేరి భవనాశిదండ _ 


॥ ఏల ॥ 


11 ఏల 11 208 


॥ పలవి ॥ 
భ్‌ 


॥ సగ.॥ 


1సగ॥ 


నావల నీవల మించె నహోబలేశుండు ॥సగ॥ 200 ॥ 





1. అధ్యాత్మకీర్తనలభాయలో నిది. 


శృంగార సంకీర్తనలు 11 
మాళవి 


ఏమని చెప్ప6గవచ్చు నిద్దరిజాణత నాలు 
కామించి చూడరే కడు(గన్నులపండుగలు 1 పల్లవి ॥ 


యెదురుగొండలెక్కి. ఇందిరా నొభశేశుండు 
మదము చెక్కిళ్ళం గార మాటలాడేరు 
పొదిగొన్న వేడు కెంతో పూవుల6 దమలో. దాము 
చెదరనియాసలతో నేసలు చళ్లేరు ॥ ఏమ ॥ 


రేంగిరేంగి భవనాశి రెండుదరులా నుండి 
మాంగినమోవులు చూపి మతి( జొక్కేరు 
తోంగి' తోంగి చూచుకొంటా తొడింబడి రతులకు 
దాంగని ముచ్చటలతో. దమకించేరు ఏమ ॥ 


" సమదిష్టి నొండురులు సంగడివనాలనీడ 
'జమళికా(గిళ్లకు సమకూడేరు 
అమర (శ్రీ వేంకట్నాది నందూనిందూ. దావుకొని 
చెమట మేనులతోడ సెలవుల నవ్వేరు 4 ఏమ ॥ 210 


రేకు 886 ' కాంటోది 


మానాసతివై (నై?) వుండంగా మన్నింతువుగాక నీవే 

నానారీతుల( గెలసి నవ్వ నాకు దగునా - ॥ వల్లవి ॥ 
'కొ త్తకొ త్రమాట లాడి గుట్టు దెలుసుక సీపె 
1. జాలి నా. రు రా 

బత్తిచూపి వలపులు పెజల్లీ' నాకె 

"పొత్తుల నీడువెక్టువు పొరుగాపెతో నన్ను 

ఇత్తలనే నిల్లాల నింతనేయందగునా ' ॥ మానా &£ 


నానా తత నన. 
1. “తొంగి కి “తోంగి అని రూపాంతర మీవాబ్బ్మయమున కనబడుచున్నది. 


[142 శ్రీ తాళ్లపాక అన్నమాగార్యుల 


మేసోశ సేవలుకీసి మెప్పించుక నీకం గడు _ 

నాసరే(చి వీడెము లందిచ్చీ నాకె 

అనేంతలు నేరుచుకొమ్మనేవు. సీవు నన్ను 

నేస పెండి కూంతురను సిగ్గువడందగనా . 1॥ మానా ॥ 
కన్నుచూపులు నాంటించి క్రైవసముగా( జేసుక 

చన్నులద్ది కూచున్నది సంగడి నాతె 

ఇన్నిటా (శ్రీ వేంకపేశ ఇంతలో నన్నేలితివి 

కన్నాదాన నాపెవఠలె గర్వించవచ్చునా ॥మానా ॥ 211 


రామకకి రు 


ఈపనికి నేము వచ్చి యెంతవడై నాం గద్దు 
కాపాడి ఇంతటను కరుణించవయ్యా ॥ పల్లవి ॥ 


వాకున నేగతినై నా వలపులు చెప్పంగవచ్చు _ 
పెకొని వెలి. దచ్చిచూప(గరాదు 
చీకాకుపడినట్టిచిత్తమే. యెణు6గును 
ఆకె నీకదురుచూచీ నండకురావయ్యా ॥ ఈప ॥ 


వేడుకతొ నాపెఛెస్పేవిందుకు రమ్మనవచ్చు 
వాడిక నఎదలిరుచి వర్షీించరాదు 
కూడిమాడి యారగించేకోరికలే యెజు6గును 
జాడతో నాపె చెప్పెంపె. జనవియ్యవయ్యా ' ॥ ఈప ॥ 


'పొలయికి నీపెంగలపొందు లెరింగించవచ్చు 
చెలిమి కాంగటందెచ్చి' చిక్కించరాదు ' 
. వొలిసి కూడితిరి మీవొడందా శ్లైరుంగును 
. అలరి శ్రి వేంక పేళ ఆదరించవయాై ॥ ఈపని ॥ 212 


శృంగార సంకీర్తనలు 148 
సాళంగం 


ఇద్దరును మేనవా రే ఇయ్యకోలే ఇందరికి 
పొద్దువొద్దుకు నిచ్చల భోగింతురుగారా ॥ పల్లవి ॥ 


మెలు(తకు నీవై తే మేలువా(డవు తొళై 
నెలకొని యాసెయును నీకు వలచు 
యెలమి జెలికత్తె అెడమాట లేమాడేరు 
తలంచుక మీరే రతిందగులుట గాక ॥ ఇద్ద ॥ 


ఆ కెమనసుమర్శ్మము లన్నిటా నీవెరుంగుదు 
దాకొని నీమన సాకె తా నెరుంగును 
యీకడాకడిచుట్టాలు యేమిబుద్దులుచె'పే బ్పురు 
మేకొని సరసములు మీరే త శటి గాక ॥ ఇద్ద ॥ 


 వ్రీదేవులమంచము మై నీవు పాదాలు చాంచికే 

ఆదట. జేయి నీమంచాన నాపె చాంబెను 

యీదెస (శ్రీ వేంకపేశ యేమని యెచ్చరించేము 

పోదితో. గూడితి రిజై! పొసంగుట గాక ॥ ఇద్ద॥ 218 


(శ్రీరాగం 
ఇంపుగలిగినచోట నెగ్గులుపట్టంగ నేల 
గుంపీంచి మీరేల "ఆడుకొనేశే సవతులు ॥పలవి ॥ 
ళం 


కూరిమితో రమణుని( గొంత సౌలసినసతి 
'వేరులేనిమాటల వేండుకొనును 
వీరముతో రతివేళ బిగిసి పెనంగులాడి 
చేరి యంతతో. గరంగి చెక్కునొక్కును ॥ ఇంపు ॥ 


"1, లేకళు విరిగిన భాగమిది. 


[44 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చనవృన బొమ్మలను జంకించినకాంత 
మునుకొని యానరేంచి మోవి చూపును 
కొనగోర. జిమ్మిచిమ్మి గుటుతో నొటువెటి 
శ టె ల్‌ యట్‌ 
తనివారాం గాంగిలించి దప్పి దేర్చును' ॥ ఇంసప్పు ॥ 


శిరసువంచుక లోలో సిగ్గులువడినలేమ 
సరికిబేసికి సరసములాడును 
ఇరవై, శ్రీ వేంక ేశు డిన్నిటా6 గూడెం గనక 
పరగఈ బెండ్రిపీంటపై( గొలువుండును ॥ ఇంప్ప॥ 2114 


సౌరాష౦ 
, స్తు 
జానయ్యా మంచివా6డ వా కెచ్చిత్త 'మెజ(గవ్ప 
మానాపతె నదాని మరి రటు సేతురా ౪ పలవి ॥ 
యా య చై మ. 


సిగ్గరి పెండ్లి కూ ౧తుర్రై శిరసువంచుకుండ6గ 
దిగ్గన నొడివళ్హుల తీనేపు నీవు 
తగ్గి చెలిమజంగున. దప్పించుకొనంగానే 
వెగ్గళించి గోరుసోంక వేండుకొనేవు ౪1 టొన ॥ 


కడలేనిముద్దరాలై కంబమువట్టుకుండ6గా 
అడరి కూచుండుమంటా నాన వే ప్టేవు 
చిడుముడితోడ నీకు. జేతులెత్తి మొక్క_ంగానే 
గుడిగొనం బయ్యదకొంగు జారించేవు ॥బొన ॥ 


పట్టపుదేవులై బడివాయకుండఃగా నే 
జట్టిగొని తొడమీ౯ద( బెట్టుకొ నేవు 
ఇక్తై శ్రీవేంక పేళ యిీకె నిన్ను. గూడంగానె _ 
చుట్టరికాలెల్లాం జెప్పి చొక్కించేవు ॥టౌన॥ 21 


శృంగార సంకీర్తనలు 14 


శంకరాభరణం 


వెరగయ్యీ నీచేంతకు విట్టలేశ్వరా 
విరులుచళ్తే వప్పటి విటలేశ్వరా ॥ పల్లవి 
ఉం అ నా. 


వేడుకకాండవు నీవు విట్టలేశ్వరా మాకు 
వీడె మియ్యంగదవోయి విట్రలేశ్వరా 
వీడవు మనపొందులు విట్టలేశ్వరా 
వీడుదోడాడీ వలపు విట్టలేశ్వరా ॥ వెర ॥ 


వెన్నదిన్ననోరితోడి విట్టలేశ్వరా 
వెన్నెలనవ్వు నవే నవు విట్రలేశ్వరా 
వెన్నుండ నీకు స! విట్రబేశ్వరా మా _ 
విన్నపము లాలించు విట్రలేశ్వరా & వెర ॥ 


విచ్చేయు మాయింటికి విట్టలేశ్వరా యెంత 
నిచ్చి చపే బ్పపు కతలు విట్టలేశ్వరా 
కుచ్చి ్రీ వేంకటాద్రివై. గూడితివి నన్ను 
విచ్చనవిడాయ నిక విట్టలేశ్వరా ॥ వెర॥ 2161 


కేకు 81807 రీతిగాళ 


ఎందరు లేరు సతులు యెన్నెన్నిచందాలవారు 
చెంది నీనాపొందువలె. జెప్పరాదు గాని ॥ పల్లవి ॥ 
రా 


'వేడుకమాట లెన్నైనా 'వేవేలు నాడంగవచ్చు 
కూడిమాడివుండేది గురుతుగాని 
చూడజూడ వినయాలు సూడీదెలు వట్టవచ్చు 


-యీడుజోడై. నవలవు లెక్కుడు 
ఆ పుడ్‌ లఫవు లెక్కుడు గాని ॥ ఎంద ॥ 


146 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననిచి యెంతవడైనా నవ్వులు నవ్వు(ంగవచ్చు 
మనసనసి వుండుపే మర్మము గాని 
చెనకి వినోదప్పచేంతలు 'నేయంగనచ్చు 
కొనసాగెడుకహూటమే కొరయొంగాని ॥ ఎంద ॥ 


మరుబడి నుండి ఇంపులు చనల్లంగవచ్చు 

వడల నికాంగిన్హే వైపులుగాని 
ఇదివో శ్రీ వేంక కేశ యేలితివి నన్ను నిక్సై 
పొదిగొ న పోదులౌ. గాని ॥1ఎంద॥ 2171 


లలిత 


కడుంగడుముద్దరాలు కామిని నీకు మేలుది 
అడుగవయ్యా సీచేయెనా నాపెమనవి ॥పలవి ॥ 
యూ గా 


పడంతి సిగ్గున విన్నపము నేయకున్న దేమో 
వడి నిన్నింటికి. బిలువ(గవచ్చెను 
ఎవొడికాన వేళచూచుకున్నథావమో యేమో 
చిడుముడి చెక్కుచేత. జిమ్మి రేంగుచున్నది ॥ కడు(॥ 


అక్టై మానావతి గాన అడ6కువ నున్న దేమో 
గుటున6 గానుక చేతంబట్టుకున్నది 
టబ యట 
దిట్టమై నీతల(పులు దెలియవలసియేమో 
యెట్టయెమటను. జేతులె త్తి మొక్కుచున్నది ॥1కడు(॥ 


యేకతాన నూడిగాలు ఇళ్లై నేచేనంటానేమో 
దాకొని నీపానుపుదండ నున్నది 
యీకె నింతలో (శ్రీ వేంక పేపండ కూడితివి 
మేకొని నిన్నిన్నిటాను మెచ్చుకొంటా నున్నది ॥కడు6॥ 2!8 


శృంగార సంకీ ర్రోనలు 147 


గౌళ 


ఇంతులాల చూడరమ్మ యెన్న(6గొలత్తలు 
సంతతము సీపెజవ్వనవనమందు ॥ పల్లవి ॥ 


చెైలియమోవినే సింగారము చిగిరించె 
అలకల ననలు(గెనలు సాగెను 
మలసి కరములను మారాకులు వెళ్సై 
వలపులయీ పెజవ్వనవనమందును ॥ ఇంతు ॥ 


మచ్చికతోడుత మంచిమాటలనే నీడలొ త్తె 
పెచ్చు రేంగి చన్నులను పిందెలు వుక్తై 
విచ్చనవిడి నవ్వుల వెన్నెలపంటలు వండె 
వచ్చె నామని యీపెజన్వనవనమందును ॥ "ంతు ॥ 


పిజీందిచక్కందనము పెద్ద పెద్దరానులాయ 
కొణఅగలతొడలే కొమ్మలాయను 
చిలుంజెమటలతోడ (ఓ వేంకపేవుండు గూడి 
వఅలుచు మించె నీజన్వనవనమందును ॥ఇంతు ॥ 2109 


కుదవసంతం 
థ్‌ 


కలిగెగా నీకు నాపె కామనిధానమువళఠె 
యెలమి నీభాగ్య మిక నేమిచెప్పేదయ్యా 4 పల్లవి ॥ 


వొద్దిక నెట్టనెదుర నుంచుకొని కొలువులో_ 
నద్దమువలె, జూచేవు ఆపెమొగము 
గద్దించి తానిచ్చినబాగాలు పుక్కిట6 బెట్టుక 
చద్దివలె దాంచుకొని చవులుగొనేవు ॥క5కలి ॥ 


118 థ్రీ శాశ్లపాక అన్నమాచార్యుల 


అతిముదమున నాపె నడుగుకొంటా6 బురాణ_ 
కతలువరఠె వినేవు కాంతమాటలు 
తతి నాపెచూప్పలు పూదండలువరెనే నీమై 
సరము ధావించుక సంతోసించుకొనేవు ॥ కలి ॥ 


నీరు గానుకవచ్చిననిమ్మపండ్హ వఠెనే 
గం 
పెళొని సారె నంటే వాధామచన్నులు 
వ. 
యూరద గర్రీ వేంకయేశ యిశ్లై నన్ను రతిః గూడి 


స 


సాకెరిగాం బెట్టువొని జంట పెండ్డ్లాడేవు ॥కలి॥ 220 


పొడి 


ఇెలంవో ఆంటదానికి సిగ్గు దల౯చుకోవద్దా 
ఉం | 


చెలయుబడిగానిదోఎ చెనీరంగవచ్చునా ॥ పలవి ॥ 
భ్రూ. రం 


ఆతందూ నేనూ మాటలాడుతా నుండ౦గానే 
లూరల నీవేల వానుకియ్యవచ్చేవే 
రాతిరిందగలు నాకు రమణు.డై పుండంగా 
చేరుర్పెర్తి సీవేల నేసయిచర్లే వే ॥ చెల్లం॥ 


సాటర్‌ నే మిద్దరము( చొత్తుల నుండం6గానే 
సవరాన నీవేల కొసరవచ్చేవే 
ముదమున మాలో నేము మొగములు చూచుకోలూ 
అదన సీకు నింక నడ్డాలు రాందగునా 1 చెల్లల॥ 


రలసి నే మింతలోనే కా(గిలించుకొనంగాను 
సాలసి మమ్ము6 దప్పరచూచే విదేమే 
యెలమి ($ వేంకపేళు. డిటు నన్ను6 గూడినాండు 
వెలి నుండి నీ వెంత వెరగంచేవే ॥ చెల్లం॥ 221 


శృంగార సంకీర్తనలు 140 


హిందోళం 


ఎందా(కా సరసమాడే వేమయ్యా 
పొందుగా నలపుదీర్చి ఫోగించరాదా | పల్లవి ॥ 


చక్కనిజవ్వని నీవ సారెకు నవ్వించంగాను 
చెక్కులునిండా( గడుంజెమరించెను 
ఇక్కువ లంటుకొనుచు స్‌ యిశ్సై సెిన(గులాడ6గా 
ముక్కున నిట్టూర్పులు ముంచుకొనను ॥ ఎందా6 ॥ 


గారాపుదానిచేత6 గతలు చెప్పించుకోంగా 
'పేరి పెదవిపై దమ్మబెంట్లు రాలను 
న (౧౧ 
గోరనంటి పయ్యదలో గుబ్బలయి గదలించంగా 
జొరి కొప్పులో విరులు జల్ల నరాలీని 1 ఎండాల॥ 


కోమలి నింతలో నీవు కొసరి కాంగిలించంగా 
అముక విరిబాగులాయ మేనెల్లా 
కామించి (శ్ర వేంక పేశ కలికిని నీ వేలంగా 
వేవారు మోవితేనెలు వేడుకలు రేంచెను ॥ ఎందాల॥ 222 ॥ 


రేకు 888 రామ్మక్రియ 


బౌనయ్యా మంచివా(డ వతివ నింత నేసితి 
కానీవయ్యా యీకె నిజ్హై కరుణించు మి6(6కను ॥ వల్లవి 11 


మనసిచ్చి నీ వాపెతో మాటలాడంగానేపో 
తనివోనివలపులతమి వుశ్హైను 
కనుచూపు లటు నీవు కాండిపారించంగాంటో 
కొనసాగి వొక్కాకకె కోరికలు రేంగెను ॥ వొన॥ 


160 థీ తాళ్లపాక అన్నమాగార్యుల 


నాముగొన నీ వూరకె నవ్వులు నవ్వంగాంటో 
మోమున రతికళలు మొలవ(జొచ్చె 
చేముంచి నీపు సారె. జెనకంగానే పో 
యేమినెజంగనిబాల ఇంత రట్టుకెక్కెను ॥ బొన॥ 


ఇంటికే వచ్చి సీవు ఇట్లా( గూడంగాల టో 
దంటయై ఇంతేసికతల( గరంచె. 
జంటయై శ్రీ వేంక కేశ సరనసమాడంగా( బో 
పెంటమైనసంతోసాలం బెనగొనె నిపుడు ॥ బొన॥ 220 


హిందోళం 


అచ్చివచ్చు నీ “కెప్పుడు నంగనతోడిపొందు 
కొచ్చికొచ్చి ఇందు 'కెంతకోరుకొంటా నుంటివో ॥ పల్లవి ॥ 


సరుస నిలచుండంగా సతితురుములోనుండి 
విరులు నీ మీద రాలె వింతలుగాను 
గరిమ దమకమునం గమ్మిననిట్టూర్చులు 
వరుసతో నీకు నాలవట్టములాయను "1 అచ్చి ॥ 


484 ళీ 
మాటలాడుకొనంగాను మనసులేకమై లోలో 
వాటములై తగిలెన్ము వావులుగాను 
సూటిదప్పకుండా నిన్ను6 జూడ6(గ6ంజూడ(గాను 
కోటికొండలై. వలప్ప గుదిగొనె నీకును ॥ అచ్చి ॥ 


ముట్టి కొలువు సేయ6గ మునుకొని నీపూజకు 
గుట్టున జన్నులు పూవుగుత్తులాయను 
ఇక (శ్రీ వేంకపేళ ఇటు నన్ను( గూడితివి 
ట్‌ 
తొట్టి యాపెకూటమి దోమటాయను ॥ అచ్చి ॥ 224 


శృంగార నంకీర్తనలు 151 
పాడి 


వలపులకు గురై నవాండే మన్నించీ6గాక 
చెలులతో దూరి దూరి చెప్పంగనేమిటికి ॥ పల్లవి ॥ 


తలపోంతలే నాకు తమకమురేంచ(గాను 
 వెలినున్న చిలుకతో విసుగనేలే 
పలునాచూపులె నన్ను (భమయించ.జేయంగాను 
. కలువల నిటు దూర గోరణ మేమిటికి వల ॥ 


జవ్వనమదమె. నాకు చవులు వుట్టించ€గాను 
ఇవ్వల6 బున్నమచందద్రు€ 'డేమి నేసునే 
నివ్వటిల్ల నాయాసల్నే నివ్వెరగు నొందించ6గా 
పువ్వువిలుతునితోడ. బోరాడవలెనా 1 వల॥ 


కమ్మి థీ వేంక పేశుండే కాంగిటిలో నుండంగాను 
కొమ్మలాల చలిగాలి. గొసరేదేమే 
నిమ్మపండ్హంతలై నిక్కి చన్నులు రాంగా_ 
నిమ్ముల నాభాగ్యము నెంచిచెస్పవలెనా ॥వల॥ 225 


నాగవరాళి 


నీ కెంతపరాకై నా నెలంత మరవలేదు 
చేకొన్ననీమీందిబ తి చిగిరించుంగాక ॥ పల్లవి 


'వేడుకగలవారలు వేసర రెంకై నాను 
_చూడయజూడ వలపులు జొబ్బిలుంగాని 
వాడి క్రై నపొందులు వదల వెన్నటికిని 
యీడు జోడ్రై మీందమీంద హెచ్చుంగాని ॥నీకెం౪ 


1లి ఛ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెనసిపుండినవారు యెగ్గుపట్ట 'రేమిటికి 
ఘువొన్నముచ్చటలు వెలయు6గాని 
మనసువచి,సచోట మానవు తీరితీపులు 
యములు చెగ(గ్గః ఒ?ంచులాని 


ల 
ల్డ్‌ 
జ 
న్‌ 
ట్‌ 
౯. 
గ్‌ 
మ 

న 

౮ 
మ 
ల 
లో 
ల 


ధన్నాసి 
ఛెస్పరాదము చూపరాదు ఛిత్తగించవయ్యా నీవు 
ముప్పిరి నింకా నెంత మోపుగట్టీనో 


కాసుకవట్టీ. జూపులు కలికి నీయెదుటను 
వానలుగ6 జెమటలు పడిసీ మేన. 
నానంబెట్టి "సలవుల నవ్వులు నవ్వీ నీతో 
పూని మోహ మింకానెంత పోగువోసీనో 


పెదపెట్టీ మాటలు వేడుకతో నీముందర 
గుదిగుచ్చీ సిగ్గులు నీకొలువునను 
పొదిగొన్న తమకము సీంచి నీవై దిగంటోసీ 
యెదుటం దనకోరిక లింకానెంత క చూపీనో 


విందు వెట్టి మోవితేనె వింతలుగా 'నిందరిలో 
అందిచ్చీ కాంగిలి నీకు నటు చేతుల' 
కందువ శ్రీ వేంక పే క కొని కూడితివి 
య్‌ 
_పొంది రతు -లింకానెంత భోగించీనో 


॥1నీకెం॥ 


నీకెం! ౨26 


॥పలవి॥ 
న. 

॥1 చెప్ప ॥ 
॥ చెప్ప ॥ 


॥ చెప్ప ॥ 227 


శృంగార సంకీర్తనలు [38 
నాదరామ్మక్రియ 


ఏమని చెప్పుదునే యిదివో నావలపు 
దోమటి మోవితేనెలం దొట్టుకొని వలపు ॥ పల్లవి ॥ 


తలపోంతలచేత దట్టమవును వలపు 
సౌలపులు నెరపితే( జుట్టువొను వలపు 
పలుకుల గొసరితే. బదనెక్కు నలప్పు 
నెలకొని నవ్వితేను నిలుకడో వలపు ॥ వమ ॥ 


చెనకులు గనమైతే చిమ్మిరేంగు వలపు 
తనువుసోంకులను తగులౌను వలపు 
'పెనంగంగా( బెనంగయా బెచ్చురే౪ఏ వఖప్పు 
మనసురా మెలంగితే మక్కళించు వలప్ప ॥ ము ॥1 


తప్పకచూచితేనే తలకొను వలపు 
ముప్పిరివినయముల ముంచుకొను వలప్ప 
అప్ప6డు శ్రీ వేంకపేవ, డంతలోనె నన్నులగూడె 
చెప్పరానిరతులను చెట్టుకట్టు వలప్ప ॥ఏఎము 1 228 


రేకు 880 సాళంగనాట 


వీం;డె చూడరే యెంత వేడుకకాండు 
తీండుకొనీ మీసాలు తిరువేంగశేశుండు ॥ పల్లవి ॥ 


భూపతిచెరుపుకాడ పుప్వులమాకలనీడ 
రాష్రైనమిక్కిలిసింగారాలతోడ 
చూపట్టుంగాంతల నెల్లా( జొక్కించి చొక్కించి తరి __ 
తీప్పులః బెట్టీ నిదే తిరువేంగశేశుండు ॥దీండె 1 


15కీ (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కట్టు(గాలువదండ కడుమచ్చికలు నిండ 
మట్టుక వున్న దే తిరుమలకొండ 
జట్టిగొని సతులతో సరసములాడుకొంటా 
దిట్టయై నవ్వులు నవ్వీ. దిరువెంగశేశుండు 1వీండె ॥ 


ముప్పిరిగొన్నవీదుల ముంచి మోహముపోదుల 
విష్పుచు. బై జల్లేటిఫిరివాదుల 
యెప్పుడు (శ్రీవేంకటేశు. డితండె ఇంతుల గంహే 
'దెప్ప్బరము పెండ్లాడీ( దిరువేంగ శేశుండు ॥వీండె1 220 


"బౌళి 


చూడ. బిన్నవాండు గాని జూటు(దచనాలు తనవి 
యేడంజూచినా. దానే యేమని చెప్పుదునే ॥.పల్లవి ॥ 


దొంగాడు6 గృష్టుండు తొయ్యలుల మొగములు 
తొంగిచూచీ ముంగురులు దూలాడం6గా 
ముంగిట ముద్దులు వెట్టి మోవితేనె లానుకొంటా 
యెంగిలి నేసీ నిదె యిందరి నొక్కమాంప 1 చూడం ॥ 


వెన్న ముద్దకృష్ణుండు వేడుకతో జవరాండ్త _ 
సం! ౧ లిఫ్ట ఖ్‌ ౧ 
చన్నులంటి సారె సారె సామునేసీన 
చిన్నిచేతు లటుచాంచి సిగ్గులురేంచి చెనకి 
సన్నలునేసి పిలిచి సరసములాడీని | చూడం ॥ 


వుద్దగిరికృష్ణుండు వొడివట్టి మానినుల 
అద్దుకొని కాంగిలించి ఆసలురేంచీ 
వొద్దిక (శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేంతలు 
సుద్దులుగా( జెప్పి చెప్పి సొలసి నవ్వీనే ॥ చూడం ॥ 200 


శృంగార ' సంకీర్తనలు 
పొడి 


నీవు సరసుండవు నే నీవూడిగపుదాన 
భావించినీ చిత్తము పట్టరాక కాక 


వొడివట్టితియ్య గా నే నోపననేదాననా 
అడరి మందెమేళశము లౌనని కాక 
తడవి చెనకంగాను తసప్పించుకొనేనా 
సుడిసి కొనగో రెందుసోంకునో యనికాక 


తగిలి నీవు చూడగా. దలవంచేదాననా 
వొగి నీతో గర్వమని వుందానంగాక 
పగటున నవ్వ6గాను పరాకయ్యేదాననా 
 చిగిరించేనాలోనిసిగ్గులకు6 గాక 


సరసములాడంగాను సమ్మతించనిదాననా 
సరికి బేసికి నీతో జరయ. గాక 
యిరవై (ఆ, వేంకపేళ యేలితివి నన్ను నిన్తై 
వొరసి నానీమన్నన నొద్దికయ్యే.గాక 


గౌళ 


ఒకటి కినుమడాయ నొద్దిక నీవలపులు 
మొకమిచ్చలనాపొందు ముమ్మడీంచె నిపుడు 

పీడెమిచ్చినాపె నీపై వేడుకలు నేయంగాను 
వాడవారి'పై( జన్లేవు వసంతము 
వోడంగట్టినదూలమై వొకతె నీకుండంగాను 
ఆడనే వేరొకతెకు నంటుబచ్చలై తివి 


కే “నాలోంజిగిరించే సిగ్గులు” అనుట సహజము, 


155 


11 పల్లవి 11 


॥ నీవు ॥ 


॥ నీవు ॥ 


॥ నీవు ॥ 281 


జ ఒక ॥॥ 


158 


శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


పాదాలొ శ్తేయాపె నిన్ను బఐలుకులం గొసరంగ 
ఏదివారితో నాడేవు వెడమాటలు 
తోదోపుల వేరొకతె తోడునీడై వుండ౯గాను . 
లోదించి వేరొకతెకు సూదిరాయి వైతివి 


కాంగిలించుకొన్నయాపె కందువల€౬ గరంగంగా 
లోంగిటిలోనియాపెకు లోనై తివి 
చేరగచేరొకతె నీకు జిగురుంగండై వుండలగా 
పాంగి (శ్రీ వేంకయేళ నాపాలిభాగ్య మైతివి 


లలిత 


ఏడకు6 జోనేల నీకు నిందు రావయ్యా 
వాడుదేర నామోము చూడవయ్యా 


చుట్టమవై నవా6డవు సుద్దులు చెప్పేవాండవు 
బట ఆా ౧ 
ఇట్టె మాయింటికి వచ్చి యెనయవయ్యా 
దిట్ట్రవెనవా (డవు తీరనిసంతగా 6డవు 
బెట్టగునాచన్నులతో6 బెనంగవయ్యా 


వలచినవాండవు వసమైనవాండవు 
ఇల నాచే సేనేవలు 'నేయించుకోవయ్యా 
'నెలవి నవ్వేవాండవు చెందినమేనవా6డవు 
వలసినట్ల 6 గూడి వద్దనుండవయ్యా 


నమ్మికిచ్చినవాండవు నాపాలివాండవు 
ఇమ్ముల నాకిజ్హై కాంగి లియ్యవయ్యా 
నెమ్మది (ట్రీ వేంక కేశ నేండు నామేలువాండవు 
కమ్మటి నన్ను6 గూడి కరుణించవయ్యా 


॥ ఒక ॥ 


6 ఒక ॥ 202 


1 ఏడ ॥ 


4 ఏడ ॥ 


॥ ఏడ ॥ 288 


శృంగార సంకీర్తనలు 
ఛాయానాట 


చేరి నన్ను జూచి యేల సిగ్గువడేవు 
గారవిం చందుకోవయ్యా కప్పురమిచ్చీని 


ముదిత, చన్నుదోయిమొనలు నిన్నుసో౭కంగా 
చెదరిననీనెరుల చిక్కుదిసీని 
"పెదవులపై తమ్మబేంట్లు రాలంగాను 
కదిసి నీకప్పటి నీకత పప్పీని 

పొంచి తనకొప్పులోనిపూవులు నీపై రాలంగా 
కుంచె వేసి నిలుచుండి కొలిచీ నిన్ను 
కంచు వా(గినట్టు పైండిగాజులు రవళించ6గా 
మంచముపై( బాదాల్హొత్తి మనసు మెప్పించీని 


పొదిగి బాహులతలె పూవులదండలు గా6గ 
కదిసి నీవై వేసి కాంగిలించీని 
యెదుట (శ్రీ వేంక కేళ యేలితివి నన్ను నీ_ 
సెదవితేనెల కాసె సెనంగీ నీతోను 


రేకు 840 ఆహిరి 
సీకు నాకు సరి*వాలై నిండె వలపు 
కెకొందము రావయ్యా కందువై నవలపు 
యెమరుచూడంగానే' ఇంటికి విచ్చేసితివి 
పదనుదప్పకుండాను పండె వలపు 
వదలుంఎయ్యెదలోనివట్రువగుబ్బ లం 'పేవు 
యెదుటనే కొటారుకు నెక్కెనిదె వలపు 


1 


॥ పలవి ॥ 
బ్రో 


॥ చేరి ॥ 


॥చేరి॥ 


॥చేరి ॥ 204 


॥పలవి ॥ 
న ళం 


1నీకు ॥ 





1. :సరి-పాలై 


158 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అ్హై తలవంచ!(గానే ఆసమాట లాడితివి 
నెట్టుకొన్నకణ6ంజాల నిండె వలపు 
తెట్టందెరువున మోవితేనెలు చవిచూసేవు 
గుట్టుతోడుత నామన్నిర్దుంపులాయ్యవలపు 

కవకవనవ్వంగానే కాంగిలించుకొంటివి 
చివురులో చేంగలై. చిక్కై వలపు 
యివల శ్రీ వేంకకేళ ఇన్నిటా నన్నేలితివి 
జవళిసోబనముల జంటలాయ వలపు 


ముఖారి 


నామననెందా(కా6 జూచినా(డే నావిభుండు తాను 
యామాట గురుతుచెప్పి ఇంటికి 6 బిలువవే 


చెల్లు బడిమాటకు సిగ్గవడ నేమిటికి 
వెల్లవిరై నపనికి వెగటుగాదు 
వుల్లముగలసినందు కొడ6బభాటు మరివద్దు 
యెల్లవారు నెటింగిరి ఇంటికి( బిలువవే 


పక్కన నవ్వినమీంద పంతమాడ నేమిటికి 
మొక్కినవెనక గర్వములు దగదు 
నిక్కిచూచినప్పుడే నిండుకొనె నడియాస 
ఇక్కువలు సరివచ్చె నింటికి. బిలువవే 


చుట్టరికమైనయందు చొప్పులెత్తనేమిటికి 
నెట్టకొంపే వలపులో నెరునేడది 
గుట్టుతోడ నన్ని శై కూడె శ్రీ వేంకపేశుండు 
యెట్టయెదుటనే వున్నాం డింటికిం విలువవే 


॥ నీకు ॥ 


॥నీకు ॥ 8805 


॥1పలవి॥ 
రి 


॥నామ ॥ 


నామ ॥ 


(నామ ॥ 26 


శృంగార సంకీర్తనలు 159 


కుంతలవరాళి 


పతులకు సతులకు(6 బాయరానిజాడ లివి 
ఇతవు సేసుకొం పే నేమీ నెంచనే(టికి ॥ పల్లవి ॥ 


వయనే చక్కదనము వర్షించి చూచితేను 
ప్రాయమే వలపులకు( బెనుంటోది 
నయగారితనములే 'ననుపులకు మూలము . 
ఛచెయింజెయిసో 6కు సే చెలిమికి గురుతు 1.పతు॥ 


మననే పొంతనము మచ్చికలు నేసుకొం కే 
"'సెనగొన్న చూపులే సెడరేంపులు 
వినయపుమాటలే వేడుకతగులాయాలు. 
వినుకలియానంద మే వియ్యపుసమ్మందము ॥ పతు ॥ 


'నెలవులనవ్వులే సిగ్గులలోనిచవులు 
వులివచ్చిచెనకులే వొడంబాటులు 
యెలమి శ్రీ వేంకకేశు. డింతలోనె నన్ను( గూడె 
వెలయ మోవితేనెలు వెలలేనివిందులు ॥ పతు॥ 287 


దేవగాంధారి 


తస్పు అంచకుము దండము వెస్టెద 
చొప్పుగ నను దయ(జూడుము నీవు ॥ పలవి ॥ 
ళం 


చనవున నీతో సరసములాడితి 
"పెన6గితి6. గాంగిట6 బియమునను 
ననుపున నూరక నవ్వులు నవ్వితి _ 
_ నెనయ(గ నాగర్వ మేమనంగలదు 1తవ్వు ॥ 


160 శ్రీ తాశ్రపాక అన్నమాచార్యుల 


ఛి 

మరుగవలసి నీమనను గరంచితి _ 
సపదుగ మర్మము అంటిళిని 
నురత వేళలను చొక్కంచితి నిను 


| క 
యిరవ్పగ నాగుణ మిటువఐ నుందె ॥తస్పు॥ 


సంగడి(6 గూచుండి చన్నుల నౌాతిరి _ 
అజశాన 
సంగిలిసెదపుల నదిరిరిని 
అంగపు శ్రీ వేంఠటాధిపవ యలమెర్‌ _ 
మంగవతివి నను మన్నించు మింఠను , ॥రప్పు॥ వఏ0 


రామ్మక్రియ 
అన్నియు. గూడ(గాను అల మేలుమంగయాయ 
రన్నుల నిట్టికొత్తలు రను(గొనవయ్యా 


మ 
ల 
ఏ౪ 
భి 
యు 


చిగురుమరుకా శెలు జిగిగలయరంటులు 
సాౌగనె నయట్టియిసుక దిబ(బృ?)లు 
యు ట్‌ 
తగినవిలము మంచిళర(గలు సింహము 
మొగిచినచక్రవాళములపిల్ల లు ॥ అన్ని ॥ 
న్‌ ము. 


ఆవళితామరతూండ్లు చక్కనిశంఖము పో6క 

పవడాలు వజ్రాలు పసిడియద్దాలు 

నువుంబూవు కలువలు నూలుకొన్న (శ్రీకారాలు 

అవిరళ మైనవిండ్లు అర్హచందద్రుండూ “* అన్ని ॥ 
తమ్మివిరి నీలాలు తళుకుమెజు6గులు 

1 త్తు మ్మి దలు(ల౪) బెదరనితోరపుగుంపు 

ఇమ్ముల శ్రీ వేంకపేశ యిదె నీవరముమీ6ద 

నెమ్మది6 దావుకొని నిండెను యీసీరులు -॥ అన్ని ॥ ల్లిత్రిఖి 


1. *బెదరనికుమ్మిదలగుంప అనుట సహజము, 


శృంగార సంకీ ర్త్‌ నలు 


సాళంగం 


మథతి తరవాత. దానే మన్నించీ నన్ను 
యెజింగించి రమణుని నీడకు. దోడితేరే 


వేడుకలు తనపేరు వీనుల వింపే గలుగు 
సూడిదె కోరిక తన్ను6 జూచితే గల్లు 
ఆడుకొన్నబాసమాట లాడుకొనంగానే కలుగు 
వొడిక తనకాంగిటం గూడితేం గలుగును 


జమళిసిగ్గులు దన్ను చన్నుల నొత్తితేం గల్లు, 
తమకము దనపొందు దక్కితేం గల్లు " 
సమరతులెల్లా మోవి చవిగొంజకేనే కలుగు 
చెమటలసాములు చెనకితే. గలుగు 


మనసు మచ్చిక తాను మన్నించితేం గలుగు 
ననుప్పులు నటనలు నవ్వితే గల్లు 
యెననె శ్రీ వేంకకేళశు. డే నలమేల్మంగను 
పను లీడేరెను తనుంభాయకుండాం గలుగు 


రేకు 841 


మేరమీరకువె యలమేలుమంగను నేను 
యేరీతి. బెనంగనేలే యీతండు నామగండు 


రామ[క్రియ 


చెక్కుల జవ్వాది వడిసీ. దుడుచుకొనవే 
అక్కర నేమిచూచేవు ఆతనిదిక్కు 
వెక్కసపునలపుల వేడుళక_త్తె వౌదువు 


ఇక్కువ లంటకువే యీతఃడు నామగండు 
౪0 18-౯13. 


141 


॥ మణి ॥ 


ఇజనముఖణి॥ 


॥మఖథతి॥ 240 


౫ మేర * 


162 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కోరి జారినపయ్యదకొంగు చక్క-ంబెట్టుకో వే 
కూరి మేమిగొసరేవు కొంక కాతని 
చేరుగొండితనముల చెలిమికత్తె వౌదువు 
యీరుదియ్య( బేను వచ్చు నితండు నామగండు _ ॥ మేర॥ 


కు(కొళ్గమ్ముడి వీడె నిదె  కొప్పుముడుచుకొనవే 
యెమ్మెల కాతనితోడ నేమినవ్వేవు 
నెమ్మది నన్నేలె నిక్లై నీవూ జుట్టమ వోదువు' 
ఇమ్ముల శ్రీ వేంకటేళం డితండు “నామగండు &॥ మేర॥ 241 


ఖ్రైరవి' 


మాయింటికి( దానే వచ్చి మన్నించు6.గాక | 
నేయ౭గలవిన్నపాలు 'నేనేదేమే ॥ పల్లవి॥ 


_నేసవెట్టి యేలినాండు చేరి బాసలిచ్చినాండు 
లాసి మాటలాడినాడు లాలించినాండు 
ఆసలెల్లా జూప్తినాండు ఆలింజేసుకొన్నవాండు 
'వేసరించి ఇ(కనేమి వేండుకొనేదేమే '. ॥[మాయిం॥ 


మననుమర్మా లెజటు6గు మరి నావల పెరుంగు 
తనువుపె పై త(త్యమెరుంగు తగవెరుంగు 
ననిచినపొం దెరుంగు నాంటుకొన్నచూ పెరుంగు 
'పెనంగి యింకా నేను (పేమ రేంచేదేమే ॥మాయిం॥ 


'మునుపనే నను. జూచె మున వంక సలు చూచె 
..తనగురుతులు చూచె దయంజూచె 
ననె శ్రీ వేంకపేళు. డే నలమేలుమంగను 
ప ఇంకా దనకు( జెప్పేటిదేమే ॥మాయిం ॥ 241 


శృంగార సంకీర్తనలు 


సామంతం 


చెలులొల యెట్టిదో యీచెలివలపు 
'మొలకలపులకలు మో(పులాయ మేనను 


మొగమెల్ల. గన్నులైై ముంచుకొనె. జూడరే 
వెగటుగ6 బతింజూచే వేడుకలను 
నగవెల్లాల గప్పురాలై నలుగడం జిందెనదే 
పగటుల నీకెదిక్కు భావించంగదరే 


నిలువెల్లా గళలై నిండుకొనెం జూడరే 
లలి నాత(డిచ్చినతమ్ములమువల్ల - 
వ. 
పలుకులెల్లా. దేనెలె పెపె6 గురిసీ నదే 
ఉం యి రాయి 
నెలంత యెంతనేరిచె నెట్టుకొని వినరే 


వురమెల్ల జన్నులై వుదుపెక్కె. జూడరే 
పొరి (శ్రీ వేంకకేశు. బొందినందున 
సరులెల్లా గుంపుగశ్లై సారె నలమేల్మంగకు 


168 


॥పలవి॥ 
రా 


॥ చెలు ॥ 


॥ చెలు ॥ 


సురతచిన్నలు మించె జొక్కిచొక్కి మెచ్చరే వెలు! 248 


నాగవరాళి 


ఇందరిలో సిగ్గయ్యా నీమాట నాకు 
అంది ఇది యెంతజూటు అనేవుసుమ్మీ 


వలచిననీతో 'వడిగా మాటలాడుదు 
తహుకుంగన్నుల నిన్ను. దప్పక చూతు 
బిలిమి నేసి యశ్హై పాదాలం బెనలగుదు, 
; అలరి ఇదెంత రట్టడనేవు సుమ్మీ 


ఖపలవి॥ 
ర 


జ ఇంది 


164 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచాట్యల 


నలిరేంగి వేడుకతో నవ్వు సీతో నవ్వుదు 
చలపట్టి నీమోవి చవిగొందును . 
కలువల వేసి నిన్ను6 గా6గిలించుకొందును 
అలరి ఇ దెంతదంటయని నన్ననుకుమీ ॥ ఇంద ॥ 


సారె సారె నీమేను చనుంగవ నొత్తుదును 
కూరిమి రతుల నిన్ను6 గూడుదును 
,యూరీతి (శ్రీ వేంకపేశ.యే నల మేలుమంగను 
-గారవించి న-న్నాసోదక త్తె యిదనుకుమీ . ॥ ఇంద॥ 244 


నారాయణి 


కన్నుల నీసంతోసము గంటిమయ్యా 
సన్నల నివెల్ల మాకు సారె. జూపవయ్యా ॥ పల్లవి ॥ 


"'నెలవుల నవ్వులు చెక్కిళ్ళ చెమటలు 
కలిగెంగా నేండు నీకు. గడు మేలయ్యా 
మొలకకెంపులు మోవి మోమున నిండు౯గళలు 
తొల(కీ నీ వన్నిటాను దొడ్డవా(డవయ్యా ॥ కన్ను ॥ 


కడగన్నుల నిద్దుర కాయమున. బులకలు 
తడంబడీ నీకు నేండు తగునయ్యా 
అడియాలాలు సందున నక్కున( జనులొత్తులు 
'అడరె జాణండవు నీ వొదువయ్యా ॥5కన్ను ॥ 


శిరసుపై నేసలు కురుల చెదరులును 
- పరగె నీయందు నేండు బాపురే యయ్యా 

యిరవై (ఫ్రీ వేంకపేశ యే నలమేలుమంగను , 
. సరుగ నన్నేలితివి సరసు(;డవయ్యా ॥కన్ను ॥ 245 


శృంగార సంకీర్తనలు , 
హిజిబి 
జె 


1 ఎచ్చట చూచినాను యివిగో నీ సుద్దులే 
అచ్చుగ నీదాసుతే. భాగ్యవంతు లందరు 


అన్నిటా. జక్కనివాండవని నిన్ను నందరు_ = 
నెన్న సీదేవుల సిరు లెక్కుడందురు 
సన్నుతి నీసుతుల నెంచ(గ లోకేశు లందురు 
పన్ని నీకూ6ంతురు లోకపావని యందురు 
అజ్లై సీచేతిచక్రము అతిప్రతాపి యందురు 
పట్టినసంకు వేదాలపాళ మందురు 
జట్టిగ నీపానుపు సర్వాదా(ధాఇర మందురు 
వొట్టి సీవాహనము దేవోపకారి యందురు 
పరగ నీవున్నచోపే పరమపద మందురు 
'యిరవై. (శ్రీ వేంకట్నాది యిక్కువందురు 
మరిగి యలమేలుమంగమగ(డవు నీవందురు 
ధర నన్ను నీదాసాన (ను దాసుండందురు 


రేకు 842 మంగళకౌశిక 


తగ వెజంగవద్దా తమకించి చెనకేవు 
మగువలతలనేల మహి: * బూరిగ'ప్లేవే 


కందువ నాతండు నాతోం గతలు చెప్పంగాను 
సందునుడినీమాటలు -చవులౌనపే 


185 


॥ పలవి॥ 
ఉం 


| ఎచ్చ ॥ 


॥॥ ఎచ్చ ॥ 


॥1 ఎచ్చ ॥ బి46 


॥పలవి॥ 
మ. 


యెందును మావలపులు యేకములై. యుండ6గాను 


మందమిరియాలు చల్ల మరియే6టి'కే 


1. '- ఇది అధ్యాత్మకీర్తనయే. 


॥తగ॥- 


. 2. తలలో పూరిగట్టుట అపవాదుకు పర్యాయముగ తోచుచున్నది. 


806 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఇంగితాన నిద్దరము నేకతములాడ(గాను 
తొంగి చూచి యెవ్వతెకు6 దొరలనేలే 
చెంగటనే మాపొందు చెట్టుకట్టి వుండంగాను 
పొంగిపొంగి వుప్పువేసి పొత్తుగలయనేగే ॥తగ॥ 


చేరి శ్రీ వేంకపేశుండు కోరి నాకు విడెమీంగా 
పోరచివారు చెయిచాంచం బొసంగునకే 
మేరతో నన్నేలె నలమేలుమంగనై నదాన 
సారె నడుమ బసపు *నూర నీకేంటికే ॥తగ॥ 247 


బౌళి 


నేరుపరినంటాను నిక్కే విందరిలోన 
గారవించి రమణుని౯ గర6ంగించవలదా 4 పల్లవి ॥ 


మలసి మలసి కడుమాటలాడనేర్తునంటా 
సొలనే వాతని సారె జూటు(దనాన 
వలచి ఇంకేసిబత్తిగలిగినదానవు 
యెలమి నాతనియిచ్చ యెజఅ(గంగవలదా 1 నేరు ॥ 


చేరి చేరి నీవప్పటి చెనకంగనే ర్తునంటా 

గోరు దాంకించవచ్చేవు గుట్టుతోడను 

కూరిమితో నింతేసికూటమి గలదానవు 

బోరున నాతని నిస్లై బుజ్జగించవలదా _4నేరు॥ 
ననిచి ననిచి నీవు నవ్వ(గనేరుతునంటా 

చను(గవ దాంకించేవు సమరతుల . 

యెనసీ శ్రీ వేంక సేవనం డే నలమేలుమంగను.. 

ననువలెం గాంగిటం' బెనంగంగవలద్వా ॥ నేరు॥ 246 


క, వెండ్లీకి వనుపు నూఠుటా? . 


శృంగార సంకీర్తనలు 


బౌళి 


సారె నిన్నలమేల్మంగ జవ్వనపనమునను 
చేరి యవధరింతు(చుఇ) విచ్చే(య్రవయ్య జాజర 


వసంతకాలము వచ్చె వనితమోవి ఇగిర్చె 
కొస రేయెలు(గులను కోవిల గూసె 
ముసరీ. జూపులతేంట్లు ' మోంతుగ్రై వలపు వూచె 
రసికత నాడుదువు రావయ్య జాజర 
పున్నమవెన్నెలగా నె కన్నుంగలువలు విచ్చె 
పిన్నలై చన్నులనేటిపిందెలు వుళ్సై 
సన్నపుంజెమటలను జాలువారె( బన్నీరు 
చెన్నుమీర నాడుదు విచ్చేయవయ్య జాజర 
మరుండు విల్లందుకొనె మచ్చికలు గూడంజేనె 


పొరిపొరీ సిగ్గులనేపుప్పొడి రాతె 
ఇరవై (శ్రీ వేంక కేశ యీకె నిశ్లై కూడితివి 


187 


॥ పలవి ॥ 
శల 


1సారె॥ 


॥సార॥ 


సరుగ మీమీ(ద మీరే చల్లరయ్య జాజర | సారె॥ 2409 


గుండ్మక్రియ 


కొత్తకొ తవలపులకోడెచేంతలవా6డు 


హత్తి ఇచ్చకములనే అప్టై లోంగ్లొనెనె 


ననిచితే నామగని నవ్వించెను " 
పెనంగులాడంగలితే బెల్లించెను 
మనసిచ్చి మాటాడితే మతి గరంగించెను 
చెనకంగవచ్చితేను చిక్కించుకొనెనె 


1. మోందుగకు హాపాంతరమా? 


॥ పల్లవి ॥ 
౧౧ 


॥కొత ॥ 
అటో 


కేక థ్రీ ను! అన్నమాచార్యుల 


అగపడితేంజాలు నాసలెల్లా 'రేంచెను 
నస్‌ నివె పాయరానినంటు నేనెను 
మొగము చూచితేను మోహనులు వుట్టించెను 
తగులుగా నియ్యవె తల6పించుకొనెను || కొత్త ॥1 


సముకముగా నివె చవులెల్లా నించెను 
జమళి( గూచుండితేనే సాదించెను 
అమర శ్రీ వేంకపేశు. డల మేలుమంగను నేను 
సమరతి6 గూడె నింకా సరసములాడీనే ॥కొత్త ॥ 250 


కురంజి 


ఇద్దరికి. జుట్టరిక మీరీతి. గలిగె మీకు 
చద్దికి వేండికి సరసములాడరె ॥ పల్లవి ॥ 


కలువ రేకులనంటికన్నులాత6డు నీపతి 
తొలుతనే సీమోము(జందురు. జూపవే 
బెళకులేనియట్టివింబాధరు6 డాతండు 
చిలుకపలుకుల రంజిల(జేయ'వే ॥ ఇద్ద ॥ 


మించులనీలమేఘము మేనిచాయవా( డతండు 
కొంచక నీచూపుమెరుంగులు చల్ల వే, 
ఫొంచి తామరపువ్వులంటోలినపాదాలాతండు 
వంచి తుమ్మిదలకొప్పు వడి సోంక మొక్కవే ॥1 ఇద్ద ॥ 


గందపుమానికొమ్మలచేతులతండు 
అందుకొని లతాంగివి అలముకోవే 
అందపు(శ్రీ వేంక పేళుం డలమేల్‌మంగవు నీవు 
చెందితి రిన్నిటా నింక నేసచల్లుకొనరే 1 ఇద్ద॥ 251 


శృంగార సంకీర్తనలు 
కన్నడగాళ 


ఏమీనెజంగనినన్ను నింత “సేనను 
నామగ+€డై యిట్లానే నన్ను నేలమనవే 


నవ్వులునవ్వి నన్ను నమ్మించెను 
పువ్వులు వేసి కొంత బుజ్జగించెను 
చివ్వనం జెనకి మేను చిమ్మి రేంచేను 
తవ్వితవ్వి వలపులు తలపించెను 


లాసి లాసి మెల్లనే మేలములాడెను 
వాసికెక్క నాచే నేవలుగొనెను 
ఆసలు వుట్టించి విడెమంది యిచ్చెను 
'నేసచల్లి నన్ను ని్హై సిగ్గుల నోలార్చెను 


వాడిక నేసి నాకు వరుసిచ్చెను 
వీడుదోడుగానే మోవివిందు చెప్పెను 
కూడే (శ్రీ వేంకటగిరి గోవిందరాజు 
షేదుకం నన ౧ గణుమెంంంంనెము 


రేకు 848 సౌరాష్ట్రం 


గుట్టుతోడ మరిగించుకొని కూడుకే మేలు 
మీర కెనంగినే న. గట వెత వణ 


జలజాకిచన్నులతో సాములెంత 'నేనేవు 
కొలందిమీరినయట్టికొండలు' గావా 
నలువంక పిడికిట నడుమేమి గొలచేవు 
చఇెలరే/గేయటువంటిషించూను నాగా 


169 


1పలవి॥ 
శ్‌ 


॥ ఏమీ | 


! ఏమ్‌ || 


1 న్‌్‌ క! ఇగ 


1 గుతిం 


170 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొమ్మచూపులనేల గుజియై పొల 'సేవు 
పమ్ముకొన్నపువ్వులబాణాలయ గావా 

ఇమ్ముల నొారళొరసి యేలపలికించేవు 
కొమ్ము(మ్మమీ6దిమదనునిగుణ్ఞాలు గావా ॥ గుట్టు॥ 


యీకె యలమేల్మంగ నెట్టు గాంగిటం గూడీతి 
దీకొని చుట్టుకొనేటితీగే గాదా 
యీకడ శ్రీ వేంక కేశ యేల తురుమందితివి 
చేకొన్న వలపులచీంకపే గాదా 1 గుట్టు ॥ 58 ॥ 


కాంటోది 


రావయ్య ఇంకనై నా రమణి యలమేల్మంగ 
మోవనిపాదాలమీ6ద మొక్కీ నీకు ॥ పల్లవి ॥ 


వదలు(బయ్యెదతోడ వాడికచేంతలతోడ 
కదలు6గన్నుల( జూచె కలికి నిన్ను 
వుదుటుగుబ్బలతోడ నొరసి వేండుకొంటాను 
'పెదవులెతత్తి ఇంటికి( బిలిచీ నిన్ను ॥రావ॥ 


'ెలవినవ్వులతోడ చెక్కిటిచేతితోడ 
కొలువునేనె నీకు. గోనులి నేండు 
'మొలకసిగ్గులతోడ మోహములు చల్లి చల్లి 
వెలయ నిందరిలోన ఏిందుచెప్పీ నీకు " ॥రావ॥ 


చెంపచెమటలతోడ చిప్పిలుంగళశలతోడ 
ఇంపువుట్ట నేవనేనె నిదెనీ వొద్ద 
దింపనికా౭గిటితోడ తిరమై (శ్రీ వేంక పేళ 
సంపదల విజ్ఞువీంగీ నమరతి నీయందు 1రావ* 204 


శృంగార సంకీర్తనలు 
లలిత 


మజియేల చె స్పేవే మాతో నీవు 
గుజుతుగా సంతోసించుకొంటిమే నేము 


సంతతము రమణునిచనవు గలిగితేను 
పంతమాడ. జెల్లునే పడంతీ నీకు 
చెంతనుండి యాతండే సీచెప్పినట్టు నేసితేమ 
వంతులకు గర్వింపవచ్చునే నీకు 


గారవించి పతి నీకు. గై వళమై వుండంగాను 
చేరి యంతనవ్వినాను చెల్లనే నీకు 
మేరమీరి నిన్నే పొద్దూ మేడంగట్టుకుండ6గాను 
ఆరితేరి బిగిసినా నందమౌొనే నీకు 


అలమేల్మంగవు నీవు అతండు (శ్రీ వేంక పేక ల 
డలరి నిన్నేలె. దగు నన్నియు నీకు 
చెలులము నిన్నత౦ండు చేకొని మన్నించంగాను 
“"మెలుపున6 జూచితిమి మేలే నీకు 


గాళ 


ఎంత నీవు మోపొంచినా ఇల్లాల నేను' 
చెంత నీయానతి నేను సేనేనయ్యా 


పాయక నీవు మన్నించి పలుమారు బోధించినా 
“ నేయరానివిన్నపాలు నేయవచ్చునా 
వేయిమారులు నన్ను వేండుకొంటివంటాను 
నాయముగానిరతులు నడపంగవచ్చునా 


శే/1 


॥పలవి ॥ 
ఉం 


॥ మతి ॥ 


॥[మఖీ ॥ 


॥మఖథి 11 255 


॥పలవి ॥ 
ళఉంి 


॥ ఎంత 


174 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెమ్మది సీమన్ననలు నేనే చేకొనంగాను 
కొమ్మలిందరూ నేమనుకొంటా నుందురో 
కమ్మి నీకాంగిలి మీందుకట్టుక నేనుండంగాను 
ఇమ్ముల6 దమకము లెట్టోరుచుకొందురో ॥ ఒడ(॥ 


ఖీ 'వేంక పేశుండ నిన్ను( జేరి నేనే కూడంగాను 
కౌవిరి వారెంతవేళ గాచుకున్నారో 
దేవి నల మేల్మంగను నావిన్నపమే విని 
యీవల; గూడితివి వారెంత మెచ్చుకొన్నాగొ ఒడం॥ 250 


- పాడీ 


అటువలె. జూతమా అదీ నొక్క వేడుక 
._ కుటిలకుంతలు లెంతకూరిమి గొసరేరో ॥ పల్లవి ॥ 


-చిక్కించుక నీమేనం జెనకులు నించితేను 
ఇక్కువనున్ననీనతు లేమందురో 
అక్కున నాచన్నులు నీకచ్చులుగా నొ త్తితేను 
తెక్కులుగా నిన్ను నెంతదిసంతు లాడుదురో ॥ అటు ॥ 


వన్నె నారూపులు (వ్రాసి వలువ నీకు: గప్పితకే_ 
నెన్నిక నీచెలులెల్లా నేమందురో 
పన్ని నీమోవి యెంగిలిపరచి పిప్పి నేసితే 
కన్నులు (ల౯?) జూచి వారెంత కాంతాళింతురో ॥ అటు॥ 


చిమ్మి రేంగ6 గూడి నీమై చెమరించంజేసితేను . 
' యెమ్మెలనీకాంతలు యేమందురో 
నెమ్మి (శ్రీ వేంకపేకుండ నే నలమేల్మంగను నీ_ 
క్ష తమ్ముల మిప్పించుకొంటి. దామేమినేతురో ॥ అటు॥ 200 


శృంగార సంకీర్తనలు 1 
గౌళ 


ఇంకటగాని నీపగ టిందరూ నరంగరా 


వింతవాఠు చూచి యిది యెంతరాంగనరా పల్లవి ॥ 


చిక్కనితేనెలు గార చెలువుండు నోరూర 
మక్క_ళంచి యెటువంటి మాటలాడే వే 
జర్క_వ చన్నులు నీవు సారె. గదలించుకొంటా_ 
నుక్కుమీర నంకేసిపూడిగాలు సనేవే ॥ ఇంత ॥ 
“కొప్పులో పువ్వులు రాల రుచ్చులపయ్యద వేల 
డే యీతనికొలు వేమివేచేవే 


స 


ఇవ్వు 
చప్పుడుగా మీందమీ.ద జవులుగా సలవుల__ 
నప్పటి వేసటలేక యచేల నవ్వేవే ॥ ఇంత ॥ 


చెముట చెక్కుల మించ శ్రీ వేంకపేశు డాలించ 
(భమయించి యెందా€కా. చాటవాడేవే 
. అమరం గూడితి నేనే అలమేల్మంగ నాపేరు 
తమి నారని నీవెంరతతి. గాంగిలించేవే ॥ ఇంత ॥ 261 


ధన్నాశి 


రాజసప్పవాని నింతరవ్వ నెతురా 
వోజతో గుట్టు వేసుక వుండవలె€ గాక ॥1 పల్లవి 11 


కెలసి నీవిఘుండు నీకే వలచునంటాను 
చెలులతోనెల్లాను చెప్పుకొనేవే 
తొలుత నతడు సీపొత్తున నారగించెనంటా 
చెలరే6గి సంతోసానం జిమ్మి రేంగేవే రాణ ॥ 


176 


ట్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వొగ్గి యాత( డప్పటి నీవాడివట్టి తీనెనంటా 
సిగ్గువిడిచాతన్నిపై 6 జేయివేతురా 
యెగ్గపట్ట కెప్పుడూ నీయిచ్చలోనే వచ్చునంటా 
వెగ్గళించి సరసము వేమారు నాడుదురా 
యీతండు శ్రీ వేంక పేశు. డే నలమేలుమంగను 
నీతో నవ్వెనంటాను నీలుగనేలే 
ఆతుమగా నన్నునేలె ఆస నీకు నిచ్చెనంటా 
కాతరించి యిటువలె. గాకు సేయనేలే 


పాడి 


అద్దమ రేతిరికాడ నొతే తాను 
అద్దో సీకింతచుట్టుమాయ,టో తాను 


వీడెము చేతంబట్టుక 'వేళగాచుకొని వుండి 
వొడికమా(ట లాడవచ్చెంటో యీకె 
వోడక వేండిచెమటనూనినచేంత. గానిక 
తీండుకొంటా నిమ్మపండ్లు తెచ్చెంటో నీకు 


దొరతనము 'నేసుక తోడువెట్టుక యీపొద్దు 
వరుసకు నీతో నవ్వవచ్చెంటో యాక్‌ 
య. దననిట్టూర్పుగాలిచే. గడివోయిన_ 
సురవొన్నలు సూడిదె చూపించెంటో సీకు 


కలుపుకోలు(దనాన కడు(దమిరేంచయకొంటా 
వలపుల నిన్ను6 గూడవచ్చెంటో యీశె 
యెలమి శ్రీవేంక పేశ యేనలమేలుమంగను 

. తలసితిం దానొకత గలిగెంటో సీకు 

పీ నుర + పొవ్నలు, 


1 రాజ॥ 


॥1రాజ॥ 201 


॥పలవి॥ - 
ఛారి 


॥ అద 
0౧ 


॥ అద ॥ 
ది 


॥ అద ॥ 268 
య 


శృంగార సంకీర్తనలు 177 
సామవరాళి 


ఎన్నటిచుట్టమో యాకె నెజంగ నేను 
అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును లిపి 
గ 


నెలంత మెవ్వతోకాని నిన్ను. బొడ6ంగనవచ్చె 
. చెలపచెమటలతో సిగ్గులతోడ 
చెలుల( జెప్పు మనుచు. జేరి వాకిట నున్నది 
- తొలుత నీ వాపెమోము తోంగి చూడవయ్యా ॥ ఎన్న ॥ 


వావి నీకేమొనోకాని, వలపులమా6టలాడి 
. వేవేగం దురుముజార విరులురాల 
దేవులవలె. దలుపుదెరచి లోనికేతెంచె; 
భావించి యాపెగురుతు పరికించవయ్యా ॥ ఎన్న ॥ 


యెంతవనికోగాని యేకతము గద్దసీని 
సంతోసాలు గడునిండ6 జవులురే6ంగ 
యింతలో (శ్రీవేంక పేళ యేనల మేలుమంగను 
చెంత నన్నేలితి వాకె. జ్నిత్తగించవయ్యా ॥ఎన్న ॥ 2864 


రేకు 845 ,... ఆహిరి 


- చేరి కరుణించుమంటా. జేతులె త్తి మొక్కేేవు 
_ యూరీతి నాతండు నన్ను నేమినేనెనే ॥ పలవి 1 
గా 


. సన్నపుకెలుంగునను సకుపుమాట లాడేవు 
కన్నులు దేలించుకొంటా.( గమ్మిచూచేవు 
వున్నతి( జెక్కుచెమట లూరిచి కడ జళ్లేవు 

ఉం 


'.  యెన్నంగ నాతడు నిన్ను నేమినేనెనే ॥ చేరి 
౪0 18-౯14 


178 శ్రీ తాళ్లపాక అన్నమాగార్యుల 


దప్పిదేర6 బెదవులపై దైన్యములఎ చూ పేవు 
కొప్పు వీడంజేసుకొని గుబ్బతిలేవు 
చిప్పిలి విడెమిమ్మం కే చెలిచేత నంసేవు 
యిప్పుడే యీతండు నీకు నేమినేనెగే 


వొడివట్టి తీసితేను వుసురంటా నల నేవు 
వెడమాయలా.డివి (శ్రీవేంక కేశుతో 
అడరి నన్నితండేలె నల మేల్‌మంగను నేను 
యెడనెడ నిన్ను6గూడీ నేమి నేనెనే 


ఆహిరి 
కొత్తపెండ్రికూంతురవ్వై గుట్టు నేసుకోవుగాక 
మ త్తిలి, నీమగండట మరియేమి సేసునే 
సపంతమాడి యాతడు నీ పాదము దొక్కీనంటాను 
చెంతనున్నచెలులతో( జెప్పుచురటె 
మరితనాన నీచన్నులు మళ్లి మళ్లి చూచీనంటా _ 
నింతలో సాకిరివెష్టే విదియేమే నీవు 


నేరుపుతోం దానస్పటి నీతో. నవ్వీనంటా 
"పేరుకొని నీదాదిం బిలుతుర కే 
చేరిచేరి చేయిముట్టి చెనకవచ్చీనంటా 
వీరముతో నానలుపెస్రేవేమే నీవు 


అర్నుదె (శ్రీవేంక పేక. డై నిన్ను( గూడీనంటా 
సొరిది చిలుకలకుళ్యజూపుదుర కే 
వురముపై నేపొద్దునుండేయల మేల్మంగవు 


॥ చేరి ॥ 


॥ చేరి ॥ 265 


॥కొత్త॥ 


1కొత॥ 
అణి 


? బెరసి మాకు విడేలుపెస్ట్రేవేమే నీవు ॥కొత్త॥ 206 


శృంగార సంకీర్తనలు 170 


నాదరామ్మ క్రియ 


మునిముచ్చువలపుల ముసగస లేమిటికి 
'పెన(గి యచ్చమై యిజవై బరయ6గరాదా ॥పలవి ॥ 
మ. రు క. 


సందడి(గొలువు సేసి సన్నలు మోవినే చూపి 
చిందుకొనేవు చెమట చెక్కులవెంట 
పొందు లింత ,గలిగితే బోరున నేసలుచల్లి 
పెందలకాడే నీవూ6 బెండ్లాడరాదా 1 ముని ॥ 


చిజునవ్వు నవ్వుతాను సిగ్గులువడుకొంటాను 
కఅంగేవు లోలోనే కాంతుని. జూచి 
మొజ(గులింత సీకేల మోహించినదానవై తే 
మెఅసి కాలుద్ధొక్కి మేలమాడరాదా ॥ ముని ॥ 


'పేరటాలవై వచ్చి విగ్గెం బసపు నలంచి 
కోరి చన్నులనొరసుకొనే వాతని. 
యీరీతి శ్రీవేంక పేజు డే నలమేలుమంగను 


చేరి నన్ను( గూడె నీవూ నేవ సేయరాదా ॥ ముని॥ 267 
సౌరాష్ట్రం 
ఏపొద్దూం గొలువునేసీ నింతులతోను 
యేపున మేడలోనికి యిశ్హై రమ్మనవే ॥ పల్లవి ॥ 


వింతవారిమాటలై తే వినవేడుకలై యుండు 
సంతవారిం జూడనైై తే జరగు మతి 
చింతలపులుసులకు చెలరే6గి నోరూరు 
యెంతలేదు రమణుని నీడకు రమ్మనవే ॥ ఏపొ ॥ 


100 ఛీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నవ్వేవారివద్దనుం పే ననుపులం బొదు(ద్దుణలెక్కు 
దవ్వుల సన్నలక్రై తే దమివుట్టును 
పువ్వులవాసనగాలి పొలసితే నాసవుట్టు 
వువ్విళ్లూర నెంతలేదు వొద్గికిరమ్మనవే ॥ ఏపొ ॥ 
ర్‌ ౧ 


మేనవారివావులకు మేలములు పెచ్చురే(గు 
కౌనికనిమ్మపండ్రకు( గడంగు( జేయి. 
యే నలమేలుమంగను యిటై తా శ్రీవేంక పేశుం మ్స 
డానుక నన్నేలె నిన్హే అప్పటి రమ్మనవే ॥ ఏపొ॥ 24 


అలిత 


తానేల సిగ్గువడీని దండకిళ్లై వచ్చుగాక 
యేనెపసమూవేయం దనకేమిటికే కొంకను ॥ పల్లవి ॥ 


చేరి చేంత నేయక చేతులెత్తి మొక్కితి 
మేరతోడ +రసె త్తి మెచ్చితి. దన్ను 
నేరము లెంచనేరక నెట్టుకొని పొగడితి 
యీరసించేదానం గాను యి౭కనేమి నేతునే ॥ తానే ॥ 


కమ్మి కోపగించక కన్నులే చూచితి 
నమ్మిక లడుగక నవ్వు నవ్వితి 
పిమ్మట నలుగక పెనంగి పాదాలొ ్రితి 
యెమ్మెలదాన6గాను యేమి సేతునే ॥తానే॥ 


తనకెదురాడక తమ్ముల మడిగితిని 
మనసునొప్పించక మర్మమంటితి 
యెననె (శ్రీవేంక పేశ. డే నలమేలుమంగను 
యినుమడించె వలపు లేమి నేతుశే తానే ॥ 261 


శృంగార సంకీర్తనలు 181 


తెలుంగుంగాంటోది 


ఇంతి నేసినభాగ్యమో యిటిది నీకరుణో 
యెంత కెంత చెలులము యేమని పొగడెదము ॥ పల్లవి 


తలపో6తలు రే6ంచేవు తగ విడే లిప్పించేవు 
నెలంతకు నీకొలువు నిధానము 
చలివాయ నవ్వేవు చదురం(రం)గా లాడేవు 
చెలంగి నీమన్ననలు చిగురులో చేంగలో ॥ ఇంతి 4 


మొగ మెప్పుడూ. జూచేవు మోహములు చళ్లేవు 

మగువకు నీ పొందు లామనిపంటలు 

తగుల మాటలాడేవు తనివి. బొందించేవు 

వెగటులేని మేలాలు వెన్నెలపులుంగాలు + ఇంతి ॥ 
చన్ను లేపొద్దూ ముక్హువు సరసములాడేవు 

కన్నెకు నీరతి తరగనిధాన్యము 

యెన్న6(గ (శ్రీ వేంక కేళ యీకె యలమేలునుంగ 

యిన్నిటా భోగములు యుంటిలోనిసిరులు ॥ ఇంతి ॥ 278 


రేకు 846 కన్న డబంగాళం 


వేవేగం (బియాలు చెప్పి వేండుకొనీంగాక నన్ను. 
చేవమీరి విన్నపాలు నేనేనా నేను ॥ పల్లవి ॥1 


చెక్కులే నొక్కితింగాని చేతిగోర నూందనై తి 
మొక్కితి(గాని కొంకల మొరయనైతి 
నిక్కి చూచితి(గాని నెరుసు వెదకనైతి 


చి 'కిం(క్కింబిచుక విన్నపాలు నేనేనా నేను * ॥ వేవేః 
కీ (పావళంగము 


188 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


విరులవేసితింగాని వెట్టగా. జెనకనైైతి 
సరుగ నవ్వితి(గాని జంకించనైతి 
తిరిగిచూచితింగాని దీకొనిమాటాడనై తి 
సిరిమించి విన్నపాలు "సేనేనా నేను ॥| వేవే॥ 


అలమితింగాని నే నదలించ్వాదూర నైతి 
పిలిచితింగానీ మరి బిగియనైతి 
యెలమి శ్రీ వేంక కేశు. డే నలమేలుమంగను 
చెలరే6గి విన్నపాలు సేనేనా నేను ॥ వేవే॥ 271 


రామ్మక్రియ 


కాంత నీపై _పేమగాని గర్వముగాదు 
మంతనాన నెచ్చరించి మన్నంచు మీకెను 1 పల్లవి ॥ 


సందడిలో.౬ గాంగాను సాగిలి మొక్కమరచె 
పందెమాడుతా/ గానుకపట్ట మరచె 
విందువెట్టి వేడుకను విడెమియ్య(గ మరచె _ 
నిందుముఖితమకము లింత నేనె నిపుడు ॥ కౌంత ॥ 


నేసవెట్టి నిబ్బరాన సిగ్గలువడ మజచె 
ఆసల -నవ్వుతా వినయము మజచె 
పాసికూడేసంతోసాన పాదములొ త్త మజచె 
యీసతివుల్లాసము లింత నేనె నిపుడు ॥ కాంత ॥ 


నీమొగము చూచి చూచి నేరుపులెల్లా మజచె 
చేముంచి కాంగిటి నించి చింత మజచె 
వేమరు నలమేల్మంగవిభుండ శ్రీ వేంకపేళ. 
యీమగువ వేగిరము లింత సేనె నిపుడు  .- ॥ కాంత ॥ 272 


శృంగార నంకీర్తనలు 
గౌళ 


పట్టరానినవయసుతో పచ్చియై వున్నాండవు 
నెట్టుకొన్నగుట్లు నీకు నేర్చదాయనా 
లబ బి | 


కందువ నీతో నిందా6కా6 గాంపురము నేసినది 
దిందుపడ నీగుణము దిద్దదాయనా 
సందడి నందరిలోన చనవుగలిగినది 
పొందుగా నాచారాలు బోదించదాయనా 


కజ(గించి నిన్నునింత కడువలపించినది 
మజఖి యితరచింతలు మాన్పదాయనా' 
మెజయ నీతో నేపొద్దు మేలముబే యాడేది 
_జఅసి నీతులు స్‌ు! జదివించదాయనా 


యెలమి నీకిన్నిటాను ఇచ్చకురాలైై నది 
“యిల నన్ను సీవేలిన దెంచదాయనా 
అల మేలుమంగపతివై నశ్రీ వేంక పేశ్వర 
కలసిన దిశ్లై జలకములార్నదాయనా 


'దేసాళం 


' అజై తెరవేసుకోరే యాతండు నీవు 
యెట్టయెదుట వేకులు యెర్వయన్నానమి 


నిగ్గులచన్నులు, గాంగ. నిన్ను నాతండు వొగడె. 
సిగ్గులెంత నెరపేవే చెలియా 
వొగ్గి జవ్వనివిగాంగా నుష్పతించి నీతో నవ్వె 
యెగ్గులెంచ నేమిటికి ఇచ్చకము నేయవే 


1శ8 


॥పలవి ॥ 
లా 


జ 
ల్‌ 

98 
లం 
వ 
య 


॥ పల్లవి ॥ 
డా 


॥1అళచె॥ 
ట్‌ ఎ 


184 థ్రీ శాశ్లపాక అన్నమాచార్యుల 


._ తురుము గొప్పదిగా(గా దోసిటి నేసలువెజ్లై 
విరులనేలవేనేవే వెల(దీ 
సరులుపెనగెన6గ చక్కంది ధ్ధై నాత6డు 
సరింబయ్యద ముయ్యక చక్కనుండ(గదవే 1 అన్నై॥ 


మేలిమి నీమోవిగాంగా మెచ్చి మెచ్చి చేరవచ్చె . 
మేలము లాడవే యలమేలుమంగ 
యీలీల (శ్రీవేంకటేశు. డింతలోనె నన్నుంగూ 
పోలును మీకిద్దరికి భోగించ6గదవే ॥ అట్టె 271 


నాట 


ఇట్టివట్టి వేసాలు యెంత నేసేవే. ] 
పటికే బలువుకొది పంతమొతెజ(గవా ॥పలవి॥ 
టె ది" ల 


సీమగనివద్ద నేను నిలుచుండితినంటాను 
యేమే సాదించవచ్చే వెంతపగపే 
ఆముకొని యేపొద్దూ నాతనినీపై మోహము, 
మే మెజంగకుండా సికే మీంచికట్టి వున్నదా 1 ఇట్టి 1 


మనసిచ్చి యాతనితో మాటలాడితినంటా 
కనువిచ్చి చూచే వెంతకా(తాళశ మే 
యెనయ నాతనికా(గి లిందరు 6 జూడ(గాను 
తనివార నీకు(గానే దాంచంటెట్టి వున్నదా ॥ ఇట్టి ॥ 


యెలమి నేను (శ్రీ వేంక కేళుంగూడితినంటా 

అలరి సోదించే వెంత ఆసక త్తెవే 

అల మే!లుమంగపతి యతనిచుట్టరికము 

పలుమారు నీకెప్పుడూ. బాలు వెట్టివున్నదా |॥ ఇట్టి ॥ 275 
క్షే ్రీవేంక పేఖవ్య్యూాయను లూ ముకుటములే. 


శృంగార సంకీర్తనలు 185 
వరాళి 
ఎవ్వరి( టోలుదు నేను యిందరిలోన 
నివ్వటిల్త నాభాగ్యము సిచి తముగార ॥పలవి ॥ 
ర జాల ర 


కందువ€ బెక్కుసతులు గలుగంగా నీమీ6ద 
సందడింబడె వలపు సాఠరసారెకు 
అందరు నీతో మాంటలాడ!(గా నాడ(గాను 
అందందె గుత్తులుగనై(ట్టగ) నాడీ ముచ్చటలు 1 ఎవ్వ ॥ 


చెలరే6గి వారు వారిచేతులు చాంచంగాను 
శలగూరవలతె నాయ కా6గిటిరతి 
సాలసి యప్పటి( దాము చూడ(గం జూడంగాను 
పిలువని పేరటమై' సిరిగొనె వేడుక 1 ఎవ్వ (1 


సరి నిన్నింవరు. గూడి జాణతనాలాడ6గాను 
గరివడె నప్వులెల్లాం ౫డ6ంగడును 
పరగ నల మేర్‌పుంగపతివి (శ్రీవేంక కేశ 
నిరతి నన్నేల6గాను నింజను సోబనము ॥ ఎవ్వ ॥ 276 


కు 817 భూపాళం 


ఏమని పన్నవించేనే యింకంవనతో నేను 
'నేమాన వచ్చె(గా నన్ను ఉత్తగింపు పనే ॥1 పల్లవి ॥ 


మక్కువ( దన్నపె నామతింలపోంలలకు 
చెక్కు పై నిడుకొన్ననాచెయ్యే సాక్షి 
అక్కరతో విరహపుటసురుసురులకును 
ముక్కున బెట్టిననాము త్తె మే సాక్షి | ఏమ! 


188. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


- తన్నుంబాసి నిద్రలేక తగ వేగించినందుకు 
తన్నులనుండి నయట్టికాటు కే సాక్షి 
వున్నతపుంగోరికల నుమ్మగిలినందుకు 
పన్నీటిచెమటలపయ్య దే సాక్షి 

నిబ్బరపు(బరప్పుపె నేం బొరలాడనందుకు 
గుబ్బలగందపుబేంట్లగురు(తు లే సాథి 
పబ్చి యల మేల్మంగపతి శ్రీ వేంక పేళుండు 
అబ్బురాన నన్నుంగూడేయానందమే సొక్షి 


దేశాక్షి 


సపరుసవేదివంటిది భామలకు నీకరుణ 
మరిగిననాచి త్తమే మరవనీదు గాక 


చేతులెత్తి నాపై నీవు నేసవెట్టితే. జాలదా 
రీతితో నాయాస కొసరించీ( గాక 
నాతో సీహొకమాంటు నవ్వితేనే చాలదా 
కాతరపునాగుణము కడిమించీ(గాక 


మనసిచ్చి నీవించుక మాటాడి తే(జాలదా 
యెన నేవేడుక సొలయించీ6గాక 
చెనకి నీవు నన్ను( జూచితేనే చాలదా 
తనియనినావలపు తగిలించీ(గాక 


టాక్సడీగాలనా నాయింట నీవుండితేనే చాలదా: 
' గుబ్బలగర్వము నిన్ను. గూడించీంగాక 
"అబ్బిన (్రీ వేంక పేళ అలమేల్మంగను నేను 
వుబ్బించే విది "పోలదా వొరనేంగాక. 


॥ఎమ॥ 


॥ ఏమ, 2? 


॥పరు॥ 


॥పరు॥ 


॥ పరు॥ 2178 


శృంగార సంకీర్తనలు 187 
నటనారాయ ణి 
ట్‌ 


చెక్కిటిచే యింకనేల చింతలేల 
అక్కరతో నాపె సీయలపారిచింగాక 1 పల్లవి ॥ 


ఎవ్వనపుసతితోడిసరసము 

చివ్వన నీమేసెల్లా. జెమరింపించె 

బ్‌ ఖ 

పువ్వులవసంతాలు పొలయాటలూ 

నవ్వినవ్వి నీమనసు నాము తెక్కింపించె - 1 చెక్కి ॥ 
చక్కెరబొప్మువంటియీసతిపొందులు 

చిక్కి6చి నీకు వలపు చిమ్మి రేంగించె 

నిక్కిని క్క యాపె6 జూచె నివేడుకలు 

చెక్కుల చెనకుల-2 సిగ్గువిడిపించె 1॥ చెక్కి ॥1 

లి 


అల మేలుమంగతో నయ్యపురతులు 
నిలువెల సింగాంమె నీమునమరె 
్‌ల మ. 


నెలవె (శ్రీవేంక కేశ నీతవమవిము . 
యా ( 
అలరినచుటరికమె తగిలించా * చెకిప॥ సం 
ఖ లట టో 


సింఘరామ్మకియ 


ఏల తప్పించుకొనేవు ఇ్లై నాకాంగిటినుండి 
యేలితివి నే నీకిటు మొక్కరాదా "= 4 పల్లవి ॥ 


పంతమాడరాదుగాక బృత్తితోడ నే నీకు 
చెంతనుండి వూడిగాలు సేయంగరాదా 
రంతుతోడ6 గడుదూరరాదుగాక వేడుకతో 
సంతతము నీమేను చన్నుల నొ త్తరాదా ॥ఏల, 


188 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచాట్యల 


జంకించవలదుగాక సడుస6 బానుపుమీ (ద 

కొంకక నీపాదములు /౧ఏద్దంగరాదా 

మంకు చూపవద్దుగార పమంచనాన సారెసాఠె 

రింకలేక నీమోవియంగలి యానరాదా ॥ ఏల ॥ 
అలుగందగదుగాక ఆసల నీతోం.గూడి - 

సొలసి నీన్ను రతుల( జొక్కించరాదా 

యమెలమి శ్రీ వేంకపేశ యే నల మేలుమంగను. 

బెళక కేపొద్దూ( (టబేమః బెన(గంగరాదా ॥ ఏల ॥ 280 


సామంతం 


అస్పండు వేంకటరాయ! డలమేలుమంగ. గూడి 
కుప్పలుగా భోగించీ( గోడతిరునాళ్లు ॥1 పల్పవి 11 


- చీనిచీినాంబరములసింగారపు మేడనుండి 


వీనుల సన్నగాశెలు వినుకొంటాను 

"పూని విహరించి వచ్చి పొందుగా నుయ్యాలలూగి | 

కోనేటిదరి మెరసీ( గోడతిరణాళ్ల ॥ అస్ప6॥ 
ఆముకొన్నపన్నీట నద్దినదుప్పటితోడ 

దోమటి పూవుదండలు దూలాడ6గా 

కోమలపుకెలు(గులకొమ్మలు లావులువాడ 

గోమున నవధరించీ( గోడతిరుణాళ్లు ॥ అప్ప6॥ 


అడుగడుగుకు విడేలందుకొంటా సంకీర్తన _ 
లెడయక భాగవతు లెచ్చిపాడంగా 
గొడుగులు(€ బడగలు కోరి చామరము లిడ 
గుడిగొన వినోదించీ, గోడతిరుణాళ్లు .. ౨ అప్ప(॥ 


1. ఇది ఆధ్యాత్మ కీర్ధనల చాయలో నిది. 


శృంగార సంకీర్తనలు 180 


నానావా ద్యాలతో నట్టుపలు గడించ6గా 
పానిపట్టి మంచిమంచి పాసై లావంగా 
ఆనుర కోలాటములు అంత నింత జూచుకొంటా 


కోనేటిరాయండు మెచ్చి. గోడతిరుణాళ్లు ॥ అప్ప6॥ 


వరుసతో విజ్రాజుంశివారు రాళము లొతుచు 
తి అలన. 
పొరించారి (దావిడానం వొగచంగాను 
విరులు యేకాంగులు వినువీధి( జల్ల (గాను 


గురుతరముగ మించీ6 గోడతిరుణాష్ల ॥ అప్ప6॥ 


పప్పులు నిడైనలును పానకాలు ఫలములు 
అప్పటసప్పటికి( బైపై నారగింపుచు 
చెప్పరాని మహిమల (శ్రీ వేలం పేళ్వరుండు 


కుస్పళించీ వాసనల. గోడతిరుణాళు ॥ అప్ప6॥ 281! 
కం నా 


రేకు 848 


పడవంజరం 
నీతలనే వేగెనా సెలంతలసాఎ మిది 
చేతులెత్తి మొక్కి యేమే సెలవుల నవ్వేవు ॥ పల్లవి ॥ 
చెమరించె మేనంటా సిస్టల నేల తోంగేవే 
తమిరేంగె మతినంటా తల యేలవంచేవే 
తిమిరీ వలపులంటా తెరయేల చొచ్చేవే 


రమణుని6 జూచితే. గరంగరా మానినులు నీత ॥ 


కడునుబ్బె. న్నులంటా కప్పనేలే పయ్యదను 
అడరీ నిట్టూర్పులంటా నవేల నీవణ6చేచే 
పొడమీ( బులకలంటా పొందులేల దాచేవే 


బడినే మగండం పేను (భమయరా చెలులు ॥ నీత. ॥ 


190 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
భావము దెలిసీనంటా జరాకులేల సేస 
దేవు లనేరంటా నెంతతేరి సింగారించేవే 


నీ సల మేల్మంగవు నిన్నితండే రతి(గూడె 


(శ్రీ వేంఠ పేశ్వలుం చెంది చెలంగరా అతులు ॥ నీత 2802 


నరా 


తలవంచుకొననేల దండనే వున్నాం డాతండు 
చెలంగి నోరార నీవే సేయవే విన్నపాఎ 


తలపోంత లెక్కుడెతే తాలిమి గలుగునా 
. 
చలము సాదించంటోతే సరసమౌొనా 
సాలపృలే తరచై తే సాగయునా నేస్తాలు 
పలిచి మాటాడంగడే పపియుసతో నీవు 
వట్టిగుట్టున నుం పేను వాడి; తొసగూడునా 
దిట్టతన మే "పెంచితే6 బుట్టునా దయ 
నెట్టకొన్న సిగ్గులెతే నిలుచునా మచ్చికలు 
టబ్‌ టి 
చుట్టరికి ములెల్లాను చూపవే మగని 
పంతములే .నెరపితే భావములు గరంగునా 


వంతువాసు అెంచితేను వలపంటునా 
వింతగా నలమేల్మంగ విభుండు (శ్రీ వేంక పేక. 


1 పలవి ॥ 
న్‌ 


॥తల॥ 


॥తల॥ 


డింతలో నిన్నేలె మెచ్చి ఇచ్చకములాడవే ॥తల॥ 2808 


సామంతం 
ఎట్టు గజ్లెనయ్య యీ యెమ్మెలాండి నీకు నేండు, 
చుట్టపువరు:లనే సూడువట్టీ నిన్నును 


॥ పలువి ॥ 
బ్రా 11 


శృంగార సంకీర్తనలు 181 


సన్నలనే నిను. గొంత సాదించీని 
కిన్నెరమీ(టులనే గిలిగించీని 
చన్నులమొనలనే జాడచూపీని 
యెన్నేసిచేంతలు 'నేసీ నీపె నీఎదుటను ॥ ఎట్టు ॥ 


నవ్వులనే తలంపులు నారువోసీని 

రవ్వలమాటలనే కరఃగంజేసీని 

జవ్వనపుమే నంటించి చవిరేంచీని 

యెవ్వరు నేరిపిరో యీాయింతిక్సి నేకుపులు ॥ ఎట్టు ॥1 
పూని పూని చూపులనే పొందు నేసీని 

నానం బెట్టి సయాలనే నమ్మించీని 

యే నల మేల్మంగను నన్నేలితి (భ్రీ వేంక పేళ 

కానుకిచ్చి తా నెన్నడు కలసీనో నిన్నును ॥ ఎటు ॥ 284 

ట్‌ 


సాళంగం 


ఏలినపతివి నీవు ఇల్లాల నేను 
_ తాలిమితో నుందు(గాక తమకించేనా * పల్లవి ॥ 


మంతనాన బుజ్జగించి మంచిమాట లాడేవు 
వింతదాననా నేన విచారించితే 
.యెంతవడి రాకుండినా నెక్కదెక్కడ నుండినా 
పంతము తోడుత నిన్ను బాన లడిగేనా ॥ ఏలి ॥ 


వీడెము చేతికిచ్చి వేండుకొనేవు 
ఆడుకొనేదాననా నిన్నందరిలోన 
యేడోసతుల నంటినా యెన్నిచేంతలు 'నేసినా 
జాడ దెలియక నిన్ను సాదించేనా ఏలి; 


102 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కలసి రతుల నన్ను గారవించేవు 
చలమరిదాననా నీ సముకమున 
యెలమి శ్రీ వేంకటేశ యే నలమేలు మంగను 
కలసితి మింక నిన్ను. గమ్మటి నవ్వేనా 


బౌళి 


చేసేనట్టల్లా. జేయవే చెల్లునే నీకు 
యేసుద్దులునేల కత లింకనేమి చెప్పేమే 


వచ్చెంగా రమణుడు నీవద్దికి నేండు 
. హెచ్చిన నీతలంపోత లీడేరెంగా - 
యిచ్చెంగా నీకు జనవు లింతటిలోనే నీ 
యిచ్చకములు ఫలియించె ని(కనేమి చెప్పేమే 
వున్నా(డుగా యితండు నీవొద్దంచాయక 
తన్ను(దానే నీకోరిక తలకూడెంగా 
విన్నపాలెల్ల వినెంగా వేడుకతోడ. 
యెన్నికలు సరివచ్చె నింకనేమి చెప్పేమే 


కలనెంగా నిన్ను (శ్రీ వేంకటవింభుడు 
అలమేలుమంగపు నిన్నాదరించెంగా 
అలరి మమ్మేలెంగా నీయప్పణచేత 
_యిల నీవే జాణవైతి వింకనేమి చఇెస్పేమే 


తెలుంగుంగాంటోది 


ఎంతని పొగడేము నె మింతిభావములు నీతో 
చెంత6 దెరలో నున్నది చిత్తగించు మీకేను 


॥ ఏలి ॥ 285 


॥పలవి॥ 
యి 


॥ చేసి ॥ 


॥ చేసి ॥ 


చేసి! 286 


శృంగార నంకీర్త నణ 


విన్నవించనేమిటికి వెలందిజన్వననులు 
చన్నులే చెప్పీంగాక సారె సారెకు 
పన్ని చక్కందనములు పచారించనేమిటికి 
కన్నులతీరులోనే కానవచ్చీ నీకును 

వ్రాసిచూపనేమిటికి వనితవొడ్డుబొడవు 
నేసనెట్టంగానే నీవు చేరి మెచ్చేవు 
ఆసవుట్టేంచనేంటికి ఆపెగుణా లిట్టివని 
చేనేపూడిగాలకు సంతోసించేవు వు 


శతెలుసంగనేమిటికి తెజవమోహము నీకు 
తలిరుంటోడి( జూచితే దయవట్టీని 
అల మేలుమంగపతివయిన్రీ వేంకపేశ్వర 
కలసితి వెంచనేల కా(గిటనీ కున్నది 


రేకు 849 ఆహిరి 


అప్పుడు చూతముగాక ఆ(టదానివిగు వెల్లా 
నిప్పుడేమి చెప్పేవే ఇందరిలో గతల 


కూరిమితో రమణని గొసరి యాడేనం కే 
సారె సారె నెన్నిలేవే జాణతనాలు 
కోరికోరి నీవాతని గొబ్బుననే వలపించి 
సీరువబె. గరంగించనేరవలె. గౌక్ష 


నగినగి మగవాని నాంటంజెనకేనం పే 
తగంజేయ నెన్నిలేవే తరితీపులు 


మొగము చూపి విభుని మునుకొని తమి 'శేంచి 


బిగిసి యింటికిని' రప్పించనలె. "గాక 
౪0 18- ౯15 


జ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


జ ఎంత 4 287 


4పల్లవి ॥ 
ఉం 


॥ అప్పు ॥ 


॥,అప్పు ॥ 


శీ( థ్రీ ఇ్యళ్లపాక్ష అన్నమాచార్యుల 


థ్రీ వేంక కేకు! గూడి చెలంధి మెప్పించేనం పే 
వేవేగ నెన్నిలేవే వింతరతుల్లు 


యీవేళ నన్నేలినాశడు య్యే నలమేలుమంగను 


నేవల నీవూ నతని6 జెందీవలె. గాక్ర 


పామంతం 
చిత్తమురానే మెలంగీ' నేవఎల "నేయటగాక 
16 మాళు నక నటట కి నిస్తే పోలించపయ్యా 


మగవానిమురిగినమానవతులకు మరి 
పగచాట. జో సద్ది పంత ఘేడది 
సై భా. సలెనీ్ల్‌ నట్లియాంచేవారికి 
ర్యసక్షీళెల్లం జెల్ల చికొనుట యెట్లు 


పతివగ్యవబతలై నయట్టిపడంతులకును భువి _ 
నతికడుచుట యెట్టు అలిగేచేమి 
రతి సేసి వలప్పల్మ 'రమియించేవారికి 
మితిమీర6 బనియేమి మేకు సేయనేల 


పెనిమిటివద్దనున్నష్రియురాండ్ల కును 
కినియ6గ నెట్టువచ్చు కెరలశేది 


॥ అప్పు 1 268 


1ఫవలవి ॥ 
గ. 


॥ చిత్త ॥ 


చిత్త ॥ 


యెనసితి (శ్రీ (్రీ వక పేళ యల(యేనల?) మేల్మంగను 


చఇెనకికొసరు పెంత సిగ్గులువడు కేడ 


సాడ్రి 


ఏల సిగ్గుల్బవక్రేవ్న యెద్గుటిక్షి రాంగచచే- 


౫ _ఆంసోలిగా నీసింగార్వాళు, చూచుగాని యీతండు 


4చిత్త॥ 280 


॥ పల్లవ | 
గ 


శృంగార జేంకీర్తనలు' 185 


కొప్పు వెట్టుకొంటివిగా కుస్పెసవఠముతోడ 
కప్పితివిగా పయ్యద కడు(డు6? ') బోలుగా. 
చిప్పిల6 బూూసితీవిగా చెంపలుసేండా జవ్వాది 
బుప్పుడె గక్క్య-నః “బతి నింక నలపించవే ॥ ఏల ॥ 


కట్టుకొంటివిగా చీర కళబెశళమనంగాను 
వొట్టుకొంటివిగా సొమ్ము లొట్లనిండాను 
గట్టీగా నిడుకొంటిగా కన్నులఫ్‌ం గాటుక 
దట్టముగా నీతనికి తమిరేంయ్యగదవే ॥ ఏల ॥ 


సన విడేలు చెంగావిమోవెల్లా గప్ప 
వేసితివిగా మెడను వరొదండలు" 
వేసర కల మేల్మంగవిభుండు శ్రీ వేంక కేవ, - 
డాసతో నన్నేలె నీవూ నంటవే బూతనీని 4 ఏల॥ 290 


+ ముఖారి 
సీవేల దా(చేవు నీకెంత సంపదై నాను 
సోవలుగా6 గన్నులారం జూచేము గాక. 4.పల వి ॥ 


8 పొద్దుననే వచ్చి యాపె పొందులెల్ల. జెవ్వ్పంగాను 
“గద్దించి యేల నే నేవ్ల కనునన్నలు 
1 వొద్దనేమా నేము నన్ను వూరల్లాం జుట్టాలెతే . 
వా ద్దికతో వలపులు. వట్టిబట్టివళ్ళును “ 1నీవే ॥ 


కొల్లువుకోం దెచ్చి నీగుకుతు లాపె చూపంగా 

శకెలన నీగోరనేల గీంటుకొనేవు 

మలసి నిన్ను దూరేదమాా మనసు నీ కందుండితే 
కలగూరవేడుకలు గంపంబెట్టవచ్చును " 1నీవే 


సే *షోలుగొ అవియ:వెర్టమ్‌ కౌవర్చు. చక 192 పోట్ర ౨ ' 
ఇట్ల “వొద్ధనేమా' అనే వ్యవహారరూనముతోవే ఆపక, . 






106 ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తటితోడ నాసపె నీపాదములకు మొక్కంగా 
చిణునవ్వేల దా౭చేవు శ్రీ వేంక పేళ 
యెజంగమా నీవావులు యీ నలమేలుమంగను 
గుజిగా6 గూడితి నేర్చు గూ(టంబెట్టనచ్చును నీవే! 21 


భైరవి 


ఎన్నిచందాలదానవే ఇంతిరో నీవు 
ఇన్నేసి నేరుచుకొంటి విందరిలో నీవు ॥ పల్లవి ॥ 


నిక్కించేవు నీవురము నేండు నీపతియెదుట 
పిక్కటిల్లి చన్నులిన్లై పెరిగీన పే 
పక్కన జెమట పూవుబంతినే అద్దుకొ నేవు 
చిక్కనినీసింగారము చిందీన కే ॥ ఎన్ని 4 


పొడవుగ నేడలేనిటోలుంగొప్పు వెట్టితివి 
నిడుపులు సాగీనపే సీనెరులు 
మడుగుంజీర మడిచిమడిచి కట్టుకొంటివి 
తొడింబడ బిరుందిది దొడ్డాయనటవే 4 ఎన్ని | 


వెరగువడీ యీతని వేమారు. జూచేవు 
బెరసి నీకన్ను లింకొ6 బెద్దవౌన పే 
పరగ నలమేల్మంగపతి శ్రీ వేంక పేశుండు 
మరిగి నన్నేలె నీకూ మగండయ్యి నట్లవే ॥విన్ని 1 202 


నాగవరాళి 


ఊరివారిగుణములు వొడ్డి మాకేల చెస్పేవు 
నేరిచిన ట్టూడిగాలు నేం జేనేంగాక ॥వల్లవి ॥ 


188 
శృంగార సంకీ_ర్హనలు 


యెవ్వరిక్రై నాం జనవు లిత్తువు వీవు 
నవ్వుతా జుట్టరికము నానవేతువు 
వువ్విళ్షారం జేయుదువు వొద్దివారిని 
నివ్వటిల్లేనేకతలు నేమెజ(గమా 1 ఊశరి ॥1 


పొరుగువారిపొందులు పొగడుదువు 
తరమెటి(గి నేతువు తరితీప్పులు 
వొరసి మాటలనే నోరూరింతువు 
గరిమ నీవోజలు కన్న వేకావా ॥ ఊరి ॥ 


మెత్తు వేమిటికినై నా మెలు(తలను 
హత్తి కౌంగిలించుకొందు వంతలోననే 
యిత్తల శ్రీవేంక కేళ యే నలమేలుమంగను 
పొత్తుల నన్నేలితివి కొత్తలు గావా ఊరి ॥ 208 


రేక 850 మనోహారి 


నతులకు6€ బతులకు సహజమిది 
తతెరింగి యెవ్వరికి. దప్పించుకోవసమా ॥ పల్లవి ॥ 


వలపే చక్క౭దనము వర్ణించి చూచితేను 
వలపే సింగారమై వన్నె కెక్కును 
వలపే చుట్టరికమై వాడిక నేయుచునుండు 
వలపే చవులునేయు వడీ6 దరితీవులు ॥ సతు ॥ 


జవ్వనమే చెలువమై సరసములాడించు 
జవ్వనమే భోగమై యాసలురేంచను 
జవ్వనమే పొంతనాలైై జంటలుగా€ చెనంగించు 
జవ్వనమే వేడుకలై సారెం దగిలించును ॥సతు ॥ 


(14 శ్రీ శా ళ్లపాక ఆన్న మాచార్యుల 
ఇచ్చకమే మూలధన మెడయనిపొందులకు 
ఇచ్చకమే రతులకు నెలయింప్పలు 
ఇచ్చల నల మేల్మంగనేలిన(శ్రీ వేంక కేశ 
ఇచ్చకమే మోహనమై ఇంపులు పుట్టించును 


భెరవి 
యా 


ఏమీ నెజంగనిబాల నింత నేత్తురా 
నామోము చూచి ఇన్సై నవ్వులు నవ్వీని 


కొత్తలుగా వనిత నీకొలువుకు వచ్చితేను 
హత్తి చెనక్తితివట యప్పుడే నీవు 
బృ త్తి నేసి యప్పటి నీపాదాలొ త్తవచ్చితేను' 
బ్త్తి ఏవాదాలొ త్త 
చిత్తగించి మోవి గంటి ససితివట 

మొకము చూచి నీకు మొక్కేనంటా వచ్చితేను 
వొకటొకపే 'నేరిపి వొరసి9వి 
వెకలియమై మచ్చికతో విందుచెస్పవచ్చితేను 

ల 4 

వికవిక నవ్ని సిగ్గు -వెసరేంచితివట 

నీకు నలమేలుమంగ నివాళియ్య వచ్చితేను 
యీకడ థీ వేంక'పేళ యేలుకొంటిని 
జోకతోడ వేడుకకు జూజమాడ వ 
మేకొని నీచేళతలెల్లా. మెరఇంచితివట 


-కాంటోది 


తొల్లి నీవుచేనుకొన్నవొరతోడి నేస్తమది 
యిల్లిదె యీతండే వచ్చి 'యూడేర్చీంగాకో 


సతు ॥ 204 


॥ పల్తవి॥ 
వ్‌ 


క! ఏమీ ॥1 


॥ ఏమీ ॥ 


106 మ ॥ 205 


, 14 పల్లవి ॥ 
న. 


శృంగార సంకీర్తనలు 


చిగిరించినవలపు చేగలెక్కకుండునా 
తగులైనపొందులు తప్పిపోవునా 
నగినచిరునవ్వులు నామువారకుండునా 
వెగటువిరహమున వేంగచేవే యిపుడు 


మేనిమీందిజవ్వనము మేరమీరకుండునా 
తానకపుకోరికలు దాంగనిచ్చునా 
పూని చూచినచూపులు బుద్దిపుట్టించకుండునా 
సూనానస్త్రములకేల జోడించేవే ఇపుడు 


సిగ్గరినీ వేడుకలు చిమ్మి రేంచకుండునా 
అగ్గలపుచక్క6దన మడ.(గించునా 
వెగ్గళిం చెలమేల్మంగవిభుండు (శ్రీవేంక కేశు+ 
డగ్గమై నిన్నేలె నీయాస లూరకుండునా 


కేదారగొళ 


ఊరకున్నవారినేల వొకటొళ టడిగేపు * 
చేరి నీదూతికలు చెప్రేరుగాక 


పనివడి నీతో మాటకలు కాడునముముగాక* 
యెనలేనినీపొందు లెరంగుదుమా - - 
చనవున నీసేవలు సారెకు జేసేమళాక 
మనసులోనిమర్మాలు-మాకు? థెలుసునొ 


బంతినుండి నీకు నేము పాదాలొ త్రుదుముగాక 
వింత సీవలపులెల్లా విచారించేమా 
చెంతనుండి సీమీంద 'సేసలుచ బ్లేముగాక 
నంతు సీచుట్టరికాణు వా(వ్రాలిస్టుకొనే క్లూ 


180 


॥ తొలి ॥ 
ఛ్‌ 


,॥| తొలి ॥ 
ఖల 


॥1 తోల్లి ॥ 2006 


1 పలవి ॥ 
ణా 


“48 ఊర ॥ 


11 ఊర ॥ 


ల00 థీ కా శ్తపాక అన్నమాచార్యుల 


వొట్టి రాణివాసాలమై వొద్దనే వుందుముగాక 
దిట్టసీగుణములెల్ల దిద్దవచ్చేమా 
అక్షై శ్రీ వేంక పేశ అల మేల్మంగపతివి 
యెట్టయినా నీరతులు యెంచుకోవచ్చేమా ॥ ఊర । 287 


సౌరాషం 
థు 
ఎంతతమకమే నీకు నీత. డి'స్లే కూడీ(గాక 
పంతపునీభావ మేల పచ్చిచేసుకొనే వే ॥ పల్లవి ॥ 


మలయుచు. బతితోడ మాటలు నాడగానే 
చెలియరో నీమేనెంత చెమరించీనే 
చలివాసి యతండు నీసంగడి నుండంగానే 
చెలగి నిట్టూర్చులం జిమ్మిరే(గీనే ॥ ఎంత ॥ 


ననిచి యాతనితోడ నవ్వులు నవ్వుతానే 
వనిత సీవింతలోనే వావిచెస్పేవే . 
కొనచూపుల నాతండు కొచ్చి నిన్ను6 జూడంగానే 
ఇనుమడీంచినమోహ మెంత యాఃసేవే ॥ ఎంత ॥ 


వొలిసి (శ్రీ వేంక'టేశునురమున నుండంగానే 
అల మేలుమంగవు నీ వాసవెంచేచే 
సలురతుల నాత(డు బలీమితో€ గూడంగానే 
కలికితనము లెంత కడుమెరనేవే ॥ ఎంత 1 298 


సొమంతం 


గమ్మి నీ వొాకటొక ఇ గడించుకొనేవు గాక 
నమ్మితి. దొల్లె నిన్ను నవ్వు లేంటికయ్యా *పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు ల] 


తీరనియాసలతోడ దిష్టించి చూదితి. గాక 
నేరమెంచి కోపగించ నీ వేమి నేసితివయ్య 
నేరుపుతోం గస్తూరి నీమేనం బూసితి(గాక 
కారుకొని సోదించ6 గారణ మేమయ్య ॥ కమ్మి ॥ 


మన్నించ6గా. గతలు వేమారు నేం జెప్పితింగార 
నిన్ను వెంగెములాడ(గ నీవల్ల. గల్ల యేడయ్య 
ఉం గ 
యెన్న నామగండవని యెరక నేసితింగాక 
పన్ని మోవి గంటి సేయ. బనియేమయ్య ॥ కమ్మి ॥ 


గుట్టున( గాంగిటంగూడి గుబ్బల నొత్తితింగాక 
నెట్టుకొని సాదించ నీయందు వెలితేదయ్య 
ఇళ్లై శ్రీ వేంకయేళ యే నల మేల్‌ మంగను 


చుటరిక మి6క6 జెప్పిచూపష నేంటికయ్య ॥కమ్మి ॥ 280 
ట్‌ 
శేకు 851 సాళంగనాట 
అంబుజాక్ష నమో ప్రహ్లాద వరదపీ_ 
తాంబరధర (పఫ్లోది వరద ం 1 ప్లవి ॥ 


హరి వేషావతార (ప్రహ్ఞాదవరద 
హరి(రఖవిరించినుత (ప్రభ్రోదవరద 
అరిదానవాంతక ప్రఫ్లోదవరద 
పరమప్పరుష నమో (ప్రప్ల్షోదవరద ॥ అంబు ॥ 


అమితగుణాకర ప్రహ్తాదవరద 
అమరవందిత ప్రహ్లాదవరద 
అమృతమయరూప (షష్షోాదవరద 
(ప్రమదాంక నమో ప్రహోదవరద ॥ అంబు ॥ 


తత్త న్తం వను వపనుననుానలనానస్తునననుననను వచనకవి ననున. తనునా ననరుతనవ్యలల వా ువారతతాలతలు. నాలు. కరణ. 
1. 3 6వచరణముల మూడవపాదము తప్ప, అంతట “వ్రంప్లోడి అగియే రేక్కువాంతం 
8. "ఇక్కడ నుండి మూండుపొట లొధ్యాత్మికములు. 


202 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
అహిరాజశయన ప్రహ్షోదవరధ 

అహోబలేశ (పహ్తోాదవరద 

సహజ (శ్రీ వేంకటాచలనివాన నిత్య 


బహాురవితేజ నమో పహ్షోాదవరద ॥ఆంబు॥ 800 


మాళవి 


వినోదకాండై నాండు విట్టలేశుండు 
అనాది దేవుండనేయాత. డీఠతండా ॥ పల్లవి ॥ 
మాయరోల. గట్టువడి మద్దులు విరిచి వేసి 
అఆయతమైయున్న యట్టియాత( డీతండా 
యా య్‌ 
పషేయల గాచినాండు పెరుగువంటకములు 


ఆయెడ నారగించినయాత. డీతండా ॥వినో ॥ 


తలి బిడ తె నగొల తరుణులనెలా(6 గూడి 
౧౦|| ౦౬ య (౧౧ 
అల్లుకొనంజే నె వావు లాత. డీత6డా 
తొలి గోవర్లనమె తి దొరతనాలెలా6 జేసి 
న 09 అటి రం 


అల్లవాండె నిలుచున్నా6 డాత6 డీతండా 1వినో ॥ 
చందముగ రుకుమిణి సత్యభామాదిసతుల-__ 


నందంద పెండ్రాడినతత..డీతండో 
ఇందిరయు౬ దాను గూడి "ఇదె (శ్రీ.వేంకట్యాద్రి పై__ 


నందరికి వరాలిచ్చీ నాతండీతండ్లా * విన్లో 901 


రామ్మక్రియ 
బలవంళు( డితనిబంటమె (బతుకుదుము 
చిరిగి 


కిలకిలనవ్వీ సుగ్రివనరసింహుండు పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


'దేవదేవు( డితండు తేజోరాశి యితండు 


థావించ నలవిగాన్నిబహ్మ మీత౦డు 
(శ్రీవల్ల భులడితండు జీవరతకు( డితండు 
జ శేవలమయినసు[గీవనరసింహుండు 


పరమాత్ము6 డితండు భయహరు. డితండు 
నిరుపమగుణముల నిత్యు6 డితండు 
వరదు6 డితండు సర్వవంద్యుండు నీతండు 
గిరిగుహలోనిస్ముగ్రివనరసింహుండు 


లరూపు6 డితండు కరుణానిధి ఇతడు 
మేలిమిజగత్తులకు మేంటి యాతడు 
మూలమై శ్రీ, వేంకట క్రై లనిలయుః డితండు 
కీలక మిన్నిటికి సుగ్రివనరసింహుండు 


దేశాక్షి 


ఇషిదివో నీరమణుండు యెనయవమ్మా 
పొదిగి కాంగిట నిశై భోగించవమ్మా 


వనితరో కొ తగాంగ వంచినశిర నె తవు' 
అనె నా. 
ననుపాయ నింక సీవు నవ్వవమ్మా 
ల మ్యునువనెల్లా కొంకి మోనానన్నే వుంటివి 
మనసు గంటివి ఇంక మాటాడవమ్మ 


గుట్టుతోడ ముసు(గిడుకొని వుండితివి తొల్లి 
చుట్టమవై తివి చక్క౧జూడవమ్మ 
చిట్టకపునేంతలతో సిగ్గులు నెరపితివి 
అనై ఇంతట_సరస్‌ మాడవమ్మా 


= 208 


1॥1బల $।; 


1 బలః 


॥బల॥ 802 


॥ పలివి ॥ 
గ 


"1 ఇది ॥ 


ఇది ॥ 


01 ్రీ కాళ్లపాక అన్నమాచాథ్యల 


వాసి బెండ్లి కూంతురవై వంతులిశ్లై కోరితివి 
ఆసతోడ మోవితేనె లానవమ్మా 
బాసడిగి కూడితివి పాయ కల మేల్మంగవు 
లాసి (శ్రీ వేంకపేశ్వరు లాలించవమ్మా ॥ ఇది 1808 


ముఖారి 


తానేల విజ్ఞవీ(గీవే తరుణులిందరిలోన 
నేనెజింగినవే తననేరుపు లన్నియును ॥ పల్లవి ॥ 


పంతమాడవచ్చు.గాక పదనెరి6గి విభుని_ 
చెంత నుండి యిచ్చకము నేయవచ్చునా 
వంతులకు జంకించవచ్చు6గాక లోలోన 
అంతరం గమెల్లా( దాన్నె వుండవచ్చునా లానే ॥ 


పెనంగవచ్చుంగాక [ప్రియము గైకొని నిండుట 

జనవుతో వలపులు చల్లవచ్చునా 

చెనకంగవచ్చు.గాక చెల్లుబడి నేసుకొని 

పనిగొని కూరిములు పచారించవచ్చునా ॥1తానే॥ 
నాట(జూడవచ్చు(గాక నంటున శ్రీ వేంక పేశు_ 

కూటపురతు లెల్లా( జేకొనవచ్చునా 


సీటు చూపవచ్చు(గాక నిక్కముగా నావలెనే 
సాటికి బేటికి మోవి చవిగొనవచ్చునా ॥ తానే! 804 


(శ్రీరాగం 


చెప్పరాదు చూపరాదు చిత్తములో తమకము 
కప్పినజవ్వనమిది గంప: గమ్మవచ్చునా 1 పల్లివి ॥ 


శృంగార నంకీ ర్తనలు లీక 


'నెలవి నవ్వ6ంగరాదు చేతులు చాంచంగరాదు 
యెలమి( దనపొందులు యెట్లు నేతునే 
బలిమి౬ వెనణగరామ సె పె గోరుసో(కించరాదు 
'మొలకవలప్ప లెట్టు మూంటగట్టవస మే - . 4చెస్స్ప॥ 


దగ్గరం గూచుండరాదు తాంకించరాదు పాదము 
వెగ్గళించి నేనెట్లు వీడె మితునే 
గక లు అజంత 
సిగులువడ(గరాదు చెయ్యెత్తి మొక్కంగరాదు 
గ (లవ 
వ్‌గ్గి నా నేర్చులు వొడింబెట్టుకుందునా ॥ చెన్న! 


మో వెంగిలినేయరాదు మోనాన నుండంగరాదు. 
నోవరిలో నెటువలె నూరకుందునే 


"ఫ్రీ వేంకపేళుండు తోనే చేకొని నన్నిటు గూడె అ 
సోవలుగా రతులెల్లా6 జొప్పులెత్తందగవా ॥ చెప్ప ॥ 805 
కేక 852, దేవగాంధారి 
గద్దెమీంద నుందానవు కౌంపురము 'నేనేవు 
“పెద్దరికము చూపక పీరితీనేవా. పల్లవి ॥ 


'నేవచే నేదానవు చేరి నవ్వేదానవు 
' సీవేకా అతనీకి. నేరుపుతోడ 
చేవదేరి వుందానవు సిగ్గులెల్లా నారితేరి 
మావంటిసనతుల మదీ, దలంచేవా ॥ గద్దై ॥ 


యేకతమాడే దానవు ఇంపుచళ్లేదా నవ్వ 
జోకతోడ నీవేకా చుట్టమవు 
చేకొని నీ కిన్నిటాను చెల్లుబడి గలిగెను 
. దీకొని నీతోడివారిదిక్కు చూచేవా 4 గదై ॥ 


208 థ్రీ తాళ్లపాక అన్నమాచ్తాథ్యుల 


కలసినదానవు కందువ నున్నదానవు 
ఇల సీవేకా యితని ఇంపుదానవు 
యెలమి థీ వేంక పేశు. డితండే మమ్మెల్లి. నేల 


నెలవై నీచెళ్లెండ్ల మన్నించిక 'మానేనా శగబ్లై॥ 818 
పాడీ 
చూచినవారికి. జూడ ' సోద్యములై తోంయ్‌ నివి 
కౌచుక తిరుగంగాను కోంతాళ మవుంజుమ్మీ _ ॥ పల్లవి ॥ 


స్త్‌ కాపతోని సీవు నాకు గూరుతువు 
యేమిటికి వేండుకొనే వింతెరంగసా 
కోమలము నామనసు గుట్టుతో దొరవు నీవు 
మ! పెనంగంగాను జీరవారీ జుమ్మీ చూచి ॥ 


పట్టపు పుదేవులభావ మెల్లా నీసొమ్ము 
వొష్టేల 'పెట్టుకోనేవు వుండంబట్టదా 
మట్టులేదు నాయాస మగండవు నీవు నాకు 
గట్టిచన్ను లంటంగాను కౌంకరేంగీ6 జుమ్మీ ॥ చూచి ॥ 
॥ 6ఇచ్చుకురాలను నీకు ఇశ్లై నన్ను గూడితివి 
పచ్చిగా నేలనవ్వేవు పంతగాండవా 
నిచ్చపెండ్రి కూంతురను నీకు శ్రీవేంకపేచండ. 
మెచ్చిమెచ్చి మోవానంగా మిక్కుటమౌంజుమ్మీ॥ ఛూచి ॥ 807 


సామంతం 
కనుంగొనవయ్యా కలికిని 
కొలు *వు(కొనుపు)నం జిలకలకొలికిన్‌ వేఫెవల్ల వి॥ 


ఇక్కడ “గసడదవాదేశము* వింత, *సోద్య” మనిమ్రైనా కొనచ్చు: 
'పానళంగము. 


శృంగార నంకీర్రనలు 


వదనకమల మటువంచి 
పొదిగొనుచూపుల6 బొంబ 
మెదలేటికళలను మించి 
అదె నీపయి€ జెలి యాసలునించీ 


మునుకొని చేతుల మొక్కి 
నినుపుందమకముల నిక్కి 
తనియనిమాంటల దక్కి 
పనివడి నీపాదము దొక్కీ 


పలురాగంబుల. బాడి 
వలవంతల వసివాడి 
యెలమిని శ్రీ వేంక కేశ పై యాడి 
అలమేల్మంగ నిన్నం కెల( గూడీ 


మధ్యమావతి 


ఎందా€కా సిన్బవడే రిద్దరు మీరు 
సందడింపువలపులె చవులు గాక 


చలమరితనమేల సరి నాలిమగనికి 
వెలలేనికూటమే వేడుకగాక 
తలవంచుకొని లోలో తడంబా ట్రింకనేల 
సొలపుంజూప్పలు నేండు సాంపులు గాక. 


పెట్టనిబవిగువులేల (ప్రియముగలవారికి 
నెట్టుకొన్ననవ్వులే నేర్చులు గాక 
రట్టుతో యెడమా.ట వట్టిరాంపు అవియేల 
దట్టపుంగా6గిళ్లు శుభదములే. యుండుగాక 
ట్‌ ౬ య 


290/ 


1 కను6॥ 


కను61॥ 


॥కను6 | 808 


1 పల్లవి , 


1 ఎందా6, 


॥ ఎందా6॥ 


203 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


తచ్చనలు చూపనేల తమకించేవారికి 
పచ్చిమోవు లొన(గుపే పంతాలుగాక 
యిచ్చగించి (శ్రీ వేంక కేళ కళొడితిరి మీయి 
విచ్చలవిడిపొందులే వేడుకలుగాక 


కురంజి 


ఇన్నేసి శేరకుండితే నింతులు నలతురా 
మన్నించె నన్నింతలోనే మతకము లే6టికి 


చూడనేర్చునట లోను చొచ్చి రానేరండా జాను 
ఆడనుండే అస్పణ లేలడిగంపీని 
పాడనేర్చునట తనపదాలు రాకున్నవా 
'వేడుకయ్యి 'నేర్సుమని చేండనేలే నన్నును 


నేసవెట్టనేర్చునట చెలిమినేయ నేరండా 
ఆసవెట్టి నామన నేమరసీ( దాను 
బాసనేయనేర్చునట పాయక వుండనేరండా 
వాసితో బిలిపించుకొనవలెనా తానిపుడు 


తమకించనేర్చునట తనివందించనేరండా 
సముకాన వలపురేంచంగ నే(టికి 
కొమరెనై ననన్ను6 గూడె శ్రీ వేంక పేశుండు 
సుముఖండై ఇంకానేమి సుద్దులడిగీనే 


మాళవిగొళ 


ఆసెనేమీ ననరాడు అందములు చేసుకోనీ 
యాపాటిచనవు చెలికియ్యవయ్య ఇంకను 


॥ఎందా6॥ 000 


॥సల్పవి। 
భి 


॥ ఇన్నె 11 


7ఇన్నే ॥ 


1ఇన్నే॥ 8010 


॥ పల్తవి ॥ 
బ్‌ో 


శృంగార సంకీర్తనలు 2009 


చేరి చేరి యింతి నీకు నేవలెల్లా6 జేయంగాను 
గోరు దా6ంకించెనంటాను కొచ్చి చూచేవు 
ఆరసి దూరవచ్చునో అవ్వల. జెస్పవచ్చునో 
వోరుచుక గుట్టుతోడ నుండవయ్య యింకను 1ఆపె॥ 


అంగన నీవద్ద నుండి ఆకుమడి చియ్యంగాను 
యెంగిలి నేసిచ్చెనంటా నీసడించేవు. 
ముంగిట. జూపవచ్చునో ముంచి కడుగవచ్చునో 
చెంగలించి విడెము నేయవయ్య ఇంకను ॥ ఆపె॥ 


'వురముపే నుండి నిన్ను వువిద గాంగిలించంగా 
" సరిం బాదా లూందెనంటా సాఠె నవ్వేవు 
మరిగి పాయవచ్చునో. మచ్చిక శ్రీ వేంక కేశ 


సొరిది మోవిచవుల చూపవయ్య యింకను _ ॥అఆపె॥ 811 
రేకు 858 ముఖారి 
సీవే పాడిపంతాలకు' నేరుపరివి 
కైవసము చేసుకొని కలసే విద్దరిని ॥ పల్లవి ॥ 


మొగము చూచి చూచి మోవిలంచా లొడ6బఐడి 
తగవులుది ద్దేవు తరుణులకు 
'విగిసి నీవిక్కువ చెప్పించుకొని వొండొరుల_ 
"జగడాలు దీర్చి తీర్చి సంతసముచే నేవు ॥నీవే॥ 


పొంచి చనుజక్కవలపొందులపూ6టలు గొని 
కంచముపొత్తు 'నేసేవు కాంతలను 
మంచముపై నెక్కించుక మరి తారి6 దమి(మఖికించి . 


అంచెల నొక్కటిచేసి ఆదరించేవు నీవే! 
౪70% 18-౯6 


810. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేడుకనవ్వులు నవ్వి విడే లిస్పించుకొని 
జోడుగా6 గాంగిటం గూడి చొక్కించేవు 
వోడక శ్రీ వేంకటేశ వురమున నీ(ంపునను 
చేడెల నిలుపుకొని చెలుములు - నేనేవు ॥నీవే॥ 012 


బౌళి 


ఎప్పటి కప్పుడేకాక ఇంకనే6టికే 
చొప్పులెత్తి చూచేమం యే సుద్దులెన్ని లేవే ॥ పల్లవి ॥ 
"చన్నుల నొత్తంగరాదా సారెకు. నవ్వంగరాదా 
చిన్నంబోయి వుండనేలే చెలియ నీకు 
- సన్నలునేసి యతండు సరసములాడీని 
నిన్న నెల్లా రాకుండినా నేండు వచ్చెంగదవే ॥ ఎప్ప ॥ 


కలకలనవ్వరాదా కౌ(గిలించుకొనరాదా 
తలవంచుకొననేలే తరుణి నీకు = 
బలిమి నేసి యతండు పంతమిచ్చి బుజ్జగించీ 
_ పలుకకుండినవాండు ఐ త్తి నేవెంగదవే _॥ ఎప్ప ॥ 


పువ్వులు ముడువరాదా. పొందులుచూప(గర్వాదా 
నివ్వెరగందంగనేలే నెలంత నీకు 
ఇవ్వల (శ్రీ వేంక పేశు. డిప్పు డిశ్లై నిన్ను €. గూడె 
యెవ్వరి( బెండ్లాడినా నీ కిరవాయర[గదవే ॥ఎప్ప॥ శ్ర1[ల 


వరాళి 
ఎదుట 'నూరకే వుండి 'యేమి గట్టుకొంటిపి 
సదరాన వలపులు చీవీచూసరాదా. ॥ పల్లవి ॥ 


శృంగార 'సంకీర్ర్తనలు 


పూనినసీచన్నులె పోండై ననిమ్మపండ్లు 
కానుక వట్ట6గరాదా కాంతునికి 
తేనెగా రేపెదవిపై తీయనినీమాటలు 
వీనులలర6గ నిజ్జై విందు నేయ6గరాదా 


నెలవులనవ్వులే చేరండేసికస్పురాలు , 
వులుపా వట్టంగరాదా వొగి6 బతికి 
తలకొన్ననీచేతులు తామరలవంటివి 
పొలుపొంద. బాదాలొత్తి పూజసేయరాదా 
ముప్పిరినీకా6గిలే ముంగిటినిధోనము 
కప్ప మియ్యరాదా శ్రీ వేంకటపతికి 
అప్పసము నీచెక్కులే అద్దములవంటివి 
తప్పక చూపి, కూడితి తమిరేంచరాదా 


కేదారగొళ 


కానవచ్చె మీనుద్దులు కన్నులపండువగాను 
" తానకమెనపనులు దాంచనేల ఇంకను 


చెలి నీకొప్పు దువ్వగా చిన్నిగోరు సోంకంజోలు 


పులకలు మేన నిండె. బొదిగొనుచు 
చెలరేంగినమాటలు చెవులు నిండంగ౭ంటోలు 
“నెలవుల నవ్వులిళ్లై చిమ్మి రేంగిని 


సతి వీడెమియ్య6గాను చన్నులు నిన్నాత్తంటోలు 


“తతిగొని చెమటలు దెవారీని 
్ట్‌ ఇ రా 


' మతకాన6 గరములు మర్మము లంటగ6ంటోలు 


-. కతలుగా సిగ్గు నీకు గడుమించీని' 


వ1 


1 ఎదు ॥ 


1 ఎదు ॥ 


౪ ఎదు ॥ తీ14 


॥పలవి ॥ 
లాం 


కాన ॥ 


-1కొన జ 


ఓ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెలంది మావితేనెల విందులు 'వెట్టంగంబోలు 
కళలు నీమోమున గానుపించీని 
యెలమి (శ్రీవేంక పేశ యీకెం గలసితి విక్తై 
పలుమారు నీరతులు పచ్చిదేరీని _ 8కాన॥ 810 


రామ్మక్రియ' 


ఇంతేసి కొయ్యతనాలు యేంటికి నీకు 
సంతము గావలె(గాక మ స పల్లవి ॥ 


చనవరితనమున సతి నీతోం. బెనంగంగ 
'యెనలేనిపంతమున నేలతిస్టేవు . 
మనసిచ్చి యాపె నిన్ను మారుకు మారాడితేను 
_ వీనవలెంగాక నీకు వెగ్గగంచవచ్చునా . 1ఇంతే॥ 
నవ్వుచేసుకొని నీపై నాతి. చేతులు చాంచంగా 
పృవ్వులచెండుననేల పూంచివే నేవు 
చివ్వన నాకె నిన్ను చేంతకు. జే(త నేసీతే. - 
నివ్వటిల్లవలె(గాక నేరమెంచవచ్చునా 4 ఇంతే॥ 


కలపకోలున నిన్ను కాంత గాంగిలించ(గాను 
అలయించి యాపె నెంత యాసరేంచేవు 
అలరి శ్రీవేంకపేళ అపె నిన్ను. గొసరితే 
చెలరేగంవచ్చుంగాక సిగ్గువడవచ్చునా _ 1ఇంతే॥ 810 


నాదరామ[క్రియ 


ఏమినేయవచ్చు నింక నెరింగినసనులకు న. 
నామనసు నమ్మికగా నడవుమీ యిళ€కను '” ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


మగువతో నిందా6ంకా మాంటలాడి మా(టలాడి 
నగేవు యింతటిలోనే నాదిక్కు చూచి 
వొగి మొదల నే నీడ వుండుట తెలియవద్దా 
_పగటు నీగుప్టైల్లా పచ్చిదేరె నిపుడు 

చెలి నీవు నేడాలేనిచేంతలెల్లాల జేనుకొని 
తలకే వింటిలో నన్ను[ దలంచుకొని 
యెలమి నామెలంకువ యింతుల నడుగవద్దా 
కలిగిననీగుణాలు కానవచ్చె నిపుడు 


కాంత గూడి తెరదండం గాచుకున్ననన్ను ముట్టి 
చెంత గాంగిలించితివి శ్రీ వేంక పేళ 
వింతలుగా నావునికి సభంంచకోవై 
సంతమై నీనేర్పులెల్లా సరివచ్చె నివడు 


"రేకు 854 . నాగవరాళి' 


- చైలపచెమటలతో చింత యేంటికే 
"పిలిచి (పియముచెప్పి "పెన(గ6గరాదా 


యేలే తలపోంఈలు. యెదుట( బతివుండ6(గ 
వాలు(జూపుల+ జూచి నవ్వ(గరాదా 
జాలింబడ' నింకనేలే చనవిత6 డియ్యంగాను 
'మేలమాడి సారెసారె మెప్పించరాదా.. 


హత్తి వుండి మోనమేలే ఆయములు సోకంగ 
వి _త్తగించి మాటలాడి చేకొనరాదా 
కొత్తకొ _త్తసిగ్గులేలే కొంగువట్టి యీతని.. 
బి తినేసి రతీలను పనిగొనరోదా 


ల18 


1 ఏమి ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 817 


4 పలవి ॥ 
౯ టే 


॥ చెల! 


॥ చెల ॥ 


లకీ థ్రీ తాళ్లపాక అన్నమాగార్యుల 


మేటివి తలవంచనే(టికే యల మేల్మంగ 
సూటిగ (ఖ్రీ వేంకకేశు, జూడ6గరాదా 
సీటులేమిటికి మీరు నెట్టన( గూడితిరిన్లై 


_యీటుతో మదనరాజ్య మేల(గరాదా ॥చెల॥ 816 
దేశి 
ఊరకే దూరేవుగాక వొద్దనున్నవారిం 
సారె సారె నీవేల జంకించేవయ్యా ॥ పల్లవి ॥ 


మరిగించి మర(గును(న) మాట లాకె యాడంగాను 
గరిమ బంజరాల చిలుకలు నేర్చెను 
సొరిదినీకామినులు సుద్దులెల్లాను వినిరి 
ఇరవై నీచెలిక త్రై లేమినేయరయ్య ॥ ఊర ॥ 


మోవితేనె చెలియ నీమోవికి నందియ్య6గాను 
పావురాలు నేరుచుక పచ్చినేనెను 
యీవలావలానున్న ఇంతులెల్లా( దెలిసిరి 
వావిరి నూడిగములవా రేలచెప్పేరయ్యా ౪ ఊర ॥ 


అలమేలుమంగ నీవై నటు పాటలువాడంగా 
యెలమి౯౬ గోవిల నేర్చె నీపాటలు 
కలసినమీకూటమి కాంతలెల్లా నెరి6గిరి 
'మెలఈ(గి థ్రీ వేంకపేళ మేమేమి నేతుముయ్యా ॥ ఊర ॥ 8109 


సాళశంగనాట 


పలు వేడుకలతోడ (బ్రహ్మా ' దులు గొలువ 
కెలని విందుతె ఆరగించీ వీధులను ॥ పల్లవి ॥ 
1, “*(ింహ్మాదులు అని రేళువ్రాంత. 


శృంగార సంకీర్తనలు 


పన్నీట మజ్జనమాడి పట్టుదట్టి గట్టుకొని 
వున్నతపుతే.రెక్కి వుంటవింటను 
కన్నెలచన్నులు దా6క కస్తూరివుంటల వేసి 
మిన్నక దేవుండు నేండు మెరసీ వీథులను 
తటుపుటుగు మెం బూసి త/పఫసామ్ములు నించుక 
ళు యె 
దట్టపు సింగారాలతో తమ్మిపువ్వుల 
ఉటిగొని యిరుమేలగా సతులసె సనేసచలి 
యలు యా రం 
ఇట సెండికి దేవు. డేంగీ వీథులను 
, రో గం 
అలమేలుమంగ నురమందు(6 గట్టుకొని నిల్చి 
. యెలమితో (శ్రీ వేంక కేశ్వరుండు 
మలసి దేవుళ్లు దాను మారుదేరు లెక్కుకొని 
వలపులతో దేవుండు వచ్చీ వీథులను 


మధ్యమావతి 


ఎటువంటి వేడుకలో యెలమితో మాకివి 
తటుకున మీసుద్దులు తలచే రిందరును 


అందలముమీ(దనుండి అతివమోము చూచి 
సందేలువేసుకొంటా( బలుమారును. 
_సందడి( గొలిచివచ్చేసతులతో నవ్వుకొంటా 
పొందుగ నీవేంగిరాంగా6 బొగడే రిందరును 


మలంగుపై నొరగుండి మాటలాడి దేవులతో 
వలపులు చల్లుకొంటా 'వాడవాడల 
లలి నూడి గప్పకాంతలను సన్న నేసుకొంటా 
పొలసి నీవేంగిరాంగాం బొగడే రిందరును 


బేర్‌ 


॥ సలు ॥ 


॥ పలు ॥ 


॥పలు ॥ 820 


॥ పలవి ॥ 
యం 


॥ ఎటు-॥ 


॥ ఎటు ॥ 


216 ఛ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంకె పరప్పపైనుండి అల మేల్మంగ6 బెండ్డాడి. 
లంకెలె "శ్రీ వేంకపేళ లాలించుకొంటా 
రా 
వుంకువ నాటపాటలవువిదల మెచ్చుకొంటా 
పొంకమున నీవేంగిరా(గాం బొగడే రిందరును ॥ఎటు॥ ౧?! 


పొడి 


ఏ6ంటికి మీగుజగుజ అెరంగరాదు 

తేటపరచ(గరాదా దిద్ధేము తగవు " ॥ పల్లవి ॥ 
సౌలపులమాటలాడి చూపుల నిన్ను. గొసరి 

తలుప్పుమాటున నుండి తమకించీని 

చెలియ నేమిటి కింత సేసితివి యిటువఠె 

తెలియంజెస్స(గరాదా దిద్దేము తగవు ॥ ఏంటి 1. 


వెక్కసాలు నీకుం జూపి వేడుకలు నీవై జల్లి 
వక్కణలు నిన్నడిగి వద్దనే వుండీ 
అక్కరపడ్డకాంతలనే అలయించే విటువలె 
దిక్కయి మమ్మడుగరాదా దిద్దేము తగవు ॥ ఏంటి ॥ 


తరితీపు నీకుంజేసి తడవి యల మేల్మంగ 
వరుస నిన్ను గూడి నీవద్దనే వుండీ 
సరి (శ్రీ వేంకయేశుండ సతి నెంత వొరనేవు 
తెరవేసుకొనరాదా 'దిద్దేము తగవు 8 ఏంటి 822. 


శంకరాభరణం 


నిజము నెరపరాదా నేండు మాతోను 
గజరులు దెలిసితే కాంతాళించేవు ॥ పల్లవి । 


శృంగార సంకీ ర్త నణు ల[7 


శిరసుపై తలంబాలు చెంపలవెంటః గారి (57 
తరుణిశే పేరడిగితే దాంచేవు నాతో 
గొరబై నవుంగరాలు కొంకక నీవేళ్ల నివె 
యిరవాయ బనులెల్లా నేలతోంగేవు ॥ నిజ ॥ 


కుంకుముగుబ్బలొత్తులు కుమ్మెలై రొమ్మున మించె 
వుంకు వేమిచ్చితివం పే నూరకుండేవ 
అంకె. బగడాలదండ అటె నీమొల నున్నది 
లం కెల. బట్టంబోతే నేలపెన6ంగేవు ॥ నిజ ॥ 


మెడంగట్టుకొంటి వలమేలుమంగ నింతలోనే 
వొడి నెవ్వరున్నారం కే వొట్లువెఫస్రేవు 
టబ యట 
నడుమ (శ్రీ వేంక పేళ నన్నేలితి విపు డిైై 


యట 


చిడుముడి( గదిమితే సిగ్గువడేవు. 1నిజ॥ 228 


రేకు 85ర్‌ సపడవంజరం 


బడలివుందాన నేను పైపై నడియాసల 
జడిగొన్నకరుణతో( జనవియ్యరాదా ॥ పల్లవి ॥ 


యెగనక్కే లేలనేనే వేల బయలీ(దించేవు 
మగువ నింతే నన్ను మన్నించరాదా 
నగవు లేమినవ్వేవు నాలిసేయ నేమిటికి 
తగనీవిచ్చినదాస దల6చుకోరాదా ॥ బడ ॥ 


చిత్త మేమిసోదించేవు చీంక పేల తవ్వించేవు 
బత్తిగలదాన నింతే పాలించరాదా 
కొ ఇత్తలేల 'నేనేవు గుట్టు వెళ్లే వేమిటికి 
యి త్త నీదొరతన 'మంచుకోరాదా ॥ బడ ॥ 


218 శ్రీతా శ్లోపాక అన్నమాచార్యుల 


చెక్కులేల నొక్కేవు సిగ్గులేలాయక ప్రేవు 
లక్కవంటిదాన నింతే లాలించరాడా _ 
ఇక్కువతో శ్రీ వేంకపేళశ నన్ను. గూడితివి 
చొక్కించినరతు లెంచిచూచుకొనరాదా ॥ బడ ॥ 024 


_. సాళంగం 


ఏమని విన్నవించేను ఇదివో నీకు 
ఆమనివలపులను ఆరడైతి జ్తస్సు ॥ సల్లవి॥ 


నవ్వులు నీవు నవ్వ(గా నమ్మివుంటిని 
పువ్వులను వేయంగాను. టోందై(జొందై బతిని 
యివ్వల నీదయ నాపై నెట్టిన్నదో 
నివ్వటిల్లుంగోర్కులకు నెలవైతి నేను ॥ ఏమ ॥ 


పెపై6 జేయివేయంగాను భమసితిని 
రార 
తీపుమోవి చూప(గా నందితి ముదము 
యేపున నిన్నెటువలె నేలేవో సీవు 
మాప్పరేప్ప నీసుద్దులే మరిగితి నేను ॥ ఏమ ॥ 
పక్కన నీవు గూడంగా బతికితిని 
చెక్కునొక్కి వేండుకోంగా. జెలంగితిన్సి 
యిక్కువ (శ్రీ వేంక కేళ యెట్టు మెచ్చేవో . 
తక్కక సీమన్ననల - దాకొంటి నేను. ॥ పమ॥ తలల 


. రీతిగాళ 


తెలిపి చెప్పేనంశే తేటతెల్లమి నాగుట్టు 
కలసినవా (డవు కరుణించవయ్యా' ॥ పల్లవి ॥. 


శృంగార సంకీర్తనలు 


మోముచూచినవాండవు మోహించక మానేవా 
కోమలపుదాననై కొసరేంగాక 
చేముట్టినవా (డవు నేవగొనక మానేవా 
దామెనకోరికలతో. దమకించేంగాక 


నేస వెట్టినవాండవు చెనకక మానేవా 

ఆసపడదాననె యడిగేంగాక 
యె రా 

బాసయిచ్చినవా (డవు _పెకొనక మానేవా 
చేనూటివలపుల. జిమ్మి రేంగే( గాక 

యీడ నన్నేలినవాండ వింటికిరాక మానేవా 
జోడై నదాననయి సౌలనేంగాక 
కూడితి విశ్హై నన్ను. గొబ్బున (శ్రీ వేంకటేశ 
జాడెజంగక మానేవా చాటిచె ప్పేంగాక 


హిజ్జిజి 
ఏల నవ్న నారనేవు యిందరిలోన 
కేలి నిన్నిటా నూడిగెప్పదాన నేను' 


పంతమాడ6(గలనా పతివి నీతో నేను 
కాంతను ఇచ్చకమాడ(గల(గాక 
చెంత నీతో బలిమి నేసి చూపవచ్చునా 
మంతనాన నోర్చుకుండే మనవచ్చుంగాక 


జంకించేదాననా సరసుండవై ననిన్ను 
అంకెల నవ్వులు నవ్వేయందుకు గాక 
సంకెలేక నిన్ను మరి సాదించందగవా . 
వుంక నీవు చెప్పినట్టాడంబడేంగాక 


218 


॥ తెలి ॥ 


॥ తెలి॥ 


॥ తెలి ॥ 326 


॥పలవి ॥ 
లా 


॥ ఏల ॥ 


॥ఏల॥. 


ల2ి0 " థ్రీ తాళ్లపాక అన్నమాచాట్యల 


జీరదీనేదాననా (శ్రీ వేంక కేళ నీకు 
మేరతోడ నిన్నుంగూడి మించితిం గాక 
ఆరజము నేసి నిన్ను అవంగాదనంగలనా 
చేరి నీమన్ననలనే చెలంగుదు(గాక ॥ ఏల ॥ 827 


మంగళకౌశిక 


_గయ్యాళితనము నాది కడుళశాంతము నీది 
ఇయ్యెడ నీమంచితన మేమని పొగడుదు' -॥ పల్లవి 1 


మిక్కిలిదొరవు నీవు మేనదాననంటా నేను 
చిక్కంగా నవ్వితిని నెలవులను 
మక్కువతో నందుకును మన్నించితివి నన్ను 
యెక్కున నీగుణములు యేమని పొగడుదు 1 గయ్యా ॥ 


అన్నిటా జాణవు నీవు ఆలనైైతినంటా నేను 

కన్నుల జంకించితి. గా౦తాళానను 

వున్నతి నూరకే మెచ్చి వుంగర మొసంగితివి 

యెన్నికైన నీకరుణ కేమనిపొగడుదు 8 గయ్యా॥ 
గుట్టుతోవాండవు నీవు కూడితివంటా నేను 

రట్టు నేసితిని మోవి నెట్టన నిన్ను. 

జట్టిగా (శ్రీ వేంక పేశ చనవిచ్చితివి నాకు 

యిశ్లై 'నేసిననీమేలు కేమని పొగడుదు ॥ గయ్యా 1 8206 


దేవగాంధారి 


నవ్వుగాదు నీచి.తము నాభాగ్యము 
న స ఠీ 
దవ్వుల నిన్ను6 గొసఠందగవా నాకు ॥ పల్లవి ॥1. 


శృంగార సంకీర్తనలు 


జంకించితి బొమ్మలను సణ(గులు రాలించితి 
మంకుందనమున నీతో మచ్చరించితి 
యింక నీవు నన్ను నేండు యెట్టు లాలించేవోకాని 
సంకెలేక నిన్ను దూర సంగతే నాకు 


కక్కసించి పిలిచితి గబ్బితనాలు చూపితి 
'చిక్కించుక కొనగోర జెనకితిని 
పక్కన నీవెట్లాను పాలించేవోకాని 
వుక్కున బలిమిసేయ నుచితిమా నాకు 


చన్నుల నిన్ను నొత్తితి సమరతి. గూడితి 
అన్నిటాను రతుల నిన్నలయించితి 


_యెన్నంగ థ్రీ వేంకపేళ మెట్టు మెప్పించేవోకాని 


లలి] 


॥ నవ్వు ॥ 


॥॥ నవ్వు 11 


నిన్ను వరుసలడుగ నేరుపా నాకు ॥ నవ్వు ॥ 829 


$కు 856 ఖైరవి 


నెట్టన నెప్పుడు నాకు నీవే దిక్కు 
“సట్టుతోడ నుండంగానే గురుతాయ వలపు 


నంటున నీవా కెతో నవ్వులెల్ల నవ్వంగాను 
ఇంటికి( బిలిచే నిన్ను నిదివో నేను 
గొంటరిని పరాకుతోంగూ డేనాతమకము 
జంట నేసి పెనచంగా సకులు నవ్వేరు 


తొడి౧బడ వేరొకతె తొడపై సీకుండంగ 
వొడివట్టి తీనేను వూరకే నిన్ను 
అడరి సేయెమ్మెతో నక్హై నాయడియాస 
కడగి లంకెంెట్టగా. కాంతలు నద్వేరు 


1 పలవి ॥ 
ఉం 


1) నెట్ట॥ 


॥ నెట్ల ॥ 
వ 


222 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొరుగింతితో నీవు పొసంగ మాంటలాడంగా.__ 
నరుదుగా( గాంగిలించే నప్పటి నిన్ను 
యిరవై (శ్రీ వేంకపేళ యిద్దరిభావములు 
సరివెట్టి చూడ6గాను సతులు నవ్వేరు ॥ నెట్ట ॥ 880 
శ 


సామంతం 


వీదులనెల్లా6 దానే గోవిందరాజు 
ఆదిగొని నేసచల్లీ నదె గోవిందరాజు ॥ పల్లవి ॥] 


చెక్కుటద్దము లిద్దరు చెలులకు( జూపుతాను 
వెక్కసమై మెరసీ గోవిందరాజు 
చిక్కనివెన్నెలతేట "నెలవుల6 జిందుతాను 
అక్కరతో మాంటలాడీ నదె గోవిందరాజు ॥ వీదు ॥ 


కదిసి చనుమొనల( గాయ మొరసుకుంటాను 
వెదచల్లీ వలపు గోవిందరాజు 
వదనాంబుజముమోవివాసనలు చూప్పతాను 
అదిమీ. దొడలు చేత నదె గోవిందరాజు ॥వీము॥ 


తంతమకముత చూచి పడ(తులతురుములు 
విరుల వేసీని గోవిందరాజు 
సురతమర్మములెల్లా. జూపి కాంగిళ్ళను. గూడీ_ 
నరుదై ( ఛ్రీ వేంకటాద్రి నదె గోవిందరాజు ॥.వీదు॥ 881 


ఆహిరి 
ఎట్టు మన్నించేవోకాని ఇదివో సీచి త్తము 
టబ + ఎవి 
మెట్టిపట్టుకొని నవ్వ మేనదాననా ॥ పల్లవి ॥ 
న య 


శృంగార సంకీర్తనలు 
కొలువు నేసి నిన్ను. గొసరుదు నింతేకాక 
చలపట్టీ దూరంగ నీసరిదాననా 
పిలిచి నీ కస్పటిని ప్రియము చెప్పుదుంగాక 
బలిమి నేయంగ నీతో. ఐంతగ త్తెనా 
తై కొమ్మనుచు నీకుంగా నీకొసంగుదు6ంగాక 
దీకొని మాంటల్లాడంగ దిట్టదాననా 
మేకొని సేవలు సేసి మెప్పించంగలంగాక 
కాకు నేయ నేమైనా. గడదాననా 
దేవులనై. నీచేత. 'దేజము చేకొందు(గార 
వావాత నానవెట్ట వంతుదాననా 


(శ్రీ వేంకపేశ ముస్టై చేరి నన్ను గూడితివి 
తో మొక్కుదుగాక జీరదినేడాననా 


'దేసాళం 
చేతికి లోనై తే నీవు నేయకందువా 
నీతెరుపువచ్చేవారినేర మింతేకాక 
మగువలు విన్నవించేమాటలు వినకతొలైె 
తగపులు చెపే స్పేవు తలవిళ్ళనె 
యెగసక్స్కీ-ండ విన్నిటా నేమిచేస్పేదిటు నిన్ను 
తగిలేటివారియెడ్డతన మింతేకాక 
పడ(తులవూడిగాలు పచ్చి దేరకతొళ్లె 
వుడుగర లిచ్చేవు. వూరకై నాను 


గడుసుకా.డవు నిన్ను. గాదనేవారెన్వరు 
' = బడీ(దిరిగేటివారిభాగ్య మింతేకాక 


న! 


(1 ఎట్టు 11 


॥ ఎట్లు ॥ 
ట్‌ 


1 ఏట్లు ॥ 0ఏ9 
య్‌ 


'॥పలవి ॥ 
తగి 


॥ చేతి ॥ 


|| చేతి ॥ 


224 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలులమోవులతేనె చేరికొనకతొళ్లై 
కల'నేవు కాంగిళ్ళ కందువలనె 
యిల శ్రీ వేంకపేశుండ వెదురాడేవా రెన్వరు 
వలచినమావంటివారితమి గాక ॥ చేతి॥ 80 


ముఖారి 


చాటిచెప్పితిమి నీకు జడియరాదు 
మాటలివి నాయకుండ మజవరాదు ॥ పల్లవి.॥ 


సరస మెంతాడినాను చన్నుల నెంత వొత్తినా 
తరుణి కిచ్చినవాస తప్పంగరాదు 
విరులనెంతవేసిన వెంగెములెన్నాడినాను 
"తిరమై చల్లిన నేస తియ్య(గారాదు ॥ చాటి॥ 


మునిగోర గీరెనంటా' ముప్పిరిం బెనంగెనంటా - 
' వనితపొందులు ఇ6(క వదలరాదు 
కనుంగొన నవ్వెనంటా కడునెలయించెనంటా 
యెనసి కూడుండి మరియెడయరాదు . . ॥ చాటి % 


మంకులు చూపినందుకు మర్మము .లంటినందుకు 
కంకణము గట్టి 'అతికడవరాదు 
లంకెలె. శ్రీ వేంక పేశ్వర లలన గూడితి విపె 
న క | యట్‌ 
అంకెలవలపు లిం, నడంచరాదు, . ॥ చాటి | 804 


' మాళవిగాళ 
ఎవ్వరికి దొరకును యీభాగ్యము 
. జవ్వనికి మోవితేనె చవిచూసరాదా ౨ ॥పల్లవి॥ 


శృంగార సంకీర్తనలు 


జక్కవచన్నులమీంద జారినపయ్యదతోడ 
చెక్కుల యమైందొరి గేటిచెమటతోడ 


లిలిర్‌ 


మొక్కి మొక్కి= నీకు6 దనమోహ మెల్లా విన్నవించీ 


అక్కరగలచెలియ నాదరించరాదా 


వాసనపువ్వులతోడి వదలుందురుముతోడ 
ఆసలనిట్టూ ర్చులయలపులతోడ 


పోసరించ6 బాదాలొ తి పొందులెలా. దెలిపీని 
తాల డా 


వాసితోడిసతికి. గ్రైవసముగారాదా 


జడికొన్న పులకలుజాజుకొన్న మేనితోడి(డ7) 
కడలేనిరతి నిండు(గళలతోడ 
అడరి (శ్రీ వేంకటేళ ఆశె నిన్ను. గూడీని 
యెడయనికాంతను సీవిై మెప్పించరాదా 


తెలుంగుంగాంటోది 


ఇదినో నానోముఫల మేమిచెప్పేది 
కదిసి వోరమణు(డ కలవుగా నాకు 


సొరిది నామీ6ందను నీచూపులు నిండెంగనక 
విరహవేదనచేత వేంగనై'తి 
అరుదై యప్పటి మాటలాడితివిగనక 
మరుబొణములయలమట బొందదైతి 


నగవువెన్నెల నీది నాపై వారెంగనక 
తగిలి చీంకటిచింత 6 దలకనైతి 
నిగిడి నీమనసుకు నేనే గురై తింగనక 


_ జిగిం గన్నీటివానల( జిక్కువడనై తి 
౪0 18-[౬17 * రా 


11 ఎవ్వ 11 


॥1 ఎవ్వ॥ 


॥ ఎవ్వ ॥ 88ిర్‌ 


॥పలవి ॥ 
ఉా 


ఇది ॥ 


1 ఇది ॥ 


226 ఠీ తాళ్లపాక అన్నమాచా.వ్యల 


నెలవై శ్రీ వేంకపేళ నీకాండి లబ్బెంగనక 
పలుమారు నలపుల బడలనైతి 
చలుస నీమోవితేనెగవి దొరకెంగనక 
"'పెలుచు(దమకముల. విరితియ్యనైతి 


ముఖారి 


ఎంచిఛూచితే నావల్ల నేమున్నది గుణము 
పంచల నాపొలన గడపవయ్య ఇ(కను 


పిలిపించుకొందురా ప్రియుండవు నిన్ను నే( 
దిలంచినప్పుడె రాం దగవుగాదా 
వలపించితివి తొల్లె వద్దం బాయకుండా.డజేసి 
నిలుకడగా. గరుణించవయ్య యి(కను 


గుట్టుచేసుకొందురా కోరి నే నీకు మొక్కంగా 
నెట్టన .నీవే నవ్వుట నేరుపుగాదా 
చుట్టమవు నాకు నీవు సుద్దులు నాతోనే చెప్పి 


యిజ్టై న్మావత మీడేర్చి యేలవయ్య యి€శను . 


వనను సోదింతురా మర్మము నాకు నీవు, 
వ శ్రీ వేంకటేశ్వర రలయరాదా 
సుపే నీయాలను నాముచ్చ కెల్లా సీవు విని 
యెనసి నాకిస్టై చనవియ్యవయ్య ఇ4€కను 


బ్‌ళి 


మొక్కే నిదివో నేను ముమ్మాటికి 
నిక్కము న్నీప్రియములే నెరపుమీ ఏభుండ 


॥ ఇది ॥1 0060 


॥ పల్లవి ॥ 
లం 


ఎంచి ॥ 


॥ ఎంచి ॥ 


॥ ఎంచి జ 00? 


శృంగార సంకీ _ర్తనలు లిల్లి” 


యెజుకగలవా6ండవు యెవ్వరు బత్తి నేసినా 
మఖణవ వందరి నిస్పై మన్నింతువు 
జఆసి నిన్ను నెంత చండిపరచితినో 
యెజంగనైలి నాతప్పు లెంచకుమీ విభుండ ॥ మొక్కే. ॥ 


ఇచ్చకమే ఆడుదువు యేసతితోనై నాను 
పచ్చిదేర నవ్వుదువు పంతమిత్తువు 
కొచ్చి కొచ్చి నే నెంత కుచముల నొ త్సితినో 
మచ్చరపుచేంత లి.క మానుమీ విభుండ ॥ మొక్కే ॥ 


కడు మెచ్చనేరుతువు కదిసినవారిని 
విడువక చనవిచ్చి వెలయింతువు 
యెడయక నిన్ను రతి నెంత బడలించితినో 
కడగి యేలుమీ "శ్రీ వేంకటగిరివిభుండ  ॥ మొక్కే ॥ 888 


కాంటోది 


ఏమి నేతు నావోజ ఇటువంటిది" 
కోమలపుదానంగానం గొసరేంగాక * పల్లవి ॥ 


నిరతి నెజంగనా నీవు నన్ను లాలించేది 
కెరలి మోహాన దమకించేంగాక 
సరినెంచిచూడనా నతమైననీగుణము 
తరవాయి వచ్చుదా.కా6 దగిలేంగాక 4 ఏమి ॥ 


తలంచనా తొల్లి సీవు దక్కి నన్ను నేలినది 
అఆలసినవిరహాన నాడేంగాక 
తెలియనా నీవిజము కేటతెల్లమిగా నేను 
_. తిలకించి చూచి వేడ్కం దివిరేంగాక ॥ ఏమి ॥ 


228 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ననుచనా నిన్ను6 గూడి నాంటనుండి కా6గిట 
మనసుచొక్కించినదా.కా మరిగేంగాక 
యెనసికి విటు నన్ను, నిదినో శ్రీ వేంకటేళ 
తనిసి మందెమేశానం దడవేంగాక 


నట్టనారాయణి 
ట 


పొాయప్పమదమునను భావించి చూడవుగాక 
ఆయమెరి6ంగినసతి యస్టై నవ్వవలదా 


పరగ నాపె వద్దంబవళించి వుండ6గాను 
సరసములాదేవు సారె నాతోను 
మరిగియున్నదాన మాటాడ సిగ్గువడితే 
సరినున్నజవరాలు సాదించకుండునా 


తొలుతే వచ్చినయాపె తొడమీద. గూచుండ6గా 
పలుమారు నామీ(ద బత్తి నే నేవు 
తలుపుమా(టుదాన తలవంచుకుండి తేను 
బలిమిగల దేవులు పంతములు మానునా 


గట్టిగా నాపె నిన్ను. గాంగిలించుకుండ(గాను 
ఇ్లై చేతులు చాంచే విటు నాఫైని 
దిట్టవై శ్రీ వేంఠపేళ తెరవేసి నేం గూడితే 
పట్టపుదేవులు నిన్ను( బంగించ(దగదా 


శంకరాభరణం 


ఇయ్యకొంటి రావయ్య ఇంటికి నీవు 
నెయ్యముగలచోటికీ నేరము లెక్కడివి 


1 ఏమి॥ .8 


॥ పల్తవి ॥ 
యా 


॥ పాయ ॥ 


౪ పాయ ॥ 


పాయ ౫ 040 


॥ పలవి ॥ 
ల 


శృంగార సంకీర్తనలు 


సిగ్గువడి నీయెదుట చెక్కు'పై( జెయ్యిడుకొం కే 
గరి " మలా 
దిగ్గన నీ వంతలోనే తీసివే నేవు 
యెగ్గలెంచం. దప్పులెంచ నేలసిబ్బితిప దేవు 
నిగ్గుల నింత గలిగితే నేరము లెక్కడివి 


ముక్కువై. వేలిడుకొని ముందర నిలిచితేను 
చక్కనుండుమని వేలు సాఠరెం బస్హేపు 
కక్కసించితినా నిన్ను కమ్మటి నేలలోంగేవు 
నిక్కపుంజుట్టములై తే నేరము లెక్కడివి 


తఅితో( జన్నులుమోన€ దలవంచుకొం'కేను 
గుజిగా6 .గాంగిలించేవు కొప్పువ కెత్తి 
తవ 
యెజ6గవా (శ్రీ వేంక పేశ నన్నే లితివి 
సెఅజాణతనములో నేరము లెక్కడీవి' 


రేకు 858. భైరవి 


కాకున నే( బొరలితి కాతరాన బడలితి 
నీకు మొక్కే నాకు బుద్ది నేరుప(గంగలవా 


అడ్డమాడ౯జాలను అవు(గాదనంజాలను 
దొడ్డదొరవు "నీమాట తోయ(జాలను 
. వెడ్డువెట్టి తొల్లి సీవే వేసాలు నేర్చితివి 
6 టబ ఉం 
_ యెడ్డతన మింక నాకు నెట్టు మానిపేవు 


మనసులోదానను మచ్చికై నదానను 
ఘనుండవు నీతో నేను గయ్యాళించను 
చనవిచ్చి అన్నిటాను చవులుమరపితివి 
యెనలేక నన్ను నెట్టు యీడేర్చేవో 


లిర్రి 


|| ఇయ్య ॥॥ 


(1 ఇయ్య ॥ 


॥ఇయ్య ॥ 041 


॥ పల్లవి ॥ 
| మ. 


కాకు ॥ 


' ॥4కాకు॥ 


280 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'వేవేలకు దూర నేను వేడుక చెల్లింతు నేను 
(శ్రీ వేంక పేకండవు చెలంగింతును 
వావులు దెలిపి నాండే వలపులు చల్లి తివి 
కైవసమై నన్ను నెట్టు గరుణించేవో ॥కాఠు ॥ 842 


శుదవసంతం 
0 


ఎంత గుట్టుగలవాండ విదివో నీవు సీ_ 
యంతరంగురాల నాతో నానతియ్యరాదా ॥ పల్లవి ॥ 


వలచికినని నాతో వాకున నాడవు గాని 
చెలపచెమట లుబ్బీ. జెక్కున నీకు 
నెలకొన్నతమకము నీలోనే దాంచేవుగాని 
వెలయ నిట్టూర్పు వెల్ల విరిసేసీని ॥ వంత ॥ 


చెనకి నన్ను6 గలయ సిగ్గులువడేవుగాని 
మనసులో గుబ్బతిల్లీ మచ్చికలెల్లా 
మ్‌. ళం 
గొనకొన్న చూపులు గురులు సేయవుగాని 
తనువున( బులకలు తతిగొనీని ॥ ఎంత 


వచ్చిదేరేయాసలు బయలు నేయవుగాని 
నిచ్చలపువెరగులే నిలువెల్లాను 
ఇచ్చకపు్థశ్రీ వేంకటేశ నన్ను6 గూడితివి 
అచ్చపుమదనకళ అవిగో మోమునను ॥ ఎంత ॥ 840 


సాళంగనాట 


ఇంతదానవౌత నేండే యెజ్‌(గితిమే 
కాంతుని కిన్నిటా సీవే కలిగితివే ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


పచ్చిదేరే మోవిమీందిపలుకుందేనె లొసగ 
యిచ్చకురాలవు నీవు యెజుంగుదువే 
ముచ్చట 'నెలవినవ్వు ముత్యాలదండలు గట్ట 
నిచ్చలాన( జిన్ననాండే నేరిచితివే 


సరుస కనుచూపుల చల్లు వెన్నెల గాయించి 
తరితీపు చూప నీవే దంట వాదువే 
నిరతి గుబ్బచన్నుల నిమ్మపండ్హ సూడి దెలు 
సరవితో నియ్య నీవే జాణవవుదువే 


జిగిమించుంగరముల (భీ వేంక పేశు నలమి 
మిగులా వలపించ6గ మేంటివౌదువే 
మగండు నీవును గూడి మన్నన లిచ్చితి రిశ్హై 
జగములో మాకేలికసానివిగదవే 


సామంతం 


ఎజంగనివానివలె నేమిచూచేవు 
జఅజయక కెమ్మోవి చవిచూసందగదా 


యెదురుగా నిలుచుండి ఇంతి (ప్రియములుచెప్పి 
వదలుందురుము కడువంచి మొక్కీఎని 
సదరానల గొంగువట్టి జాణతనాలెల్ల నాడి 
కదిసి యా కెమునసు€ గరంగించ6దగదా 


కొలువు లజ్రై చేసి కూరిములు పైనించి 
చలువగా( బువ్వుల నేసలువెట్టీని 
తలకొన నవ్వునవ్వి తతి. గుచగిరు లంటి 
లఅలిమీర మదనకళలు రేచందగదా 


క! 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


ఇంత ॥ 844 


॥ పలవి ॥ 
గా 


1 ఎఆటి6 ॥ 


1 ఎజ6 4 


202 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


అండ నుండి పెక్కు నొక్కి అంకెల సన్నలుచేసి 
మెండుకొన్నవూడిగాన మెప్పించీని 
దండితో నల మేల్మంగ: దగిలి (శ్రీ వేంక పేళ 
నిండుకొనం గూడితివి నీవు మెచ్చందగదా ॥ ఎఅి6 4 తీర్‌ 


దేశి 


ఇచ్చక మెజ6గవద్ధా ఇంతవా6(డవు 
కచ్చు పెట్టుకున్నదాని. గాకు నేతురా ॥ పల్లవి ॥ 


చెలియను నవ్వించ(గా చిరుచెమటలు గారీ 
._ అలయింతురా నీవు ఆంటదానీని: 
నెలవులనవ్వులతో సిగ్గులు వడియ(గాను 
. దిలిమి నా పెచన్నులు పట్టవచ్చునా ॥ ఇచ్చ ॥ 


అప్టై మాటలాడించ(గా నదరము వసివాడీ 
'పెట్టుదురా గాసి నింత [పియురాలిని న 
చుట్టరికములెల్లాను చూపుల నే తెలుప6గా 
గుట్టులేక కొప్పువీడ6 గొంగువట్టితీతురా 1॥ ఇచ్చ॥ 


సారెం గాంగిటం గూడంగా జడిసీ మైంబులకలు 
మేరమీరుదురా యలమేలుమంగను' 
యీరీతి శ్రీ వేంక చేశ యీకె నిన్ను. గూడంగాను 
. పేరెడిసరసముల బెనంగ సంగతులా 1 ఇచ్చ ॥ 846 


పాడి 
ఎదురాడరాడు నాకు ఇల్లాల నేను 
అదన నెన్నండు జాణవయ్యేవో యింకను ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


కాపురము నేసి యాకె కతలెల్లా. జెస్పంగాను 
యేపుమీర వింటివి సీవిందా(కాను' 
'రేపుమాపు నిట్లాశే యేపురేంగి తిరుగంగ 
చేపట్టి బుద్దు లెవ్వరు చెప్పేరు నీ కింకను 

చెలరేంగి. జవరాలు చేరి నిన్ను నవ్వించంగా 


యెలమి సుకించితివి ఇందా(కాను 
- వెలయంగ నీవిట్లా 'వేడుకకా.ండవు గాంగా 


చెలంగి సంసారము నేయు పెన్న. డింకను, 


విచ్చనవిడి. గలికి వెవేలుగాం గూడంగాను 
ఇచ్చగించి నేర్చితివి ఇందా6కాను 
మచ్చిక (శ్రీ వేంకకేళ మరి నన్ను నేలితివి 
తచ్చివే సిద్దరి మేలు తలంచేవు యి౭ంకను 


రేకు 850 ధన్నాసి 


కనమర్మ మొకరితో. దడ'వేవారు గలరా 
పనిలేన్‌వారికేల పచరించేవయ్యా 


చెల్లబడిగలచెలి చెప్పినదెల్లా మాట 
యెల్ల చోట బతికి. దోయంగరాదు 
పల్లదాన నిన్ను నాకె పలికినందుకు(గాను 
చెల్లింటో సకతులకేల చెసే స్పేవయ్యా 


నేసవెట్టినమగువ నేసిన దెల్లా( జేంత 
వాసం బెండ్రికొడుకు వద్దనరాదు 
చేసూటి కోనగోరం చెనకీనంతటిలోనె. 
యీసరీత' లొరులకు గేలచూపేపయాన 


28 


॥ ఎదు ॥ 


॥ ఎదు ॥ 


॥ ఎదు ॥ 047 


॥ పలవి ॥ 
యి 


॥తన ॥ 


తన ॥ 


204 థ్రీ శాళ్లవాక అన్నమాచార్యుల 


ననిచికూడినకాంత నవ్విన దెల్లా నవ్వు 
వొనరి (ప్రాణేశ్వరున కొడ్డుకోరాదు 
యెనసి (శ్రీ వేంకపేశ యీకె నిన్ను. గేరెనంటా 
తనిసినవారికేల తలపించేవయా ॥తన ॥1 0486 


సాళశంగం 


ఎజంగరా దేవులౌత యేల దాంచేవు 
మెజయ నాకెమనసు మెప్పించరాదా ॥ పల్లవి (| 


ముచ్చటాడవలెనంటా ముంగిటికి వచ్చె నాకె_ 
నెచ్చరించి యేల లోనియింటి కంసేవు 
వచ్చివచ్చి తొంగిచూచి వాంటముగా నవ్వీ నీతో 
పచ్చడ మేల కప్పేవు పెపై సీవు ॥ ఎఆజ(॥ 


వూడిగము సేసేనంటా వొద్దనే కూచుండె నాకె 
పాడితోడ నీవేంటికి. బని చెప్పేవు 
వీడెము చేతబట్టుక వేళశలుగాచుకున్నది 
వాడి కె. దెరలో సంతవడి మూసనేవు 1 ఎఅ(॥ 


కందువ6 గూడేనంటా క్రైదండ ఇచ్చె నాకె 
అందముగా మెచ్చి యంత ఆసవెశ్టేవు 
గందమిచ్చి శ్ర, వేంక పే” పెండ్లాడె నిన్ను 
యిందె నన్నేలితివి యేకాంత మేలాడేవు ॥ఎఆఅ(॥ 840 


ఆహిరి 
ఘనుండవు నీవొళ్ళం గపట మేది 
ననిచి నీప్రియములు నమ్మివున్నదానను ॥ పల్లవి ॥ 


1. *ఎంకిను *యంతి'గా వాడి యతి గూర్పబడినది. *'అద్యః[కియాను భూతా 
ర్థడ్యోతిన మాద్యగం వినా నర్వః' అను నియమమును దాటిన వ్యవహారసిద్ధి యిది. 


శృంగార సంకీర్తనలు త్రైర్‌ 


తలపోసి నీనిజాలు తారుకాణించ నే6టికి . 
సెలవినవ్వులలో నే చేంగదేరీని 
వొలిసినట్ల నీవు వొట్టువెట్టుకోక మింక 
నలుగడ “సీనుద్దులు నమ్మివున్న దానను ॥ఘను( ॥ 


పనివడి నన్ను నొడంబరచగనేమిటికి 
కనుసన్నలనే మేలు గానిపించీని 
చెనకి పొందులు చూపి చేతులు చాంచకు మింక. 
సను నెంత పొదిగేవు నమ్మివున్న దానము ॥ ఘను6॥ 


పెకొని సీవల పింత పచరించనే౭టికి 
యీకడ నీకూటమిలో నేరుపడీని . 
జోకల (శ్రీ వేంకటపే చోక్కించితివి నన్నింక 


నొాకడవాండవని నేన సమ్మివున్నదానను ॥$ఘను6॥ 850 


శుద్దవసంతం 


ఏతోయి సటకా6డ యెజంగనా. నీసుద్దులు 
పఫోలించి యాసపెవలపు పూనేవు ఉమితకు పల్లవి ॥ 


పువ్వులచెండున వేనె బొరుగున చుండి చెలి' 
ఇవ్వల నాదిక్కు. చూచే వేమీ"నీవు " 
' నవ్వేవు నీకితవై తే నాచేతి కెటు చూపు | 
నీవ్వటిల్ల నిజాలకు నే వేనేంగాని “॥ ఏలో ॥ 
కుంకుమ స్నీపె( జల్లై కొలుపుననున్నకాంత 
అంకెల నాచేయి దశ్హే వప్పటి నీవు 


జంకించే వంతగలికే నింకా 'నదే;:నాకు నిమ్మా 
కొంకుగొస రెల్లా. దేర కోరి: చళ్తే. నిపుడు. *॥ ఏలో ॥ 


286 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


“మెచ్చి నిమ్మపంట. జిమ్మె మేడమీ(దనున్నసతి 
కొచ్చి యడిగి కాంగిటం గూడేవు నన్ను 
పచ్చిగా ఇ వేంకపే; బత్తి నాపై గలిగితే 
మచ్చిః నడె ఇచ్చితే మరివేసే నిన్నును 


ఖైరవి 


ఇట్టిదివో నాగుణము యెొరి(గిపుందువు గాని 
గుట్టుతోడ నుందు(గాని కొసర నిన్నెపుడు 


యీసడించనోప(గాని ఇచ్చలాడ. జాలుదును . 
నేసిన రేపల్లై లోని నేంతలకును 
ఆసగించవచ్చుంగాని ఆదరించరాదు నిన్ను 
'వేసాలగందమువారివెలందిపొందులకు 


నిందలాడ(జ్తాల6గాని నిన్ను మెప్పించంగలను 
అందపునీమధురలో ఆసుద్దులకు 
మందటాడ నేమిటికి మచ్చిక నేయదగును 
అంది పదారువేల. బెండ్లాడినందుకు 


కాదననేరంగాని కలయ(గనేర్తును 
సోదించి సీకొలనిలోసుద్దులు ప్‌ని 


సాదించి (శ్రీ వేంక పేళ చనవిచ్చి నన్నేలితి_ ' 


వాదరించు టొప్పు€గాని అలఇంచ కి(కను 


సౌరాస్ట్ట్రం 
ఎరపరిక మున్నదా యిద్దరిలోన. 
తరుణిపంతము నీపెద్దరికము గాదా 


॥ ఏలో ॥ ౫5| 


॥పలవి॥ 
గం 


1 ఇటి ॥ 
ట 


|| ఇట్టి ॥ ఏర్‌లై 


॥పల్తవి॥ 
ఉం 


శృంగార సంకీర్తనలు 


పవ్వళించి నీతొడపై 'నింతి యున్నదంటా 
రవ్వలేల సేనేవు రమణులతో . 
నివ్వటిల్ల నింతగా మన్నించినవా (డవు నీవె 
జవ్వని వేడుకలకు సమ్మతించందగదా 


కలికి నీయెదుటను గద్దెమీ/ధ నెక్కెనంటా 
కొలువులో నిటులాడుకొందురా నీవు 
చెల(గి వేడుకచెల్లించినవాండ విటు నీవె 
చెలిదొరతనము .నీసింగారము గాదా 


రతుల నీదేవులు వరముమీ(ద మించెనంటా 
కతగా జెపే ప్పవు వూడిగపువారికి 
యితవై శ్రీ వేంక పేక యూకె నిక్లై కూడితివి 
సతివినోదము నీవు సారె మెచ్సవలదా 


రేకు 8600 రీతిగౌళ 


ఎట్టు నేరుచుకొంటిరి ఇద్దరు మీరు 
దటమెన మీసుదు లిందరు మెచ్చేరయ్యా 
శులుా ౧ వ 


సన్నపుగుబ్బలమీంద చం(ద్రవంకలుగా నొ త్తి 
వెన్నెలపులు(గాలా డే వేడుకకా6డా 
“కిన్నెర వాయించేనంటా కెరలినసిగ్గుతోడ 
కన్నే మూసుకొనెను నీకంయటే జాణయ్యా 
మమత( జెక్కులమీంద మళ్లగా గోరను గీరి 
చెమటనీవ్లగళ్లే నేదెగాండ. 
తమి బాదాలొ త్రేనంటా తనబుజాల నిడుక 
కొమరె చెంపల నొత్తుకొనె మేలయ్యా 
1. ఇది క్రీగీఈగలది చిలమదన్న భాగము. 


2? 


॥ ఎర ॥ 


॥ ఎర 


॥ ఎర ॥ 858 


॥ఫల్తవి ॥ 
ఉం 


॥ ఎట్లు ॥ 
ళు 


॥ ఎటు ॥ 
టి 


8 శ్రీ తాళ్లపాక అన్నమాగార్యుల 


చొక్కుపుమోవి.పై6 గస్తూరి నిగరాలు నించి 
పెక్కు వలపులమ్మేటిబేరగాండ 
నెక్కొని శ్రీ వేంక యేక నిన్ను. గాంగిటం గూడీకె 
మొక్కలాన నీతమ్ములాన. గప్పెనయ్యా ॥ ఎట్టు 4 నీర్‌! 


బౌళి 


కంటిమిగా నీనేంతలు కన్నులపండువగాను 
దంటతన మిన్నిటాను తగునే నీకిపుడు ॥ పల్లవి ॥ 


చెప్పినటు నేసితండు చేతికి లోనై వుండంగా- 
నిప్పుడు గాక నీపగ టి/క నెన్నండే 
కొప్పువట్టితీ నేవు కొంగువట్టి పెన(గేవు 
చిప్పిలీ నీగర్వ మేమిచెప్పేదే ఇపుడు ॥ కంటి ॥ 


నెమ్మది నింటిలో( బతి నీసొమ్మయి వుండంగాను 
యెమ్మెలు చూప్పదువుగా కింక నెన్నండే 
చిమ్మేవు కొనగోర చేతులు పైంజాంచేవు 
కమ్ముకొనీ నీమదము కడలేదే ఇప్పుడు ॥ కంటి ॥ 


ఇచ్చల గూడి శ్రీ వేంకపేశుండు మన్నించంగా 
హెచ్చి నీపంతములెల్లా నింక నెన్నండె 


'మెచ్చుగా నన్ను నేలించి మేలములాడించేవు 
రచ్చల నీసంపదలు రాఃగదవే ఇపుడు ॥ కంటి ॥ 855 


లలిత 


కొత్త పెండ్లి కూ6ంతురవా కోమలి నీవు 
పొత్తుకు. బిలువంగాను పొద్దు గడపుదురా ॥ పల్తవి॥ 
1. శ్రీగీతగలది చిలుముదిన్నభాగము, 


శృంగార సంకీర్తనలు వర్రీ 


చిత్తములోసలిమాట సిగ్గులువడ6క పతి_ 
కొత్తి విన్నవించ(గదే వువిద నీవు 
హత్తి చేయివట్టుకొని యతడు పెనంగంగాను 
ఇత్తల నీవెంత కెంత గుట్టు వేనేవే , ॥కొలత్త ॥ 


చేసిన నేతల కెల్లా. జేరి మొగమోడితేను 
వాసి చూప(గదవే వనిత నీవు 
సేసవెట్టి నీమగండు చెంది తప్పక చూడంగా 
సికెక్కైె ఇంకాను శిరసు పంతురటవే ॥ కొత్త ॥ 


తగిలి వేడుక్రైతే తతి (శ్రీ వేంక టేశుతో 
నగవే ల. నవిచి నీవు 
జిగి నిన్ను సీతండే. చెలరేంగి కూడ6గాను + 
మిగులా సన్నలు నేసి మేలమాడేవబవే _. ॥ కొత్త॥ 856 


చేళాక్షి 


అప్పుడే యెజంగనైతి ననవద్దు 

తప్పక రక్షించేటి పెద్దరికముసుమ్మీ ॥ పల్లవి ॥ 
పట్టినచలముతోడిపంతగాండవు నీవు 

“రట్టునేయకుమీ రతిదిట్టను నేను 

ఇట్టీదొరంగాం జేసి యేటకొంటివి 

"నెట్టన/ చేరంగేరితి నీదేసుమ్మీ ॥ అప్పు జ 


ఇన్నిటా బలిమిచూపేయెమ్మెకాండవు నీవు, 
చన్నుల 'జీర దియ్యకు సతిని నేను 
పిన్ననాండే మరిగించి పెండ్లాడితివి 
షు మర యైష్కడునుమ్మీ అ ల్ల అప్పు ॥ 


టి క ఈ [కీగీతలు. గలవి చిలముదిన్నభాగములు. 


న40 - థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెఅపులేనిపొందుల వేడుకకా6డవు నీవు 
మఅవకుమీ యల మేల్మంగను నేను 
గుజిగా (శ్రీ వేంకపేళ కూడితివి 
మెజయ నాపైకరుణ మేలేసుమ్మీ 4 అప్పుః। 85? 


రామ్మక్రియ 
అంగడిమావలపు నీ కనువాయను 
పుంగరము వెట్టవయ్య వొక్కమనసాయను ॥ పల్లవి ॥ 


తమకించి నీవు భుందే తగవులు చెప్ప6గాను 
అమర సాకి రెవ్వరి 'నడిగేము 
రమణుల మిద్దరము' రతికి లోనైతిమి 
'జమళి( బెండ్లాడవనయ్య చలము లీడేరెను ॥ అంగ ॥ 


పొదిగి నీవే మాకు బుద్దులు నేరుపంగాను 
కదిసి మా కింకనేల కాంతాళాలు ? 
సదరాన నీకు నేము చనవరుల మైతిమి | 
ఇదె నేసవెట్టనయ్య యెంచినటులాయను ॥ అంగ ॥ 


థీ 'వేంక పేళ సీవు చేరి మమ్ము( గూడంగాను 
చేవదేరె నెన్వరేమి చెప్పే రింక 


_ భూవనిత యాకె నెప్పుడూ నలమేల్మంగను _ 
నీవే కాంగిలించవయ్య నిండెను వేడుకలు ॥ అంగ ॥ 858 


_ ఛాయానాట 


నిన్నటిపంతాలకు చేండేంటికే. 
మన్ననలు చేకొనుకే మంచిదివో చెలియా ' పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు ప! 


వొడివట్టి తియ్యంగాను వోపనననేంటికే 
బడిబడి( దిరుగ6(గా6. బాయనేంటికే 
అడియాలా లొస6గంగా నానవెట్టనేంటికే 
వొడంబాటు నేసుకొను టుచితమే వనిత ॥ నిన్న ॥ 


నెలవుల నవ్వంగాను సిగ్గులింకా నేంటికే 
మలసి పెనంగ6గాను మంకులే;టి కే 
వలపులు చల్లగాను వాసు లింతయేంటికే 
కలపుకోలు(6దనమె కందువ వోమగువా ॥ నిన్న ॥ 





కౌంగిలించుకొనంగాను కడప6గనేంటికే 
మౌగినమో వియ్య(గాను మజ6గేంటికే 
చేంగదేరం గూడె నిదె (శ్రీ వేంక పేశ్వరులడు 
వీంగనిరతులం గడువెలయవే సకియ ॥నిన్న * 850 


రేకు 881 నాగగాంధారి 


ఏ౮టికి సిగ్గులువడే వెదుటను నన్ను గని 
కూటము లిద్దరికీ ( గై కొలుపుదునా ॥ పల్లవి ॥ 


సముకాన నుండ6గాను సతిమోము చూచి చూచి 
తమకించి లోలోనే తడంబడేవు 
చెమరించె. జెక్కులెల్లా చిత్తడాయ పచ్చడము 
తిమి రేవు ఇద్దరికి 6 'దెరవేతునా ॥ ఏంటి 4 


వింతగా మాటలాడంగ వీనులను విని విని 
దొంతరయాసలచేత౬ దొక్కులాడేవు 
చింత నిట్టూర్పులు రేంగి జిగిమించె. బులకలు 
బంతినే మీఇద్దరికి బాగా తొసంగుదునా _ 1 ఏంటి ॥ 


1క్రీగితలు గలవి చిలుముదిన్నభాగాలు, 
౪6 18- ౯18! 


|1ఫ్ల్‌ ఆడ్నరతీండి గండకి 
న థీ తాక్టస్తాక్య, బ్రామ్మ మ్లూచ్చాట్యుల త్ర జ్రరది 
సారెసారె నవ్వంగాను ఫోవతే జొమ్రౌవి "ప్రాగ్రభ్రఏ ఏటీపీ... 
మేరమీరి వేడుకతో స్టడవ్రవ్రుు నుణ ంలయుదిఆ 
॥ లగ ॥యీరీతి ఛ్రీవేఠతచృయ్షటత సున్లైప్రక్రవి ఎన ఎపి 


చేరితి రిద్దరికిని నేస్పా “అపదిళిత్తున్లాడి ఉణ్యాడరు పయిళ 000 
కౌజుర్‌జంయ యళణునుదడో జిఆటి 
కొజుయితంప్ష్రఖైాణ యళ ల్లద యట్రఆడ 


11 ష్‌ || బ్లాలగయిది డటంళ ండడరదుయకిటఆక 
చూడవయ్య ఇవి ఇంతిసొౌంపులెల్లాను చరకాజాలా 


తోడనే కూచు. .డవమ్యు తోయ్థాలసంసడసో “దెయండగ్గిర్థా్యా 


యు ంయిడ ఆడరగిాాిడ 


నర 
సీవు విచ్చేనేవనుచు 
య వం జ సు ఎరచ్‌ గుప్‌ 
చేవడేరి మిగులాను6 ఇజెంగ్దల్లోో 


. ం్‌గ 
(1. అవా గ్రంతి వస కల టట్మ్యుజైందాకి 
ఆవటించి పరిమళా ల్జా్డు నతు 'నేనెను యాత్‌ 


తను( బెండ్లా దేవనుచ్చథరుణ్మి కెర్చిగ్మిరచ్రి శ్రే ద్‌డయిల్లాడి కిజుడి 


* డల్లట్మోనమైననంతోషాన కళ్లరచెమ గ ౨20ద్దడ టలు 
( మునుకొని ముంగిటను ముతా లముగ్గులు 


'సైటి మ గాత 
యెనలేని న మ్ర్‌్షా తమన న బలల మ 
“భద్‌టువత చమ్మ్‌్క ఉంకిషీల్‌ 


నెలకొని తెర్మక్షోన్ల (భీడిక్కుఇట్టూపితేనుర ఆబ తజ ఏడొంరియడ్‌ 


 జుదిన్సపవంక నెలవుల నవ్వు శ్రవ్వైైన్సుద్‌ కిరిద్దజ టర్‌యితి 


యన గ్రేవెంక సై? వైర స సడ్లాడి న ల్యాస్రండ్రై 


ఎలరినమోవివిందో లో తము జ 
ఉదిసచ్యనోద సేస్టెమ్టగాత్రత్రోత్చః 861 
యకంయి ఏదంయిగిడి గర్‌ య్య్యారళజ్డడి ఈండి 
॥ జుది॥ ఆయలవ్యాత్రి ఆ కిందన క్‌కింద 


“నమ్మితి- దనచి_త్తము ; నాభాగ్యమేగళ్యడదిడయిడి డంగ ఇతగీక్సీ 


కెమ్మలుగా( ద దనలోనే తెలుసుకొమ్మనవే కం 





క సకల ధ్ర 


[1 గ్‌ 
మనసుమర్శ మెర్దుంగు మాటపై 
ఠి మ్‌ ఎఏఎదేగితె ర 





సీషరు సీ మేనివి ప నతో న. 
వానరం దనసామ్మయి నరా ౪ నమ్మి || 


చదివించినవాండు దానె చనవు దొ పోసేసి నదే 
యిదె నామతి సోదించే బైడదాంవమేడ యలు నల ఇ దటి 
॥| నల బెండ్లాడినా డడ సహా ము యేమ చ్తకితినెడడ లదు 
సి కంకణ మిదె కట్టుక్టున్లిట్టివ్న్యు బలై బల గయీినేనీతి 
కాయము పై 6 జెయివేసి కళలంటి కూడిహంయుడ్‌ కిదడడరిట్‌ 
యీయెడ నొడంబరోప దెంతజిసీనే క్‌ డి యమయంగిరరిక్‌ రజ 
౪ ట్రభకుండు క్‌ న. 
ప్రాయ మెల్లాం గానుకగార్థ ర్లిటిత్జి నేక గ్థద్దవ్వే బ్రమ శ్రా ట్రీనీ 


కొజుయ్‌ యత ఆఅత్‌డపడ “తెదిళడ్‌ 


చో ఉందట దుషఫ్రలడ త్‌ కొటి 
| కం యు వ. 
8 పలల ॥ డడ న శిపింను 6టజీద్‌ యట్టుయచుయ్‌ 
మగువరో ఇందుకే నీమగండు మోహిర్టల్లిన్దాండ్లు న్‌ా 
నశమన అటవి వానిపై అ రజ గంవంట్‌ _ర్న్‌ సే 
ప 6 6 ప్ర 11స 
ఏక్‌ ఉరగ ఏత్‌ం68 ఉక " 


కప్పురాలవంటినీత్రశిదున్షవఖు జ్ఞాయే ( సపది ఎజజొతంట్‌ద్రేంతుటూ 
ఓ0భఫ్పిగేర్తి శమకమ్యూ జ్ర్యైత్తవాడకండ. యు చుట ల గ. క్‌ష్యారవు 
రెస్పలచూపులలో మీరినమెరుంగులనే 


కుస్పళింపువలపులు గురుల్థయ్యా మగు ॥ 


ట్య 


బంగారునిగ్గులు దేలేవాహుమ్యూ షకారకుల- 


7 
కంగవించి వొడి గట్టి' మ తం లిటంం 


జ క్టారసిసివు రము మై కచ దమం న. యంరదోడేట్రశటలి 
- సంగతి? దావు నేనుక నంతోసించీని న * మగు ॥ 


అలాని” ఆన్నమాచార్యుల 


తేటలై. ననీమోవితేనెలవిందులకే 
వాటముగ నోరూరి వచ్చియున్నాండు 
మేటి (శ్రీవేంకకేశుండు మెచ్చి నీకాంగిటం గూడి 
కోటికోటిరతుల6 జొక్కుచు నవ్వీని ॥మగు 4 8068 


కాంటోది 


మాపుదో€కా నొడంబాటుమాటలు గద్దా 
యీపని 'తొల్లే తానెటుంగు రమ్మనవే ॥ పల్లవి ॥ 
ఖో. ఉం 


కూరిమిగలుగుచోట కోప మేమినేయునే 

నేరిచినవారికి నేరమేడదే 

ఆరితేరినపొందాలు ఐతే వేసయెక్కడిదే 

ఆరజమునేయ కింటి కాతని రమ్మనవే శ ॥ మాప్పు॥ 
వేడుకలే సతమైతే విసువు లెందుండునే 

పాడితో నడచితేను భయమేంటికే 

వాడికై తే వలపులు వద్దం పే మానునా 

యేడసుద్దులు చెప్పీని ఇంటికి రమ్మనవే ॥ మాపు॥ 


చేతికిలోనై. వుండంగా చేసన్న లమరునా 
కాతరమే కలిగితే. గసటు లేదు 
యేతుల,శ్రీ వేంక కేళు. డిప్పు డిళ్టై నన్ను నేలె 
యీతగవు తా నడపె వింటికి రమ్మనవే ॥ మాపు॥ 864 


వసంతవరాళి 


ఏంటికి నెంచేవు మమ్ము నితవరివలెనే 
. నాటకపునీగుణము నానంటోయీనా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు లకీ 


అగపడి కొలువులో నతివలెల్లా నుండంగా - 
నెగసక్కెమువలె నన్నేమి చూచేవు 
మగండవైనా మెత్తనిమనసువాండవు నీవు 
నగుబాటునీవలపు నాటుకొనీనా. . ॥ ఏంటి ॥॥ 


కతలుచెప్పినసతులు కాచుకుండ.గా నాతోనే 
మతకమువలె నేమిమాటలాడేవు 
పతివై నాంగాని య. (యం) టుబచ్చలివంటివాండవు 
"సతమై సనీకొకవంక చవివుట్టీనా ॥ ఏ(టి. ॥ 


కోమరెలు వరుసకు కోరి వే(డివుండంగాను 
(భమసినత్లై నాకెంత బి నేనేవు 
రమణు(డవై నా మీరవు (శ్రీ వేంక కేశుండ 
తమకప్పనీరతులకు దారదప్పీనా ॥ ఏంటి ॥ 865 


రేకు 862 శుద్ధవసంతం ' 


ఆసుద్దు లన్నియు! | జెలి నడుగరాదా 
- వేనవెట్టితివి నీచేతిదాయ వలపు ॥ పల్లవి ॥ 


పొంకముగా నెవ్వతెతో పొందునేసి వచ్చితివో 
జం కెనచూపుల నీకె సాదించీని 
 లంకెల నప్పటి మరి లచ్చన లేమిగనెనో 
_ వుంకువ మోవెంటించితే వొడ్డుకొనీని ॥ ఆను ॥ 


... మేరమీరి వింతసొమ్ము మేన నీ కెంత వున్నదో 
. నారుకొన నెలవుల నవ్వు నవ్వీని 
పేరుకొని యేవనిత సిలువంగ వినెనో. 
. వూరకే' మాటాడ(గా( జెవులు మూసుకొనీసని. ॥ ఆసు 4 


వ4| థ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 


వురముగంద మెవ్వరిన్హాడ్థల్య మె త్విన్సద్యో 


అహం 


గరిమ గా(గిలించితే “సడులోంగీని 


లంట ల 


మరిగి (శ్రీ వేంళకేశ మస నష్ట చలిని నరం దిగ 
ఆన్‌ర్తుగ (నన్ను గూటి సన్న నేప చేస్తసగ జయడం్యర్‌[స్రస్స్‌్‌ 146 


(2! క గ డ్తముగయ 


గం న. 
టుంది సటకా బ్రండలేటజలోడ 


సామంతం 
“క్ర౭జ లచ మ్‌ట్‌జల యఅతతడ్యడిడొయతక 


చేపట్టుంగుంచమవై. చేరి ఇన్టై న్హాత్తోముండట్‌ తడయకతతయ 
క్య్ఞప్టర్థమ్ము చేష్లో ్స 5 గ్రండిగో ట్యక్షేశవ్లాణ్య జ జొత% పల్లవి ॥ 


నే! 
న్న 


॥ పిమన్ననలనే చొక్కి మంతనొన్తోసీవొట్ట కందతళల తర్తితత 
కిన్నెర వాయిం్శచిత్లిం గ బ్లాషండ్లి రి తడ స 


చన్నులపై పె నీవు తేంతచ్చంద్దుర్ధుల్న నిరిచ్చిక్రిని 
కన్నుల మెచ్చిత్తిన్నోయ్లి సిగ 


నం. 


ప్రత యతడు 












వ్‌ ప. కటత 


పంట. గొని వేసితి బంతముతోను 

నంటుచేసి పువ్వుదండ న్నాపై 'వేసితివి 

కంటిమోయి నీజాడలుగగరడీస్రోప్‌ కేశవా కబర్‌ 
1 సషతయేల్‌ చి యు (09 ట్రై ద్దోఆ 

1 బొర్లిడతడరి పెండ్లాడితి నన్నిటానసినుస్తు 'బతిప్‌డ్‌ ఏలిడ్ఞిడడపి.. 


యెడయక శ్ర లీ వ్రేంకళుక్షున్న (మ్మే లిత్రిఫ్రా౯ అం తంల 
కడలేదు నీమోహము తకగేజో ళా లా ఇదకీ వేన్‌ క త్రి7 


గె ఎంటవోయలేక మోవిచవి చూసో 





చ 





॥ ిి & తడాిట్లై వ. జడా చటం 





ఈ గుణాలు మోక్షకల్‌ వద్దరకినే “ డ్‌ సయయ్‌తండ 1 
చేగదేరం బొగడేరు' చెల్లా నక (స్టాట్‌ సహయ 


య... నై 





న్‌ భన || 


న యు 
చిటతయాలునే టైటు ఎ భావా. ౯ పంపు 


శృంగార సంకీర్తనలు . 247, 


యెగసక్కేలకు. బతి శమ నినన శ" రీ గ్‌ 
వొగరులాడక వూరకున్న దే_న్హ శకి , క యందిశంపగ డిడిర 
సాగనేయా6టది యెంత సోంశ్లీ సరన వాడి నాట మ 


డం 
అ చం ఈం 
వెగటులేకున్న యట్టివిద్హ్యడే శాఖ రు ంజతండ్‌గ్రీ కిళుగ్లు ॥ 
ఎవ 


అతిలీ థకవ్వహుట్‌ జెంత యగ్గతకింరగనాడం ద్దడాంయ గరిట 
చవి నేసుకుండేది సకియ 


జవరాలు తను నెంతచలమ్యూ త్షావ్రిల్లన్నివ్రాను 


అవు(గాదననివాండే అందప్పరమణుండు శ ॥ ఈగు॥ 
యళ్షరగ య. పడి ఉంలి అభణదం, వ 


కళ్ట్ముక్షూన్ని (ప్రియ మైంత్త క్యాముల్యనలర్చులితినా? యుటి్య్యకిడ్‌ 
మ వుండేది తిధ్చప్పుచేవ్లలు 


వం కడం రగ పీట పోన 3ంతన్ల' న 


నెమ్మి (శ్రీ వేంక పే సళ రత్మిమ్రించినో 
చ్‌ హే 
నెమ్మది వ మ. క్‌ 


యుష్జు వస్తున 











ఖ ॥శ్రకప షి ల స శస్రజడ న్‌్‌ 
వలస సనా 
స్లాళ్య! గ్హవాట్టి సందిట వ... 





మొక్కలీండవయ్య నీవు ముద్దువిజ్ఞబ్రియా గనిం యంద్‌ తంప 
పక్క వాయ వెష్ట్టతున్నపంటకరగవెట్దభపద్దలు స్టెటల్లపి ॥ 
న . న. చయ తద్‌ ఉ న్‌ క్యా బక్‌ళంటి 
చెక్కినటేళ్ల మ్మో సదయ 
బక్క వదన్నులం పేవు స్టార వస్టటవ 2 క. నతి యట 


తొక్కేవు మాపాదాలు డొమ్మువిట్టభై సు లు _ 
పక్కన మై మె చెమరింబెల్లుబ్రప డరంగవిష్ధలు? 2 షం హామొక్కు ॥॥ 








వేళ స సమం శద రతి న్‌ 
కేళగాంి'వచ్చప్‌' కూపేత పూ ( కడు. 
మేలములాడ. జేరేవ మేటీవిట్టలా 
'కోలుముందై చెనకేవు గొంటువిట్టేలా 


పాలుగాంచి(చే+) వేళనే పండర్థనగివిట్రల్తా, న. 


లు టై 


వ. అండ్‌ బాటు స్య” 









౫ దిండి ॥ ఇల్లా న. 
ఖల 


ప! థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


సొరిగి గచ్చుకాయలు చూపి విట్టలా 
సరిబేసు లాడేవు జాణవిట్టలా 
గొరబై శ్రీవేంకట్నాది. హడి విట్టలా 
పరగ మావద్ద నుంటి పండరంగివిట్టలా ॥ మొక్క ॥ 8060 


' మాళవిగాళ 


_చక్కీ6దనాల మించీ నిచ్చట. గృష్టుండు 
వెక్కసీండు గదవమ్మ వెన్న ముద్దకృష్ణుండు (| పల్లవి ॥ 


గొల్లెతల గొంగువట్టీం గోరి కోరి కృష్ణుండు 
'వెల్లవిరిగా నవ్వీ “వేడుకతో గృష్టుండు 
సరదపమడమునః బచ్చిదేరీ. గృష్తుండు 
న్స్‌ | ( గ్‌ 
వెల్లి వలపులు చల్లీ వెన్నముద్దకృష్ణుండు ॥ చక్క6॥ 


మంతనములాడుతానే మరిగించీ( గృష్టుండు. 
బంతిమోవు లడిగీని బాలకృష్ణుండు 
దొంతి వెట్టి ముద్దులెల్ల దొరకొనీ( గృష్టుండు. 
వింతనేర్పులెల్లా6 జూపీ వెన్నమద్దకృష్ణండు ॥ చక్క క్‌ 


బలిమి6 గా(గిట నించీ పాయకిదే కృష్ణుండు 
తిలకించి చూపు చూచీ దిట్టకృష్ణుండు 
కలసి మన్నించె నిదే కై వసమై కృష్ణుండు 
'వెలనె శ్రీవేంకటాద్రి వె వెన్న ముద్దకృష్ణుండు ॥ చక్క6 ॥ ప 


బౌళి. 


చేవదేరె వలప్పలు. చేతిలోని వీడెము 
కేనోయి భూపతిచెర్వుతిరువెంగళస్పండా శ పల్లవి ॥ 


శృంగార నంకీర్తనలు 


వీరములాడ!గ నీతో. బెనంగులాడేమా 
చేరి నీవు నవ్వంగానే చెనకే( గాక 
రారాదా ఇంకనైన రంతులేల మాయింటికి 
ధీరుండ విన్నిటా నీవు తిరువెంగళప్ప(డా 


గుట్టుతోడ నుండంగాను కొంగువట్టి తీసేమా 
“జట్టిగొని పెండ్లాడంగా జరసేర గాక 


' పోట్టంటొరుగబ్బె నీకు పొత్తున గూచుండవోయి 


దిటవౌదు వన్నిటాను తిరువెంగళప్పండా. 
బ్‌ , 


చలపట్టితే నీతో సారె బలిమి నేనేమా 
_ అలరి కాంగిలించ(గా నలమే గాక 
సులభమాయంగదోయి చొక్కపునాతోడిరతి 


249 


॥ చేవ॥ 


॥ చేవ ॥ 


తెలిసినె?) (శ్రీ వేంకట్నాది తిరువెంగళస్పండా ॥చేవ॥ 871 


రేకు 883). ధన్నాసి 


సీవేల సిగ్గువడేవు నీకు మోహించె నితండు 
చేవదేర పొందు నేసి నేసచల్లంగదవే 


పరగ నీదిక్కు తప్పకచూచీ నితండు 
గరిమ నీవేళనే కానుకియ్యవే 
సరసము లప్పటిని సారె సారె నాడీని, 
తెరలోనికిం బిలిచి తేనెమో వాసగవే 


'ననుపునం దమి రేంచి నవ్వులు నవ్వీ నితండు 
మవసు రంజిల్ల మర్మము లంటవే 
 పెనంగుచు నింతలోనే (పియములు వచరించీ 
_చనుంగవ. నప్పళించి జట్టిగొన(గదవే 


1 పలవి 8 


॥॥ సీవే, 


॥నీవే, 


£00 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


_ ₹ వూరకే నీవొడివట్టి. వుంకువీటట్టొ సితప 
గారవప్పుంగాలిటన్నుక్షళ్లు[ శ్యేళనేంద ఏ ఇడి గవలులకరకే 

కోరి విజనగరపుకో నేటి (శ్రీన్లేర్లక మేళ్తుర్తాణ జై జట 8 

డీరీతి నిన్ను ర్ధర్ధూడై శన్నిజానుమెళుచేంఐ ఊజఖీఖే . 07 


॥ డప్‌ యంగ కందొాతత టడే అయ్బర్టైుడి సుటథే 


. జడి త్టైతురో౭ యాగుచంయ సేతట్ణులు 
"నమ్మిక గావలె నిన్ను న. 2౫డ్జిజ 


॥ స్యకత్చిక నప్పు వా గ. న జ్ఞ 
యెచ్చటా మఅవకుమీ శుదలోననుః రా 3డీ కొజ్జుంప 
నిచ్చ నీ నొద్దిచెలులు పీకోఎయొతుటుముయుడు లు అ. 
కొచ్చి య నెళశాీకు క చెం్రికూకతు ప? శ్ర వ | 


టం నాళ తగ వ 


1 విరవిదవేకత వవన్నతనష్య లేష్రన్పి ప్ర పా సండ్‌ (రంల 
తరవాత. జెల్లించుమీ ర 
పొరుగిరుగువారు నీభూటకా న్త కోపుదురు ౧08 జెక్‌ 
గొరబుల నీవనిత కొత పెం్తీ [కురు ॥ నమ్మి ॥ 


న 


లుల కీట హ్‌ డర్డోడ్‌ అడడ 
ఇట్టిగా నన్ను నేలి సరహాప్‌! వ్యాన ఉర అన్‌ జల్ల 
)లక్రటిదా న. వస సొప్‌ 
॥ డోర్షష్లై మ్న్‌ న. 
నెట్టన శ్రీ వేంక పేళ సీ దేవుశ్లెల్లా ఏిట్టలు [టక తడిడే గరిట 


గుటున "సీకన్నెయ్రైతే కొ త్త పేళత్షికుకు! శషస్వమైన 37 








డటీల 5 ధి "ష్‌ ట్ర్‌ార్ష న. నట్‌ రల 
ట్‌స నది అడిదక్‌ ఉనడ ఏకిడింత్‌ 
సాళం. 


చత ఎడీడ య్‌ణడ్‌. డ్ర్‌ 8డీ య. 
స సాక నీకెమ్ణోయ్యు బటు శ్లైపంచ భడటో 
'ఇనుమడ్‌గా ఘీ ర్థేస్లాచ్చర్థినర్యర్దే స్యాం ఉయకినలిని* 


ల! 





|. మిట్టి లై డం టుడ డగు పోటి 


శృంగార సంకీర్తనలు లర్‌! 


పవ్వలవాట్లు మేన ఇమ్యట్లాన్టు లెత్తష్టై శ్ర 111 
యివ్వల నూరకే నిజాలేల చేసీ స్టీన్తే ప లట 
వ్‌స్డ్‌డ్డా రు 6 చ్‌ట్త యం అయో పి 
చివ్వన దనమై తానే కస టక్షక "దో పే టో 
గవబటుటుత్త ఉతిడంర్ట గత 
యివ్వల మీరై; నా6 జెలు తేచ్నకసం న త్త 
డఉతిదిణు ఎతింఠడ శద తంట దై 2 
షమ్మీ ర్గవ్మంత్రాలు వై చాక్రల్దుకా పిల్‌ :2 ఏడం తి 
చెన్నుమీర సాకీరేల చెప్పించీనే 
అన్నిటా దనసింగారా లద జూడ!(డేమో' 
యిన్నిటా మీరై నా( తెలు జట్ల భార . ॥: తనం ॥ 
ంరైితి రంల ౮ సజల డే నయ... 


కూడినచన్ను లతాంకులకుమ్య మో షట 
మ: గ్యాన్‌ రు 'వేంక పేశు, న. గట్టే్లోక 








లు 


యీడుగా నాయెల్లైష్‌ కం్యిణేయా 5: వటం నడ త్‌ పగ 





సయడపనుడు( చ్‌ 


శ్రీకాగం. గ 


హా స. నా 
(9 చర్చి“! ర య 
గ. ఈ ల్‌ నల్‌ స్‌ఆట్‌? ఇుంమ్టైవరి్య స్‌ 


కడలేనికీ రితి గట్టుకొ ంటిల్లి వ. డే స్లాయం షటితె 
చిడుముడి సంకా నళ బోస్పిచేఘమ్మ దిన్న శుంం సకలజ తపతి . 


ల ౧౫1 


1... 





గ్‌ 


బభిమికొండ వొదువు వంత్వమేర్లిగ నత్త టి చల్లన న 
చలము .లింతుల మనే సాదించతిన్నిి య 
చెలియభావమ సీవు చి _గింిముశ్చన్మిరచు. న్‌ మను 
పొలుపుమిగుల న్నేన్లు ష్లొగధేమ్సు నిన్నును 

నేజ్రీష్టగ్రి 'వోదుపుగనేమానుసిపటితప్రల జ్శ్‌ల వ్‌ చనిపో 
యూరీతి( గాంతల గెల్చి యీడేరితివి 


- సారెకు నీవనితకు చనవిచ్చి దయనాడు 
మేరమీర బ త్తినేసి మెచ్చేము' నిన్నును _ 1 కడ ॥ 








2ర్‌2 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తగవరి వౌదువు తప్పు దేరుచుకొంటివి 
తగిలి చొక్కించితివి తరుణులను 
నగుతా శ్రీ వేంక కేశ నలినాకీ. గూడితివి 
జగములో జాణవని చాకేము నిన్నును 


మధ్యమావతి 


చూతము నీనేరుపు సుదతియెదుట నేండు 
కాతరీండ వీగుట్టు కనుకొనవయ్యా 


పడ(తి మాంటలనే బయలువందిలి వెన్లై 
జడియక నీవది విచారించవయ్యా _ 
వెడ4గునవ్వులనే వెన్నెలలు వెదవెళ్తై 
కడలేక పోది నేయ(గదవయ్యా 


కుమ్మరింపుంజూపులనే కుచ్చె నీలాలపేరులు 
కమ్మి యిష్టై నీవు మెడంగట్టుకోవయ్యా 
బొమ్మల జంకెనలనే పొదిగి ముసు(గువెళ్లై 
పిమ్మట. దెలిసి తప్పించుకొనవయ్యా 

జవ్వనమదములు సరుస రాసులువోనె 
చివ్వన నింతటనై నా చేపట్టవయ్యా 
రవ్వగా. (శ్రీ వేంకపేశ రమణి, గూడితి విటు 
ఇవన్వల మమ్మేలిశివి ఇన్లై మెచ్చవయ్యా 


పొడి 


ఇంతులాల చూడరే యీతనియెగసక్కేలు 
రంతు నేసి వీంపుగానరాంగా( డాంగీని 


॥5కడ ॥ తి 


॥ చూత ॥ 


॥ చూత ॥ 


॥ చూత ॥ 8786 


॥ పల్లవి ॥ 
గా 


శృంగార 'సంకీర్హనలు 


ఆనలు వెట్టంగనేలే ఆనోరిపెదవుల 
కానుకలైై లచ్చనలు గానరా€గాను ' 
మోనాన నుండ(గనేలే ముంచినయాగుట్టుతోనే 
ధ్యాన మాసపెమీ6దట తగులై యుండంగను 


బొమ్మల జంకించనేలే పూంచి యానొసలనె 
కమ్మి లత్తుకచిహ్నలు గానరా(గాను 
ఇమ్ములను నిట్టచూపులేలే యాకన్నుల._ 
కమ్మినమదరాగము గప్పియుండ(గను 


అప్పటి బెనంగనేలే ఆయురముమీ(దనే 
ముప్పిరి6 జన్నులంటినము[ద్ర లుండ6(గను 


యిప్పుడె శ్రీ వేంక కేకు డిటు తానె నన్ను6 గూడె 


258 


క ఇంతు ॥ 


4ఇంతు ॥ 


యెప్పుడూ నాపె6 దాను యెనసి వుండంగను ॥ ఇంతు॥ 877 


“రేకు 864 నాగవరాళి 


నడుమ వలసితేను నవ్వేము నేము' 
చిడుముడి నింక మీరు. నేసినశ్హై చెల్లును 


మగువ కన్నుల మొక్కైె మనసున దీవించు. 

యెగసక్కెమాడెనా యేమిచూచేవు 
తగవరి యాపె నీవు తలంపుకొద్దివాండవు 
జిగిమీర మీరి(క6 జేసిన ప్లై చెల్లును 

కొమ్మ నవ్వు గానుకిచ్చె గుట్టుననే అందుకో 
పమ్మి నిన్ను దూరెనా భయ మేంటికి. 
వుమ్మడి. జెప్పెంపె నాపె వొడంబడితివి నీవు 
చిమ్మిరేంగి మీరింకం జేసిననై చెల్లును 


॥పల్తవి॥ 
గ 


॥నడు ॥ 


॥ నడు ॥ 


కరక యగన తీంట సళాంద్ధోి 
254 థ్రీ తాళ్లపాక అృన్ముమ్థూచ్చాక్యుల్ప తిటిగుజ్జడ్‌యడఅ 


దేవులై కలలోర్ట॥ గూడె దిష్షో మెష్‌ నస న. దం _కృ్‌ళయల 

మావనాడేసా మ. కొట్ర గంపంయ డళలా 

॥ యంబ్జజ్ట చెపె న ల గా నష్రాయడజాలడ అడ జ్మభ 
శ్రీ శ్రీ వేంకపేళ మప శే షికుప్టెంచెళ్లునుక ప జంశింజీ నడ్డ్యక్తీ? 

యణభుంండళాా యిద్రాండి కలై యక 

--ఆ్యణక్షైన్హాన్య కక్‌ టయుజ్జడ ఉఆయ్యంయణ 

ఇ యండి ॥ యగు వంయు ((టిగ పలాస యడ్యంయడక 

ఎవ్వరి నేమడిగేవు యెందా6కాను 

రవ్వలేల సే సేసేవ రత ద జీ జరన్తయము ల ఠ్‌్‌గండడ్‌ ఇష్ట డేవి; 


యనావంయా దుయడటినల (యట 3రిగ్రడియ ” 
చిగ్గిరింళై వ న్ధధిప్తులు సే గృదేకై నీషగజపాళంద్‌ (క శీ ద్‌ల్టడయి 
కడ స్టన్‌ /॥ అసం గ స్‌ న్నీ రం ఎడల యయ 
అగడేల నేనేవు ఆసలేల దాంచేవు 
తగు మీకిద్దరికిని తలంచుకోరాదా .' ఎవ్వ। 


పచ్చిదేరె కళలు బలువాయశీ'దెమికము త 


ఇ రచ్చ కెక్కె విన్నపాలు 'డక్షుభ్రిక్కిన్ట్యైడ్‌డ యక్‌డిలడ ఉటుడ 
॥ 6 జ్లజోగచ్చి యెంత షెవట్తోన జైటోలిట్టుడపపు ౧ చియంపడ్త 


. హెచ్చుంగుందు లేదు ఘ్‌కు సనయ(గరాదా 1 ఎవ్వు | 
ఈంటిడి, డయటయ క్‌ అడ్‌ ఆశ జో 


తారుకాణాయ( జూపులు శ్రీతిగనెయాయ్యహాయు ౯ తగయి 
మేరతో నీపొర్హద్చు ప డయ రిడగత 


॥ యట గ [మూరీతి శ్రీవేంక షేజ్హ్వ్య్య్లూ గుళ్ళు కెట్లు మానే ష్ట్ర్యగ్లిబృజ 


యారసములేదు మీకు "సభ ముండరాదా ॥ ఎవ్య ॥ 871 
క2దంఆ క్‌జజ్ఞులు దదకియలా సటడ ము? . 


కుయ్‌ మధి అరలు డడ యడ 
థఉడే డతిచింిన్నొరిత్తాట్టు డొంలడొజ ఎద్యీటటి 
ఇ యస్టైన్చరే య త గాకుళొళైకళష్టాణికి గోళ్లీతపీగంర్వాయ! 


 యేపున జాణతనాలు 'యింతేసి నేర్చితివి + పల్లవి | 


పష్టదాడిలద్రాఅ కడు ఆ శ్రీ శ్‌ 


వ్‌ 


శృంగార్డ కవ్రభ్యీకనక భా యు ఇరియడడాత్‌ శ్రి 


ప్రియురాలనై నీకు పెక్కడనేవంల ేత్సయండ. జగుల ణ్‌ఆకే 
నయగాణిళూూ టల్లాడిగ న్డత్రిచేవుదీ ఏ టడ్‌ కండి క్రీం లయ 
| 88బయ్మకాివా (డవనిఃకడఃతిలతంవిర్రపో (6పిడే కాటఆత 


నియతితో సరివచ్చె సీగుణములెల్ల ను. ॥ బాపు ॥ 


అచ్చలాన నే నీకు నాలన్రై వుండడిగగు 
యచ్చ కము లెల్లా( 


తచ్చనళౌండవని' గుల్ల ల న్నిన్మాడ్డుముర్తు యజయడే తపెఢీ 


+ క్యా దారుకాణలు వహిన నీసుద్దులు ॥ బాపు॥ 
6 ౭ పొళయలజియడ ఇండొక్‌రీ దలు 


'మేక్రకాన నేనిన్ను యెలమిళ్హ “సూరత లాలు చే నంరిదియి 
కాకరితనాల. ద్హి నిడు రేప ఆంద డాగ్‌ డదటియచప్‌ 


,నమ్తేకలవాండవని ముజ్ర త్తు ర్తు్షీ మ్రేక్త మేళ యడయెడ్డే ద్‌దిక 


శీలతో నీడువచ్చె సొరిదీ సీకల్‌లు 1 బాపు॥ 882 
ల “తాళి దిపింగత్టేడే ఎత్రకోలి8 


పంపుట వం. యంలి 
ఉడాంటోయి 55 అకిటండ బెగెలళ 


| ద్దిలడీ గుటులడ్‌ 
విన్దోపీంచ రే పతికి వెలందుకారే' ద్‌గడి ల్‌ ద్‌ , 


సన్నయెరింగితే దానే ల వ సు పటా 


"నట్టనడుము స ట్‌ స, న చ. ర్త 
ట్ట ట్ట జై నవాండు టల కన . 
'జట్టిగొన పెపైని సంతసించుంగాక న విన్న ॥ 
, కడుజాణ(డైనవాండు కదిమితేశత్రసా 
తడయక పిలిచి . యాదరితయా్ఞాజైడ యడీ శియ8ి యత్వడిండ్‌ 
॥ డోర్లుమ్లుడి _వంతగా౭డుంస్లరైలతటతోనానుం ల య్‌క్యదయి.. 
వీడువనిరతులకు వేగిరించుంగాక ॥ విన్న ॥ 


స్‌ నే సియైల్ల బ్లుం, చేను 22 టుడనండరఃచి 


ద్ధి 


ప. "ల్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వలచినయట్టివాండు వాసులెల్లా నెంచునా 
కలసి కొంగిట నించి క్రై “కొను. గాక 
యొలమి థీ పేంక పే. డీతం డిక్లై నన్ను6 గూడె 
తలంపె పెల్లా త్‌ కయుయం గాక ॥ విన్న ॥ 881 


పాడి. 


ఊరకుండవయ్య నాకు నొక్కమనసాయ్య: 


ధీరత నీగుణము సోదించినదే కొదా ॥ పల్లవి ॥ 


సుదతి నీకేమైనా చుట్టముగాదా తల్లి 
యెదిరించి మాటాడితే నేమాయను 
వుదుటున నన్ను నెంత 'వొడంబరచవచ్చేవు 
$దిసి నీమనసు నే, గన్న దేకాదా 1 ఊర ॥ 


(తి యెప్పుడు నీపొరుగింటిదే కాదా 

మెలమి నిక్కిచూచితే నేమాయను 

"లగొన నిందుకేల కారణాలు దెలిపేవు 

నిలయ?గ నీసుద్ది నే విన్నదే కాదా ॥ ఊర ॥ 
? నీ శెప్పుడును వావి సీవదినే గాడా 

మెనసి నేసవెట్టితే నేమాయను 

1నుపై శ్రీ వేంక పేళ నన్ను నమ్మించి కూడితి 

నకి నీవోజ తెలిసినదే కాదా. ॥ ఊర॥ 882 


రామ్మక్రియ 


)తిమి తొలుతే నీమేకులెల్లాను నీ 
ఎచ్చకమే చాలదా యింపులు వుట్టించను 


॥పలవి ॥ 
యి 


శృంగార సంకీర్తనలు 


తీపులు వుట్టించ నీతియ్యనిమోవే చాలదా 
మాపురేప్ప6 జెలులకు మంతనానను 
కోప్పున నాటలు చూప కొనచూపులే కావా 
యేపొద్దు నాసలు చూపి యెలయించను 


గొరటై వలపించ సీ కొనగోరే చాలదా 
సరికిబేసికిని జవరాండ్లకు 
సిరుల నేసలు చల్ల చిరునవ్వులే కావా 
తెరలోనిరతులను తీగెలువారించను 


కడువేడుకలు రేంచ కౌంగి లిదే చాలదా 
అడరినమావంటిఅతివలకు 
బడినె (శ్రీవేంక పేళ పలునీసుద్దులే కావా 
వుడివోనిరతులను వోలలాడించ6గను 


రేవ 865 సాళంగనాట 


జొనయ్యా మంచివాండ వన్నిటా నీవు 
యీనవ్వులవంక నీకు నేమి గూడె నిపుడు 


తచ్చనకాండవై నీవు తరుణుల నెగపోసి 
అచ్చలాన యెచ్చుగుండు లాడుమనేవు 
ఇచ్చకురాండ్లు నీకు నిద్దరు సరేకాదా 
కచ్చు పెట్టి యిందు నేమిగట్టుకొనే వివుడు 


వినోదకాండవై నీవు వీరి వారి సన్న నేసి 
'పెనంగులాటకు. బెట్టి పెచ్చు రేంచేవు 
యెనయ నీ కీపెనాపె నితవరులే కారా 


పనివడి యిందు నెంతఫల మబట్చె నీకు 
౪3% 18-౯49! " 


న! 


॥ మెచ్చి ॥ 


॥ మెచ్చి॥ 


4 మెచ్చి ॥ ! 


+ సలవి ॥ 
ళు 


1బొన ॥ 


॥టొన ॥ 


వ్‌! భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెమ్మెకోండవై్వై నీవు యిరుమేలా నిడుకొని 
వుమ్మడి( గాంగిటం గూడీ వుబ్బించేవు 
కమ్మి యక్కచెలై6 శ్లు గారా (శ్రీవేంక కేళ 


సమ్మతి నీ కెటువంటిచవివుళ్తై నిపుడు ॥ బొన॥ 8084 
సామంతం 
ఆనతీవయ్యా నాకు నది వినవేడుకయ్యి 
సోనగా౭ గురిసీ నీమై సొరిది. బెంజెమట ॥ పల్లవి ॥ 


పొట్టంబొరుగున నీవు పొందులు నేనేయందుకు 
నెట్టన నే నవ్వినదే నెపషమాయను 
ఇస్టై గుట్టుననుండితే 'నేమనంగలవా6డవు 
పుట్టిపడీ వలపులవు ద్యే(ద్యో౭)గాలెల్లను ॥ ఆన ॥ 


సిరులనాపై నీవు నేసలు వెస్టేయందుకు 
సరసము నే నాడుపే సందాయను 
తెరలో నుండితే నెట్టు ద్రిష్టించంగలవా(డవు 
- నెరిగిని యదడియాస్మప్రియము లన్నియును ॥ ఆన ॥ 


మలయుచు నీవు నన్ను మన్నించేయందుకు 
సొలసి నేం గూడినదే చొప్పాయను 
తలవంచితే నెవ్వరిః దడవంగలవాండవు " 
- మొలచీ శ్రీషేంకపేశ మోహనములెల్ల ను ॥ ఆన ॥ 885 


వేళావళి 
వేగి లేచి నేనేదెల్లా వెలందులతోడిపొందే. 
ఆగగపుతలపో*త 'లా(ప నెట్టు వచ్చును ॥ పల్లవి ॥ 


.. శృంగార సంకీర్తనలు 


ఆసోదాన జవరాలు ఆపొద్దటనుండియును 
'వేసరక చేసీని విన్నపములు 


208 


వా(వ్రాలసుకో పొస్తకాన నివ్వల మజవకుండాను 


యేసుద్దులకై నాను యొచ్చరిక వలెను 
(క. 


సారె సారె నీదేవులు సముకాననే వుండి 
వూరటలేక చేసీని వూడిగములు 
గారవించి రేపటికి కణంజాలనిండా బెట్టు 
"దారదఫ్పకుండా( గొంత దాంపిరికము వలెను 

తొలంగక' పెండ్రికూంతురు నిన్ను. గలయుచు 
గిలిగింపుచు. బెంచీ కాంగిట రతులు _ 
యెలమి శ్రీ వేంక కేళ యేలితివి నన్ను నిశ్రై 
నెలకొన్ననవ్వులకు చేరుపులు 'వలెను 


శ్రీరాగం 
దయ. జూచి రక్షించేదే తగవు నీకు 
'ప్రియములు చెప్పంగాను పెనంగంగనేంటికి 


జంకెన లెంతచూపినా చలమెంత సాదించినా 
అంకెల' నీచేపట్టినఆంటదే కదా 
_వుంకువం బెండ్లాడితివి వూడిగము గె కొంటివి 
వ బింక మెంత న్వైపినా పిన్నదే ఫట 
వెక్కసాలెన్నాడినాను వేమారు సొలసినాను 
మిక్కిలి నీవు మన్నించేమేనదే కదా 


పక్కన నవ్వితి విశ్హై బాసలెల్లా నిచ్చితివి 
. చొక్కా. యెంత మీరినా జోడుదే కదా 


1. . పున్తకానకు వ్యావహారికరూవము ? 


॥॥ వేగి || 


॥ వేగి 


॥ వేగి ॥ 086 


॥ పలవి 4॥ 
ఉం 


॥। దయ | 


* దయం ౫ 


260 థ్రీ తాళ్లపాక అన్నమాగార్యుల 


పెపై నెంతగొసరినా నంతా లెట్టు నొడిగినా 
యేపొద్దు నిన్ను6. బాయనిఇంటిదే కదా 
రాంపుగా (శ్రీ వేంకకేళ రమణి నేలితి విశై 
యేపనులు చెప్పినా నీయింపుదే కదా 


'దేసాళం 


ఏంకరీని మిమ్ము(6 జూచి ఇదెవ్వరోయి 
తాంకించీ. దనచన్నుల దా నెన్వరోయి 


దేవులు నీవును నిక్హే తెరవేసుకుండంగాను 
యీవల తొంగి చూచీని ఇదెవ్వరోయి 
వవులదండలు మీరు పూంచి వేసుకోంగాను 
ళావి మూరుకొనవచ్చీ. దా నెవ్వరోయి 


చెప్పరానిమాటలెల్లా చేరి మీరాడుకొనంగా 
యిప్పుడే పొంచులు వినీ నిదెవ్వరోయి 
విప్పుచు సురటి మీరు వేమారు విసరుకో6గా 
దప్పి దేరీ నడుమను తా నెవ్వరోయి 


కలసి మీరిద్దరును కాంగిటనే కూడంగాను 
యెలుంగెతత్తి పాటివాడీ నిదెవ్వరోయి 
అలరి (శ్రీ వేంక కేశ అజ్టై నన్ను నేలితివి 
తలంపించీ రతులెల్లా, దా నెన్వరోయి 


హిందోళం 
“తడచ్‌య్య సరిగా నీ వాపెతో వసంతము 
వేడుక నవ్వులలోనివెన్నెల వసంతము 


॥ దయ(౬॥ 087 


॥;పలవి॥ 
న. 


॥ ఏంక ॥ 


॥ ఏంక ॥ 


1 ఏంక॥ 888 


శృంగార సంకీర్తనలు 


యెడయక నీమీ6ద నింతి కొనచూపుల 
వడి. జల్లీ వలపృలవసంతము 
వుడుకు(జెమటల'నే వూర్చి కొనగోరం జిమ్మీ 
కొడిసాగ బుజటకొమ్ములవసంతము 


గొరబై నమాటలు కుమ్మరించి కుమ్మరించీ 
వరుస. జిరుసిగ్గులవసంతము 
సౌర్‌ది సరసముల6 జూపి మోపి పెనంగుచు 
సరుగ జాంచీ గుబ్బచన్నులవసంతము 


పొంచి పొంచి కలయుచు బుసకొట్టునేంతలనే 
వంచీ కౌంగిటిరతుల వసంతము 
యెంచి (శ్రీవేంక పేళ నన్నేలితివి ఆకె నీపయి 
నించీ( గలయికలనే నెయ్యపువసంతము 


రేకు 866 మాళవీ 


మగవాండు వలచికేను మగువలజాడ లిజై 
అగడుగానేల అడియాసల. బెళ్టేవే 


ఇచ్చకముతోడ. బతి ఇంటికి€ బిలువంగాను 
పెచ్చురేంగి నీవేల సెనంగేవే - 


చ 


॥ ఆడ ॥ 


1 ఆడ ॥ 


॥ ఆడ ॥ 1809 


॥ పల్రవి ॥ 
ఉం 


కచ్చు పెట్టి రతులకు( గాచుకుండితి నిం(విందా6(కా 


తెచ్చుక్నోలె యేల తరితీప్ల నేనేవే 


ననుపు చూపి యతడు నవ్వులు నవ్వ(గాను 
గునియుచు( దలవంచుకొననే.టికే 
చొనర( గానుకలు నీవొసంగితి విందాకా 
పనివూని నీవెంత బయలీ(దించేవే 


॥మగ ॥ 


॥1మగ ॥ 


టో ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీవేంక పేళుండు చేరి నిన్నుం గూడంగాను 
, చేవదేర నీవేల సిగ్గువడేవే 
_యీవల నన్నితండే యేలి మన్నించినాండు 


భావ మెణి(గి(కనేల (భమయించేవే “మగ ॥ 800. 
1 దేశాక్సి 
చెప్సినకెలా6 జేసి చేకొని మన్సి ంచుంగాక 
ఏగదాన్‌ ప 
వొప్పుగ నీపొందు మాని వూరకుండ(గల(డా ॥ పల్లవి ॥ 


కామించి సీపై వలపుగలిగినరమణు(డు 
యేమే సీమాటకు యెదురాడీనా 
గోమున నీరాకలే కోరుక వుండె నిందా6కా 
భామరో యీవేళను పరాకు నేసీనా 4 చెప్పి ॥ 


పలుమారు నీకును బాసలిచ్చినవిభుండు 
తలంచుకొనక యిశ్హై 'తక్కించీనా " 
యెలమి నీకౌ6గిటికి యెదురుచూబె నిందా6కా 
తలకొని యేలు(గాక తా మరచీనా చెప్పి ॥ 


చి త్తగించి నీపాలిటి(శ్రీ వేంక పేశుండు 
కొత్తగా థోగించుంగాక గుట్టు చూపీనా 
బత్తినేసి బాగాలిచ్చె స్ట 
హత్తి రతి( జొక్కిచు(గా. కారడిబెట్టినా 1చెప్పి॥ 801 


బొళి. 


నేసవెట్టి పెండ్లాడినచెలియ నేను. 
వేసరక సీవెంత 'వేంయకొనేవయ్యా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీ_ర్తనలు-, 


పెపై( జన్నులమి(దిపయ్య దేల తీ నేవు 
రాపుగా నొండొకటితో రాసీనవి 


'మోపులుగా జవ్వనము మూటగట్టుకున్నదాన 


చూపెట్లుక మమ్ము నెంత సోదించేవయ్యా 
ట్‌ 


చెలరే6గి ఇెలరేంగి చేతులేల పశ్హువు 
చలివాసి' తీగెలుసాగీనవి 
మెలుపుంగాంగిటి కివే మీందెత్తు కున్నదాన 
'పెలుచు(జేంతల నేల పెనంగాడేవయ్యా 


అం(అంబిడనె నాపిరుందుల కాసలేల నేనేపు 
బండికండ్రవలెనే బలుము లవి 
నిండుక (శ్రీ వేంక కేశ నీ సొమ్ములు నేసితి 
దుండగపురతి నెంత దొమ్మి నేనేవయ్యా 


_ ముఖారి 
కంటి నీమనసు నేను కడమలేనివాండవు 
అంటి ముట్టి పెనంగేవు అలపు లేదెపుడు 


యెంతయనా మన్నింతువు ఇటు సీకు. వలచిన. 
కాంతలను మొగమోట గాదనలదోవు 
పంతములె నా నిత్తువు ఐ తిసేసినవారికి 
నూ. లలల అల 
చెంత బెండ్లి కొడుకవై సిగ్గువడ 'వెప్పడు 


చెప్పినట్టు నేతువు చెలిమిక త్తెలకును 
వుప్పతిల్లు నేస్తమున నోపననవు 
బ్‌ో అలి ఉం 
కుప్పళింతుపు ప్రియము కూటమిగలవారికి 
చిప్పిలు మేలువాండవై 'సిగ్గువడ, విపుడు 


268 


॥ నేస ॥ 


(1 "నేస ॥ 


॥ నేస ॥ 892 


. (1 పలవి ॥ 
జ్య 


॥ కంటి ॥ 


కంటి ॥ 


2604 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


కందువల(౬ గూడుదువు కామించినమావంటి __ 
ఇందుముఖుల మేలాన నీడే ర్తువు 
ఇందరిలో (శ్రీ వేంకటేశ నన్ను నేలితివి' 
చెందినతమకముల సిగ్గువడ 'వెపుడు 


బౌళి 
ఏకరాజ్య మయ్య నీకు నింపులాయ నిదే నాకు 
రాకవెన్నెలలు వచ్చె రావయ్య లోనికి 


విచ్చనవిడాయ నీకు వేడుకలెల్లాః జెల్లె. 
పచ్చిదేరి నామోవి ఫలమం దెను 


కచ్చుపెట్టి నెచ్చెలులు కందువ( బొందు సేసిరి 
ట్ట నెచె 


రచ్చల నిండె వలపు రావయ్య లోనికి 


నవ్వులు నిజములాయ నారుకొనెం బంతములు 
ఇవ్వల నాజన్వనము యీడుజోడాయ 
వువ్విట్లారె మనసులు వొద్దిక( బెండ్రి నేనె 
_రవ్వనేనె. దమకము రావయ్య లోనికి 


కతలాయ నీమాటలు కా6పురము సతమాయ 
తతి( గూడే నాకూటమి తనివిచ్చెను 


యితవై (శ్రీ వేంక పేశ యింపులు పొత్తుగలనె 


రతు లిస్టై వొనగూడె రావయ్య లోనికి. 


తోండి 
తరుణులసహజాలు తలంచుకో వోయి నీవు 
సరనుండవు బుద్దు లిచ్చట నేము చెప్పేమా 


॥ కంటి ॥ 880 
॥॥ పల్లవి ॥ 

॥ ఏక్ర ॥ 

॥ ఏక ॥ 

॥ ఏక ॥ 304 


*“ పల్రవి॥ 


శృంగార సంకీర్తనలు లికిగ్‌ 


ఆసలంబెట్టుదురు అజ్హై లోనయినదా6కా 
వాసుల మీరుదురు వలచితేను 
బేసబెల్లిచేతల6 బెనంగుదు రేడనై నా 
బాసలు గొందురు తము( బాయకుండాను ॥తరు॥ 


కాంపురాలు నేతురు కాణొచయినదా(కా 

తీపులబెట్టుదురు దిక్కుచూచితే 

మాపు రేపు( బైకొందురు మనసు నమ్మికలకు 

రాంపుగా నవ్వుదురశ్హై రతుల కొరకును ॥ తరు ॥ 
పచ్చిగా( జెనకుదురు పరాకు మానినదా(కా. 

"తచ్చనలు 'నేతురు తగిలితేను 

ఇచ్చట శ్రీ వేంక కేశ ఇటు నన్ను6 గూడితివి . 


ఇచ్చకపుసతులు తా మెదుర్రై కలతురు ॥తరు॥ 885 
రేకు 887. సామంతం 
మొక్కవే చెలువునికి ముమ్మాటికి 
వెక్కసమెతే సిగులు *వెలులె నిగుడును ఇ పలవి 4 
నూ. రి ఉండరా లాం 


పంతమాడవలెనా పతితోడ సతికిని 
వంతుకు( (బియము చెప్పవలె6గాక 
దొంతులు పేరుచంటోతే తుదకెక్కు.( జలములు 
సంతోసించితే వలపు చవులైై నిలుచును ॥ మొక్క ॥ 


బిగియంగవలెనా పెన(గేటివిభునితో 
జిగిమించ నూడిగాలు నేయుట గాక 
చిగిరింపించంగ(టోతే చిమ్మి రేంగును మంకులు 
_నగితే మచ్చిక్రలతో నాటుకొను మనసు _ _ ॥ మొక్క & 


1. వెలువకు రూపొంతరమా? 


268 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుటుచూపవలెనా కోరి (శ్రీ వేంకకేశుతో 
ఇచ్లై కలయుకే యెన్నికగాక 
రట్టు నేయంటో తే రతులిశ్లై పెచ్చుపెరుగు 
చుట్టరికమున నుంకే సులభమౌ భోగము ; మొక్క ॥ 894 


ఆహిరి 
పతిం బాసి విరహానం బడనేలే 
మతిలో నున్నా(6 డతడు మక్కువ. దలంచవే '॥ పల్లవి ॥ 
పున్నమవెన్నెలలవే పూచినవనాలవిగో 
కన్నెరో నీవేల యింతకా6క6 బొందేవే 
పన్నీటియేరులు వారీ పచ్చకప్రము రాలీ ; 
వన్నెలతో నింత వసివాడు లే6టికే “1 పతిం॥ 


చలిగాలి విసరీని జడిముంచె మేఘము. 
అలయుచు దప్పింబడనదేలే నీవు 
మొలకపెరులు నిండె. బొదఠె వీసుకదిబ(బ్బ?)లు 


న. 


వలవంత నిపుడేల వడంబడేవే ॥ పతి(॥ 
గందవొడిదుమ్ము రే(గె కదినె విరులతావి 

అందముగనేల వుస్నురస్సురనే వే 

పొంచె (శ్రీవేంక పేకుండు పొంచి ఇంతలోనే వచ్చి 

విందు మోవితేనె, నెట్టు వెరగందేవే ॥ పతిం॥ 800? 


. లలిత 
ఎదురు మెచ్చ నీసుద్ధులేమి చెప్పేది 
కదిసి కొసరంగాను కాకు నేతురా' 4 పల్లవి॥ 


శృంగార నంకీర్తనలు విశ? 


యింతి నీవు మచ్చికతో నేకతములాడంగా6 బూ__ 
బంతింగొని వేసి యాకె పంతమాడెను 
చెంతనుండి నీవందుకు సిగ్గువడవలె0గాక 
బంతి నుండి నీవు నిమ్మ పంట 'వేతురా * ఎదు ॥ 


బడీనే మీరిద్దరును బాసలు చేసుకొోన6గ 
నడుమ బన్నీరు చల్లి నవ్వీ నాపె 
తడ(బడి నీ వందుకు తల వంచవలఠె. గాగ 
జడిగొని గందవాడి చల్ల (జొత్తురా ॥ ఎదు ॥ 


కమ్మి వొండొరులు మీరు కాగిలించుకొనంగాను 
దొమ్మి నాపె నిన్ను6 గూడీ తొక్కె6 బాదము 
యెంమ్మె(యెమ్మెఇతో నన్నేలే వందు కిచ్చగించవలెంగాక 
వుమ్మడి (శ్రీ వేంకమే/ వుర' మెక్కుకుందురా ॥ ఎదు॥ 806 


దేసాళం 


అవునే భాగ్యమంతురాల వైతివే నీవు 
వివరించి నీసుద్దు ఎ వింటిమే నేము 


తల౭పులో మెల6గేటితగినపతి గలితే 
వలపే ధనము గాదా వనితలకు 
యెలమి( జక్క6దనాన నిన్నిటాను మించితేను 
నిలువు నూరువండుట నిజము గాదా _॥ అవు ॥ 


సరవి సింగారాలతో జవ్వనము సతమైతే 

సురతమే సంపదగా సుదతులకు 

ఇరవ్వై ఇన్నిటాందన కేకచిత్తమైతేను 

వరుస వేయిటిపై జవ్వాదికొమ్ము గాదా ॥ అవు ॥ 
న్న అంతర్భావితణ్యంఠ మా? 


మ! శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తతితోడం గాలగిటం దగిలి పాయకుండితే 
రతియే సామ్రాజ్యము రమణులకు 
ఇతవై (శ్రీ వేంక పేశుండేలె నిన్ను నిట్టయితే 


మితిం గోటికిం బడగె మించెత్తుట గాదా ॥ అవు ॥ 808 
ఆహిరి 
వలచినవల పెల్లా వడి నీకే నెలవు 
వలెనని యెచ్చరించవలెనా ఇంకొను ॥ పల్లవి ॥ 


కన్నులయెదుట నీక€ గాచుకవున్నదానను 
విన్నవించవలెనా వేమారు నీకు 
చన్నులు మీ(దెత్తుక యాసలతోడ నున్నదాన 
వన్నెల( గానుకలియ్యవలెనా ఇంకాను ॥వల॥ 


అంది మోవితేనెలు నీకని దాంచుకున్నదాన 
విందుచెప్పవలెనా వింతగా నీకు 
పొంది నీపాదాలపై 6 జూపులు సలిపినదాన 
వందనములు నేయ6ంగవలెనా యింకాను_. ॥ వల॥ 


కలసి మెలసి నీకాంగిటిలో నున్నదాన 
తల(పించవలెనా తగవు నీకు 
వెలయ శ్రీ వేంకటేశ వేడుక్రై నయట్టిదాన 
వలనుగా గడునవ్వవనలెనా యింకాను ॥ వల॥400 


రామ[క్రియ 
ఏరుపడె నింతలోనే యిదివో నీనిజమెల్లూ 
వూరకే బుజ్జగింపుచు నొరనేవు గాక ॥ ప్లస్‌ ॥1 


శృంగార సంకీర్తనలు శ68 


అవునయ్య నీగుణాలు ఆడేమం'ే నెన్నిలేవు 
వువిదలు మొగమోట నున్నారుగాక 
తవిలి నవ్వుతా వచ్చి తారుకాణించుమనుచు 
కవిసి యేకతమున గది మేవుగాక “ఏరు! 


మేలయ్య మచ్చములు నీమేనం జూప నెన్నిలేవు 
కోల గాచి పందెమాడ. గొంకేరు గాక 
వేలం జూపి యిన్హై వెల్లవిరిగాం జేయమనుచు' 
జేలకొంగంటుచు నన్ను. జెనకేవు గాక "4 ఏరు ॥ 


కానీవయ్య రతులు వింగడించంగ నెన్నిలేవు 
ఆనందించి నివ్వెరగు లందేరుగాక 
మోనాన శ్రీ వేంకటేశ మొక్కుచు మెచ్చు మనుచు 


గోనాలగొందుల. నన్ను గూడేవు గాక. ॥ ఏరు ॥ 401 
రేకు 868 ఖైరవి 
ననిచి నీమాటలు నమ్మితి నేను 
“ ఇెనకనేమిటికి నీచిత్తము నాభాగ్యము ఇ పల్లవి ॥ 


మెంచిచూచికే గోరిక లెంక్రైనా. గలవు 

అంచె. గడువలచినయట్టివారికి 

పెంచి నాతమకము పిక్కటిల్లె," యీమనసు”" 
 చించిచెప్పరాదు నీ చిత్తము నాభాగ్యము 1నని॥ 


. నేయించుకొంటజ బాసలు చేటలకొల(ల/౫)దులు 
చాయల( బొందులు నేనేసరసులకు 
'పాయరానిజన్వనము 'పట్టరాదు కానికెగా - 
చేయెత్తి మొక్కేను నీచిత్తము నాభాగ్యము ' ' ॥నవి॥ 


270. . థ్రీ శాళ్ల్షపాక అన్నమాచాయథ్యల 


కుమ్మరించితే రతులు కోటానంగోట్లు 
నెమ్మనము 'గలసిన నీకు నాకును 
ఇమ్ముల శ్రీ వేంక పేక ఇంక నీపై సిగ్గు గొంత 


చిమ్మరాదు సారెకు సీచిత్తము నాభాగ్యము ॥ వని ॥ 402 
పొడి 
కంటిని మన్ననలెల్లా( గడపరాయ మొల__ 
గంట లెంతవోయించేవు కడపరాయ 1 పల్లవి ॥ 


కప్పుర మీంగదవోయి కడపరాయ మోవి- 
కప్పు లేల రేంచేవు కడపరాయ 
కస్పవోయి పచ్చడము కడపరాయ నీకు( 
' గప్పము నావలపుఎ కడపరాయ ॥ కంటి & 


గరిసించకు రతిః గడపరాయ నీ_ 
కరుణెల్లా నాసొమ్ము కడపరాయ 
_కరంగించకు మనసు కడపరాయ నాకు 
గ్‌రిడీ నీకాంగిలి కడపరాయ _ 4 కంటి॥ 


కలసి కౌంగిట నిన్హై కడపరాయ నన్ను 
గలికి. జేసితి వింత కడపరాయ 
కలకాలమును మాకు€ .గడపరాయ 
కలవు (శ్రీ వేంకటాద్రి కడపరాయా ॥ కంటి ॥ 400 


మాళవిగొళ 
ఎమ్మెలు మాముందర నీ వెంత చూసేవే. 
బొమ్మల జంకించి రతి. బొదిగేవు నీవు. 8 పల్ల వి ॥ 


శృంగార సంకీర్తనలు 


చనవరి వౌదువే సరిం బతిబుజముపై- 
నొనరఃగ6 జెయివేసుకుందానవు 
ననుపు గలదె నీకు నంటున నీతని నిక్తై 
కొనగోర. జెనకుచు. గొసరేవు నీవు. 


ర. 


1 ఎమ్మె ॥॥ 


చుట్టమ వౌదువె కాంతు. జొక్కించి మెడసంది స్‌ు 


వొట్టుక గడ్డ మానించుకుందానవు 


జట్టిగొంటివె యీతనిజంట6౬ బాదము పాదాన 


. మెట్టి బలిమి చూపుచు మేలములాదేవు 


దేవులవౌదువె నీవు తెప్పల: దేలంగం గూడి 
(శ్రీ వేంక కేశుపొ త్తునం .జెలరేంగేవు 
తావుకొంటివే నేం డితని నన్ను. బెండ్డి నేసి 
_ వేవేలువేడుకలతో వినోదాలాడేవ. 


గంభీరనాట 
ఎమ్మెలునేతులు నేండు యీ కెతోడనా 
యిమ్ముల సీసుద్దులు నే మెజ(గనివా 


ముచ్చమైనగుట్టుతోడి ముదికను ఇంతేసి.... 
పచ్చిదేర నవ్వేవు పంతమా నీకు 
అచ్చలాన సిగ్గువడేయా6టదానితో నింత_ 
పెచ్చువెరిగేది నీకు. బెద్దరికమా 


సాదుందనాన నిల్లాలె సంగడినే వుండ(గాను 

 వీదిలోనం జెనకేవు వేడుకా యిది. 
ఆదరించి ఇచ్చకములాడేదానితో నింత_ 
తోదోపులాడేది దొరతనమా 


॥ ఎమ్మె ॥1 


॥ ఎమ్మె. శ04 


1 పలవి॥ 
ల 


$॥ ఎమ్మె ॥1 


జ ఎమ్మె (1 


ల? థ్రీ తాళ్లపాక అన్నమాదార్యం 


' వొడికాననుండేటివువిదపయ్యద డీసి 
కడు6 జన్ను లం 'పేవు గర్వమా నీకు 
అడరి (శ్రీ వేంకటేశ అలమేలుమంగ గూడి 


జడిగొని మెచ్చేదే జాణతనమా ॥ ఎమ్మె ॥ 400 
కుంతలవరాళి 
ఎంత లేదు నీసుద్దు లేమిచెప్పేది 
వింతవానివలెనే నివ్వెరగం దేవు ॥ పల్లవి ॥ 


బలురాణివాసమై లోపలనే వున్నది గాక 
చలము సాదించెనా సతి నీతోను 
వెలినుండి నీవే వచ్చి వేండుకొనంగా వద్దనెనా 
అలరి యీడనుండే యాజడింబెప్టేవు ... | ఎంత ॥ 


యిల్లాలుగనక తొ నిలువను(నన్నది గాక 
కల్లరివని కొంకెనా కాంత నీతోను 
వొల్లనే నీవు వద్దం గూచుండంగా వద్దనెనా , 
వుల్లము దెలియ నీవు వొరసి చూచేవు .. ॥ ఏంత ॥ 


యిచ్చ సీదేవులుగన కెదుట జంకించె గాక 
మచ్చరమా అలమేలుమంగ నీతోను 
కొచ్చి శ్రీ వేంకకేశుండ కూడితివి వద్దనెనా. 
నకు నీలోనే నీవు మేకల. బెశ్టేవు ఎంత ॥ 406 


తెలుంగు కాంటోది. 
మగవాండ విన్నిటాను. మరిలేదు వెరప్పు. 
సౌగిని యేడం జూచినా చుట్టములే సీక్షు: . సపల్లవి॥ 


శృంగార సంకీర్తనలు లకి 


సలచనియెలుంగున( బాడీ నెవ్వతొ కాని 
కెలన నుండి ఆలకించేవు నీవు 
పిలిపించుకొనరాదా. ప్రియమైతే నీకడకు 
మలసి యీడానాడ మజంగేల నీకు. ॥మగ ॥ 


'పొరుగిరుగుల నుండి పొలసీ నెవ్వతొకాని 

సారిది నీమేడలెక్కి చూచేవు నీవు 

అరసి మాంటాడరాదా ఆస నీకు. గలితేను 

సిరులనవ్వుల వట్టిసిగ్గు లేల నీకు ॥ఖమగ॥ 
యిదివో సన్నలునేసీ నింటిలో నెవ్వతొకాని 

కదియ నూ.కించేవు కంమ్మ(కమ్మ టి నీవు 

అదన శ్రీ వేంకపేళశ అలమేలుమంగ నేను 


వదలక .కూడితివి వంతులేల నీక్షు ॥మగ॥ 407 
రేకు 860 - ఆహిరి 
చెలులాల యేమి నేతు6 జెస్ప6గదరె 
తలపోంతలే చిత్తము తడంబరచీని ॥ పల్లవి ॥ 


మాటాడునొకో పతి మనసిచ్చి వొకపరి, 
యీటునం జేతికి విడె మిచ్చునొకో 
గాంటపునాచన్ను లంటి కందువ€ జెనకునొకో 
వాటపునాకోరికలు వలల. బెట్టినే ' 1చెలు॥ 


' తస్పకచూచునొకో తతిగొని రమణుండు 
.కప్పురము నోరికిచ్చి కలసునొకో 
దప్పి దేర నవ్వు నవ్వి దండకు వచ్చునొకో 


చిప్పిలుందమకములు చిమ్మి రేంచీనే ॥చెలుఖ' 
ఇ₹4 182౯20 


0. ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


చెలగి మోవిచ్చునొాకో (శ్రీ వేంక కేశ్వరుండు 
అల మేల్మంగనై నన న్నలము నొకో 
కలపుకోలుగ ను(డి కతలు చెప్పునొకో 
. నలి నింతలోనె విచ్చేసి. నన్ను6 దానె కూడెనే ॥ చెలు॥ 40% 


, ముఖారి 
కొమ్మ సీచక్కందనము కోటి నేసును 
'టమ్ముల నీపతిథాగ్య 'మెంతని చె 'ప్పేదే 11 పల్లవి ॥ 


"నెలవి నవ్విననవ్వు చెక్కిట బెట్టినచెయ్యి 

చెలి నీమొగమ్వునకు సింగారమాయ 

తిలకించి చూచేచూప్ప తేనెగారేమోవిమాట 

కలిక్షితనాల కెల్లా కందువలై తోంచెను ॥ కొమ్మ ॥ 
మొనచన్నులకదలు మొగి. గమ్మలతళకు 

వనిత నీవయసుకు వన్నెవచ్చెను 

పొనుగులేంతసిగ్గులు బొమ్మముడిజం కెనలు 

వోనియాసలకు[ దగినగురుతులు ॥ కొమ్మ ॥ 


బలుపిరి(దులసొంప్పు పాదప్పమ ప్టైలరొద 
సన నీరతి కడియాలము.- 
చై వేంక్షపేశు, గలయునీచేతులగోళ్ల (_ . 
టై (శులు తారుకాణలు ॥ కొమ్మ ॥' 409 


సామంతం 
మాటలేల రావయక్లుమూ యింటికి 
॥ లుల్లా [యూటు వెట్టి కొసరితే నిందరును నగరా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు . 2/5 


కూర వండి కసవేరంగూడునా ని న్నననేల 
గోరగిరితే నేరౌను కూ చుండవయ్యా 
శేరలాను దోసిటాను నేసవెట్టి పెండ్లా వి 
అఆరజము సేయణలటోతే నందరును నగరా మాట ॥ 


మంచమెక్కి వావుతెంచ మరేల జంకించ నిన్ను 
కంచు. బెంచు' సరిగాదు ౩ కానీవయ్యా 
కొంచనేల 'యెంచనేల కుసుమాస్తుబారి( జిక్కి 
అంచెల. గాంతాళించితే నందరును నగరా 1 


నానంబెట్టితే గొడ్డలి నయమౌొనా బలిమే 
శేనమోవి తీవృగాదా తెలిచ న. 
నే నల మేల్మంగను నీవు (శీ (శ్రీ వేంక పే పేశళుండ_ 


వాన దోసి కూడితివి అందరును నగరా ।$మాట॥ 410 
రితిగొళ 
వేడుకయ్యి మీ యిద్దరి వినోదాలు( జూడ మాకు 
తోడనే మోవిపై గురుతులు నించరాదా ॥ పల్లవి ॥ 


బలిమి చూతము. గాని వతిచెక్కులమీంచట 
ములువా(డికొస గోరు మోవరాదా 
పలసి నీవ నవిమర్మ మెరులఏదు నందుపు 
కిలకిలన వ్వేఅట్టు గిలిగించరాదా ॥ వేడు ॥ 


యెట్టిదో నీచనప్లు:నే నెరింగేల గాని యకని 
దిట్టవై పచ్చితిట్లు తిట్టంగరాదా 
మిట్టిన మజాతతనములు గానవళ్ళీ( గాని 
గుట్టుతోడ పూబళితి. గాని ఎను ॥ చేదు ॥ 


వక థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మెచ్చెను నీపగటు యెమ్మెలకు శ్రీ వేంకయేశు 
యెొచ్చరికగా. బాదాన లచ్చించరాదా 
యిచ్చ నల మేల్మంగనయిననన్ను 6 గూడె నాత(_ 
డిచ్చకు(డై నిన్ను నేతె నెమ్మె చూపరాదా ॥వేడు; 411 


కాంటోది 


ఏమయ్య నీవు దొల్లి యెజ(గనితగవా 
చేముంచి మావిన్నపము చి త్తగింతువు గాక ॥ పల్లవి ॥ 
ఎ షి. 


నమ్మినట్టివారిని నగుంబాటు నేతురా 
నెమ్మది నందరిలో మన్నింతురు గాక 
సమ్మతించి వుండ(గాను జరపేవా వినోదాలు 
యిమ్ముల లాలించి కీర్తి 'కెక్కింతువు గాక ॥ ఏమ ॥ 


మరిగి కొల్చినవారి మంకుల6 జేయుదురా 
పొరి మంచిగుణాలు నేర్చుదురు గాక 
సరివలచినవారి. జలము సాదింతురా 
_ పరగ లోలో నొడంబరతురు గాక ॥ ఏమ ॥ 


కైవసమయినవారి( గాకునేయ. జెల్లునా 
నీవే యెరింగి కరుణింతువు గాక 
యీవేళ (శ్రీవేంక పేశ యీకె యలమేలుమంగ 
దేవులై నీకు మొక్క దీవింతురు గాక (ఏమ 112 


దేవగాంధారి 
తెలుసునో తెలియదో దిష్టుగ రమణుండ 
పిలుతుంజుమ్మీ కృసవెఫ్టేవని; కాని || పల్లవి ॥ 


శృంగార సంకీర్రనలు 277 క 


ముని వేళ్ల సోంక నీకు మొక్కుదు(ంజుమ్మీ నేను... 
కొనగోరు దాంకీనంటా.6 గొంకే6 గాని 
ననుపుచేసుక నీతో నవ్వుదు. జుమ్మీ ఇటై ్క 
వొనర౭ దగిలీనని వూరకుండితి. గాని. ॥ తెలు ॥ 


పచ్చిదేరం బెండ్లాడి పాదము దోక్కుదు( జుమ్మీ 
వొచ్చెమనేవని వూరకుందాన..గాని 
ముచ్చటదీర సీమోవి.చవిచూతు(జుమ్మీ 
ఇ మచ్చమం కేనని యనుమానించితి( గాని ॥ తెలు ॥ 


చెలరే6గి కతలెల్లా. జెప్పుదుసుమ్మీ యెవ్వతె6.- 
దలంచుకొందువో యని తక్కితిం గాని 
లలి (శ్రీ వేంకపేళ నే నలమేలుమంగను 


కలసిళి విందుకె నేం గానిమ్మంటి. గాని ॥తెలు॥ 410. 
రేకు 870 శంకరాభరణం 
గోవులం గాచి యలసీ గోవిందుండు 
గోవాళితనాలు నేసీ గోవిందుండు ॥ పల్లవి ॥ 


పొనుపుమీందట. దాను పవళించి వున్నవాడు 
గోనాలగొంది నిదె గోవిందుండు 
ఆనుక చేతులు చాంచీ నై చన్నులమీ6ద 
పూని యేడోనుండి వచ్చి ఖోగించీ గోవింధుండు ॥గోవు॥ 


బట్టబాయిట నింతుల బాదాలు విసుకుమనీ 
గుట్టు నేయ. డించుకంతా గోవిందుడు 
జట్టిగొని మోవితేనె సారెకు నియ్యంగ వచ్చి 
చుట్టమువలెనే వచ్చి సౌలసీ గోవిందుండు ॥ గోవు ॥ 


2/8 థ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


యెలమి( దెరవేసుక ఇద్దరి. గాంగిటం గూడీ 
కొలువులోపలనే గోవిందుండు 
వెలయ గొల్లెతలము వేడుకతో మమ్ము నేలె 
అలరిన(భ్రీ వేంకటాద్రి గోవిందుడు _ *గోవు॥ 414 


పాడి 
ఇంకనేల మరఠంగులు ఇన్నియు బాఇటంబడె 
సంకెలేక ఇంతలోనే చన్నులంటంగాను ॥ పల్లవి ॥ 


రవ్వలాయ నావలపు రామలెల్లా నెరింగిరి 
నవ్వు లీడనే నీవు నాతో నవ్వంగా 
జవ్వనులు తమలోన సన్నలు చేసుకొనిరి 
పువ్వులవాట్ల సీవు పొంచి వేయంగాను ॥ ఇంక ॥ 


పచ్చిదేరె నాషయసు పనులు వెల్లవిరాయ 

విచ్చనవిడిని నీవు విడెమియ్య.గా 

కచ్చుపెట్టి సవతులు కఢువెంగే లాడేరు 

మచ్చికల నీవు నాతో మాటలాడ60గాను ॥ ఇలఠ॥ 
తగులాయ నీకు నాకు తలపోంత లీడేర 

తగవుతో సీవు నన్ను దయఃంజూడం(గా 

మిగులా నాతోడివారు మెచ్చేరు (శ్రీవేంక కే3 

'మగండవై పలుమారు మన్నించ6గాను ॥1ఇంక॥ 11) 


స్‌ “బౌ? 
ఇందుకె నవ్వు వచ్చీ నిగివో మాకు | 
కందయవన నుండి తానేల కన్నుల మొక్కీఎని ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


శిల 
ముంగిట నుండి నీవు మోము దప్పకచూచితే 


అంగడినుండినచెలి యాసచేనెను 
ఇంగిత మెరి€గితేను ఇద్దరికి 6 దగవేకా 
సంగడినున్న యా కేల సరసమాడీని 


వము. 


॥ ఇందు ॥ 
గొరజుగా నీవు ఏధి గుజ్జము నెక్కి యాడితే 

పొరుగుననున్నయా కె పొందు గోరీని 

అరసితే నిద్దరికి నమరుంగాక్టియా "నేంతలు 

విరములుగో సేయాకేల వేడుకపడీని జ ఇందుణి 
అటి నిజ పానుపుకై నూరకె పవ్వళించితే 
'వెంటవచ్చేయాకె నిన్ను వెస గూడీని 


అంనే€ డెలు(6గా యదరి కందమౌొ (శ్రీ వేంక కేశ 
బ్రా (0 
యింది నిన్నేలితి వేదోయీకె తా మెచ్చీని ॥ ఇందు॥ 416 


'వేళావళి 
మునుండ నీనేరుప్టులం తనే దుందలోననే 


ఒనిమాలినవని పంతము లేలాచేవు 


॥ పల్లవి ॥ 
తరిమజ(€ఎన నుండే తేనెలమాటలాడీ 
| ఇరవై యెషట సంవ యెలయించునో 
అరుణి తరితీపులం వగుల:ఏంచేవా నీపు 
యెరవుల సీమనసు యెొట్లున్న [దో 


4 ఘను6 ॥ 
మోము వంచుకొని వృండే ముత్యపునవ్వులు నవ్వీ 


సాము సేసితే నీకెంత చవిరేంచునో 


గ 


మపిలాసములకు భమయకండేవా నీవు 
స్‌ముహి మ దెలియదు నెట్టుకొని వలపు 


ఆలె ఆలె 


8 ఘను6॥ 


280. థ్రీ కాశ్ల్రపాక అన్నమాచార్యుల 


కౌంగిలించుకొని వుండే కరంగించీ నిక్కువలు 


, మా(గినమోవి స్తే నీమర్మ 'మెటుంటునో 
| ని ట్ట 


చేంగదేరి యాపె నన్ను శ్రీ వేంక కేశ యేలితి 


'దాంగదు నీతమకము తతి చెప్ప6గొత్తలు 


భైరవి 
ఎడమాట లేమిటికి నెందా6€కాను 
బడివాయకుండరయ్య పడ€తియు' సీవును 


తెలియ నింతికి నీకు దేహములు రెండ్రెతే 
తలం పొక్క పే కాదా తగులైనది 
సిలిచితే మీకి(యిళ)ద్దరి పేరులు వేరులై తే 
వల పొక్క శే కాదా వర్ణింపను 


చక్కందనా లిద్దరికి సరికిబేసికి నై న్‌! 
చొక్కంజే నేపొందికలు జోడే కొవా, 
ఇక్కువై నఛూపులు యెదురుబడి నై శే 
యెక్కువతమకములు యీడ్రైనవే కావా 


-రడిమీసుద్దులు పెన్నుద్దులె వుండినాను 
యీరసములేనిరతి యేకమే కాదా 


యీరీతి (శ్రీ వేంక పేళ యెనసితి రీపె నివు 


అలు 
పోరచి మోవితీపులు పొత్తులవే వావా 


ముఖారి 
నవ్వవే నెలవులను నంటుతోడను 


4 ఘను6॥ 417 


1పలవి॥ 
టం 


॥ ఎడ్‌ ॥ 


1 ఎడ్‌ 4 


॥ ఎడ ॥ 118 


చిన్వనం దమకమునం జిమి(మ్మిల)రేంగ్‌ నితడు. 1 పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు లగి! 


రంతునేసి పతిని నేరము లెంతురటవే 
అంతరంగ మెటి(గినయా 6టదానవు 
వింతదానవా నీవు విడ మందుకొనవే 
దొంతర పియములెల్లా దొరలించీ' నితండు ॥ నవ్వ ॥ 


బలిమిని మగవాని బొసగొందురటవే 
అలరినచుట్టిరికపా(టదానవు 
లలి. బోరచిదానవా లాచి దండ6 గూచుండవే 
వెలలేని వేడుకలు వెదవెట్టీ నితండు ॥ నవ్వ ॥ 


(శ్రీ వేంక కేశ్వరుని సిగ్గవరతురటవే 
ఆవటించి కాంగిటిలో ఆంటదానవు 
వావి నెరవులదానవా మోవి చవిచూపవే 
చేవమీర వేండుకొని చెక్కునొక్కీ. నితండు ॥నవ్వ॥ 110 


నేకు 871 ముఖారి 
చణించవయ్య మమ్ము. గంభమురాయ 
పె రెదేవునికాలువ పెద్దంఛము రాయ 1 పలవి ॥ 
జ ళా 


కలవలనవ్వు దేరెల గంభమురాయ ఇంతి_ 
తలికితనాలు చూడు కంభమురాయ 
“లిమికాంఠత తొడెక్కె. గంభమురాయ నీపె6. 
రా 
గలువదండలు వేసె. గంభమురాయ ॥5కరు 


కనకపువన్నె మేనికంభమురాయ ఇంతి 
కనుంగవలనే మొక్కీ( గంభమురాయ 
ఘనుండ వన్నిటా .నీవు కంభమురాయ 
వనుకో వలపులెల్లా. గంభమురాయ ॥రరు ॥ 


వగల | థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కందర్చ్పకోటిరూప కంభమురాయ ఇంతి€. 
గందువల6 గూడితివి కంభమురాయ 
గంచ మిచ్చి నన్నేలికి కంభమురాయ. మేలు 
గందము శ్రీ వేంకటాద్రి కంభమురాయ' 


బౌళి 
నీవు నేసినచేంతలు నీవే తెలుసుకోరాదా 
కావరపుచలములు గాత నేసు. గాక 


పంతమాడ6దగదా సడంతి నీతోడుత 
వింతదానితో నీవు వెస నవ్వ(గా 
దోంతులె లైనవలపులు దొరతనా లెరుంగుగా 
బంతి. దగ వెంచమికి బచ్చి నేసుంగాక 


'జంకించ(6దగదా సకియకు నిన్ను6 జూచి 
పొంకముగ వింతవారిపొందు నేయంగా 
సంకెబేనితమకము సత్తువ లెరుంగునా 
లంకె పరాక్రైనందుకు లలి రేంచుగాక 


కొసరంగందగడా కొమ్మ ,శ్రి వేంక పేశుండ 
'వెస( బొరుగాపెం గూడి ' విందియ్యకో6గా 
ఎసగానిజవ్వనము వంచన చూచునా తను 


న ళ్ళ 


ఏసగికూడిన చేలు కిచ్చగించు(గాక 


ష్‌ 


స్ట 


పొడి 
* ఎప్పుడు వత్తువోయంటా యేదురుచూచె నీకు 
-కప్పరవిదెమ గక్కన నియ్యవయ్యా 


మెడలును: వదాన్వయమ తోకుదురుట లేదు, 


॥5కరు॥ 420 


॥పలవి॥ 
యం, 


॥ నీవు ॥ 


4 నీవు ॥ 


॥; నివు: 441 


॥ పల్లవి ॥ 


1. “విందియ్యంగా కోంగా?, 9. డీనిభవము అపాతరమణీయముగ మననున 


శృంగార సంకీర్తనలు 288 


బయలుపందిలివెప్లె పడ(తి నెన్సడు మను 
ప్రియమున నీపై నేసవెజ్టే నంటాను 
నయమునం- బచ్చతోరణము గ్టై. గరముల 
రయమున నింటి కిజ్టై రావయ్య నీవు ॥ ఎప్పు ॥ 


పొందై నకుచములను బూజగుండలు దెచ్చె 
అందముగ. గాంగిలించేనంటా నిన్ను 
విందాయితము నేనె వేడుక (6 దనమోవిని 
కుందణ(న?) పుమంచము పై 6 గూచుండవయ్యా ॥ ఎప్పు ॥ 


తోరపుంబెండ్రి పీంటగా తొడలనే పొస6గించె 
ఆరసి రతి కొయితమంటాను నీకు . 
చేరి కూడితి వీకెను (శ్రీ వేంకకేళశుండ నేండు 


గారవించవయ్య ఇంక గనముగా సీవు ॥ ఎప్పు ॥ శనిని 
కొండమలహారి 
ఇల్లాలయినదాని కిది గురుతు 
చెలుబడి నాది నీచి తము నాభాగ్యము 1పల వి ॥ 
భు అణా _ నా 


సంతువెట్టుకొ. నీకు వలచినదానను 
పంతమాడవచ్చునా బలిమితోను _ 
చింతదీర సప్పుడు నీనేవలెల్లా. జేయంగాను 
చెంత నుంటి ఇ6కను నీచిత్తము నాధాగ్యము ॥ ఇల్లా 8 


యెనయ జవ్వనము మీదెత్తుకున్న దానను 
'పేనంగంగవచ్చునా బింకాన నీతో 
మనసిచ్చి యెప్పుడు నీమాటలోనిదాననై. 
చెనక6గా నింక సీచిత్తము. సాభాగ్యము ॥ ఇల్లా 11 


క్రి . భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దిట్టతనమున నీకు దేవులనై నదానను 
రట్టు నేయవచ్చునా యిట్టి నీతోను 
ఇట్టె (శ్రీ వేంక వేళ యనసిత్తివి: నీవు రా6గా 


చిట్టకము లేలిక స్‌చిత్త త్రము నాభాగ్యము ॥ ఇల్లా ॥ శల్లిల 
రామక్రియ 
తానే -తేరీంగాని తరవాతిపనులెల్లా 
మోనముతోడుతనే మోము చూప్పమనవే | పల్లవి ॥ 


సరసమాడ(గా6 దన్ను సమ్మతి. జేకొందు6 గాక. 
గరిమలం బెనంగుచు. గాదనేనా, 
మరిగితి నెన్నిమాట లాడించీనే 
మురిపెపుంజూపులను మోము చూపు మనవే ॥ తానే ॥ 


నగపులు నగంగాను నంటున మొక్కుదు. గాక 
వెగటులు వచరించ వింతదాననా 
అగడున నెంతేసియాసలు రేంచీనే 
మొగి విచ్చక మన్నించి మోము చూపుమనవే ॥ తానే ॥ 


మాటలు తానాడంగాను మక్కువ గూడుదుం గాక 
చీటికిమాటికి గొచ్చి సిగ్గురేచేనా _ 
'యీటున శ్రీ వేంక పేళుండేలె. గతలేమిటికే 
మూటవలపుల నాకు మోము చూస్పమనవే ॥తానే॥ 124 


నట్టనారాయణి 
ఎంత యిచ్చకురాలో క చెసే బ్పది 
బంతినే నీ3ెైరుకగా పాటవాడీ నొకతె ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు . 286 


యెన్నికతో నాకె నీవూ నేకతమాడంగాను 
కన్నులనే సన్న నేసీ కొంత యొకతె 
వెన్నెలబయట మీరు వేడుకలు జరుప(గా_ 
నున్నతితో నీపైె6 బువ్వుల వేసీ నాకతె ॥ ఎంత 4 


,గుట్టున నీ వాకెవద్దం గూచుండంగా నెచ్చరించి 
అట్టుగా ( జన్నులనే జజసీ నొకతె 
' పష్టైెమంచముమీంద బాగాలు మీ రందుకోంగా 
చుట్టుక నిన్నెలయించి చూచీ నొకతె 1 ఎంత ॥ 


పచ్చిగా నీ వాకెం గూడి పరవశమై చొక్కంగా 
కుచ్చి నిన్ను గోర నూ.ది కూడె నొకతె 
మెచ్చి శ్రీ వేంకపేకుండ మేడలో మీరుండంగాను 
తచ్చి ఛాసలు గొని ముందర నున్న దొకతె ॥ ఎంత॥ 425 


రేకు 870 సాళంగం 
చిత్తగించవయ్య యీ సెచేంతలెల్లాను 
అవ ళం ళం 
గుత్తపురతులు చూడ కొత్తలాయ నిప్పుడు ॥1 సల్లవి $| 


'నెలవుల నగవులు చిప్పిలులేంతసిగ్గులు 
మొలకవలపు నీపై ముంచీ. జెలి 
పిలుపులకొసరులు పెన6గేటిసరసాలు 
సలుమారు నీమీ6ంద6: బఐబచేరించీని' . ॥చెత్త॥ 


బొమ్మముడిజం కెనలు పొద్దువోనిఅలపులు 
చిమ్ములకనుచూపులు చిలికీ. జెలియ 
వృమ్మగిలుకోరికలు వుసురసురుంగాంకలు 
కుమ్మరించి నీయెడుట కుపష్పలువోసీని ॥చిత్త॥, 


వ60 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సన్నలతో మాటలు జవళిఅడియాసలు 
వన్నెలుగా నీమీ6ద వంచీ. జెలి 
యెన్నంగ శ్రీ వేంక పేశ యెనసితి వింతలోనె 


౪... శ్రన్నె వేడుకలు నీకు. గానుక వట్టీని చిత్త ॥ 426 
నాట 
చండి నేసి పెనంగకు సతమౌొ నిశ్టై 
నిండుక వుండినదే నేరుపువో చెలియా ॥ పల్లవి ॥ 


తారుకాణగా6గ నాతనికి విన్నవించవే 
వూరకుండినా అది వొడంబడ్డప్టే 
వోరలేక నేరుపున నొడ(బరచవే చేరి 
గారవించి చొచినాను కై కొన్న క్లే ॥ చండి ॥ 


కొలువులో నాతని. గూరిములు గొసరవే 
తెలిసి నవ్వినా సమ్మతించినయక్తే 
సలుమారు సేరుకొని బత్తితోడ6 బిలువవే 
యెలమి నూ.కొనినాను ఇయ్యకొన్నయన్హే ॥ చండి 


(శ్రీ వేంక'కేశ్వరుని చేతికి6 గానుకియ్య వే 
వావిరి నందుకొనినా వచ్చినయ్టే 
యీవేశ నన్ను. గూడె యీడకుం దానె విచ్చేసి 
వావులు చెప్పించుకోవే వలచినయ పే చండి ॥ 42, 


కన్నడగాళ 
ఇన్నియు నీకు నేరిపె నీశండే కదే 
1 * శి కన్నెతనము వెలసె. గాంగిలించంగాను , పల్లవి ॥ 


శృంగార సంకీర్తనల 


శరనేల వంచేవే సిగ్గులేల ససెంచేచే 
సిరులనవ్వుతో. నే 'నేసవెట్టంగా 
తెర యేల వేనేవే గురులేల వా(వ్రా) నేవే 
పొరిల. బువ్వులు ముడిచి పూజించ6గాను 


గొట్టులేల పె 'స్టేవే పూర కేల తిస్టేవే 
బట్టిగాని కండు చన్నులంటంగా 

గుట్టలేల సె 'ప్టేవే కొసరేల కలపేవే 

చుట్టిరికాన నిన్నుం జ్‌ క్కించంగాను 


పాదమేల తొక్కేవే పెపె నేల మొక్కేేవే 
యీదెస శ్రీ వేంకయేశు. డేలుకోంగాను 
పోదులేల నెరపేవే పొందులెన్ని గరపేవే 
. ఆదిగొని నన్నేలి నీకప్పగించంగాను 


౮ మకక్రియి 
కంటివయ్య యీభాగ్యము కన్నులళుదల నేండు 
జంటమాటలు మోవుల చవులా ఇవి 


చెలరే6గి నవ్వేవు చెలికి వీడె మిచ్చేవు 
వలపులపెడరే(పువాడికా ఇది 
పిలిచేవు పేరుకొని ప్రియముటు చెప్పేవు. 
' తఈలపోంతమచ్చికల తగులా ఇది ' 


చనవాపె కొసగేవు సంగడినే కూచుండేవు 

మనసులు గలసినమర్మమా యిది'. 
మొనగోర సూందేవు ముచ్చటలు జరసపేవు 
- తనియనిజవ్వనమదములా. యివి" 


11 ఇన్ని 


(1 ఇన్ని 11 


॥ ఇన్ని ॥ 126 


॥ పలవి ॥ 
గం 4 


॥ కంటి ॥ 


౫ కంటి ॥ 


288 థ్రీ శాళ్లవాక అన్నమాచార్యుల 


కడుందమకించేవు కాంగిలించి కూడేవు 
జడియనిరతులలో చలమా యిది 
యెడనెడ శ్రీ వేంకపేశ నన్ను నేలితివి, 
గుడిగొన్న వేడుకలగురుతా యిది 


సౌరాష్ట్రం 
వివేకించుకొనవయ్యా వింతవింతలాగులు 
కవగూడినగుట్టిది గర్వానకా 


చెలిబొమ్మలజం కిన సింగారాన కింతేకార 
చలములు నీతోడ సాదించుటకా 
మొలచినచిరునవ్వు మురికేన కింతేకాక 
సొలసినకోపము చూప్పటకా 


అంగననివ్వెరగులు అణ(కువ కింతేకాక 
పంగించి నీతో సరిపంతమునకా 
ముంగిటినిట్టూర్చులు మోహమున కింతేకొక 
'వెంగెములు సీమై భావించి సోదించుటకా 


వనితచెనకులెల్లా నలపించుటక్క( గాక 
కినిసి ని న్నింతలోనే గెలుచుటకా 
యెననె నీకె శ్రీ వేంకపేశ సీచనవే కాక 
అనుంగురతుల ని న్నలయంచుటకా 


శంకరాభరణం 
బొనె భాగ్యవంతురాల వన్నిటా నీవు 
దీననే తలంపెల్లా! 'దెలినె మాకు 


౧) కంటి॥ 420 


1 సలవి ॥ 
ర 


॥వివే॥ 


॥ వివే॥ 


*4వివే॥ 400 


॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


చనవులు నెరసేవు సలిగెలు మెరనేవు 
గొనకొని పతితోడ కొలువులోనె 
ననుపులు నేనేవు నవ్వులు నవ్వేవు 
ఘనమైననీయెమ్మెలు కంటిమే నేము 


సలుమారుమురి నేవు పంతములు చూసేవు 
సాలసి యాతండు మోము చూడంగానే 
కళల విజ్ఞపీంగేవు' కనుసన్నలు సప 
షలియ నిన్నిన్లై సంతసించితిమే నేము 


చుట్టమవైై కల నేవు సుద్దులెల్లా6 జెప్పేవ 
ట్టీగా ఛ్రీ వేంకపేసకాగిటనే 
మెజ్టేవు పాదములు మేనరికమే పెంచేవు 
గుట్టున న న్నితండేలె కోరితిమే నేము 


రేకు 870 వరాళి 
ఆలిమగనిసందికి నడ్డమున్నదా 
మేలములాడ(గదవె మేకు లేఃటికి 


తలవంచుకొననేల దండనే కూచున్నవాండు 
చెలువునిం జూడంగదరే సిగ్గలేంటికి 
వలవనిమోనమేల వచ్చీ తా వేడుకపడి 
పలుక౭ంగదవే వట్టి సంత మేఃటికి 


సన్నలు. జాయలునేల సమ్మతించి వున్నవాండు 
విన్నవించంగదవే నివె వ్వెర గే6టికి 
'యెన్నిక లింతేనేల యింటిలోనికి( బిలిచి 


చన్నుల నొ త్తంగదవే జాగు లే,టికి 
౪0 18-౯బ్‌ 


తిరికి 


॥బాొనె॥ 


॥వొానె॥ 40! 


[1 పల్లవి ॥ 


॥ ఆలి ॥ 


1 పలి | 


ణి0 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొరయంగ నింకనేలే వొడివట్టుకున్నవాండు 
గొరబుగా నవ్వంగదే కొసరేంటికి 
ఇరవై. (శ్రీ వేంకటేశం డింతలోనె నిన్ను. గూడె 


సరిమో వియ్య(గదవె ను! ॥ ఆలి ॥ 8 
కన్నడగొళ 
వేగిరించ నాకేల వేసరనేల 
చేగదేర మొక్క6గా నీచిత్తము నాభాగ్యము ॥ పల్లవి ॥ 


నిన్ను. జూచి చూచి నేను నేరము లెంచనేర 

సన్నలనే చలములు సాదించనేర 

కిన్నెరమీటుచు నిన్ను గిలిగించి పాడిపాడి 
విన్నపము నేసుకోంగా వెసం గరుణించేవు వేగి ॥ 


తణవులు పెట్టి పెట్టి తమి నలయించనోప 
గుజీలేనిమాటలకు( గొసరనోప 
అజిముజి సీపె వల పాకులలో వా(వ్రాసి వా(వ్రాిసి 
యెజుకనేసి యంపంగా నిస్టై నన్నేలేవు ॥ వేగి ॥ 


పొలసి పొలసి సారె బొమ్మల జంకించంజాల 
బలిమి నేసి నిన్ను. బంగించంజాల 
యెలమి శ్రీ వేంకసేళ ఇదె నీకాంగిటల గూడి 
నిలుచున్నదాన ని€క నీవే మెచ్చేవు . ॥ వేగి! 48 


దేళాక్షి 
చేరి వీమొగము చూచి సిగ్గయ్యి నాకు. 
'తారుకొణలాయ అన్నీ( దల(చుకోరా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు | 


నెలంతను 'లాలించేవు నెరులచిక్కు దీనేవు 
వలపులు 'రేంచేవు వద్దం గూచుండి 
పిలిచినా. బలుకవు పిక్కటిల్లుంబరాకుతో 
చెలులెల్లా నవ్వేరు చిత్తగించరాదా | చేరి ॥ 


'పూవులదండ వేనేవు పొంచి వొడివప్టేవు 
వాపులు చెప్పిచూపేవు వద్ద గూచుండి 
చేవట్టితీసినా రావు చెంతనే నివ్వెరగంది 
ఇ దేవుశ్తే నిన్ను నవ్వేరు 'తెలుసుకోరాదా . ॥ చేరి ॥ 


కన్నులనే సాల నేవు కాంగిలించి కూడేవు 
వన్నెలమోవి యిచ్చేవు వద్దం గూచుండి 
యిన్నిటా (శ్రీ వేంక కేళ యేలితి వాకెను నన్ను 
కన్నెలే నిన్ను నవ్వేరు కనుకొ(6గొనరాదా చేరి! 484 


సాళంగనాట 


తోడ బెండ్లి యాడవద్దా దోమటి దొడుకవద్దా 
జోడు గూడి వుండవద్దా సుద్దులేమి చెస్పేవే 4 పల్లవి ॥ 


సంతమాట లాడేవు సణంగులు రాలిచేవు 
యెంత లేదు నీసగటు త్వేమిచెప్పేదే 
పంతాలాదేవు విభుండు బత్తి నాపై( జేనెనంటా._ 
నింతగలదానవు నా౯ డేడనుంటివే . ॥ తోడ6 1 


సన్నలన సొలనేవు చలములు మెరనేవు 
ఇన్నిటా 'నీదొరతన మేమి చెప్పేదే 
కన్నులనే జంకించేవు కొంతుండు నావాండంటా 
. యెన్నికగలదానవు యేమరందగునా ॥ తోడ | 


థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 
సందడి శ్రీ వేంక'పేకు సారెసారె. గూడేవు 
ఇందరిలో నీనేర్చు లేమిచెప్పేదే 
మందలించేవు యీతండు మచ్చిక నన్నేలెనంటా 


పొందైనదాన విస్టై బుద్ది చెస్పవలదా 11 తోడ. ॥ శల 
బౌళి 
పాడరే సోబనాలు పడ6ంతులాల 
వేడుక లిద్దరికిని వెలసె. జూడలే ॥ పల్లలి॥ 


కొండలే పీంటలుగా( గూచున్నా రెదురుబడి_ 
నండంనే నారసింహుడు నాదిలక్ష్మీయు 
వెండి(బె (డినిండుకొన్న వేదాదిగరుడాదుల 
రా 
'ెండిలాడే రిద్దరును ప్రియముల. జూడరే $పొడ॥ 


భవనాశిజలముల. బాయక తోడ సీళ్లాడి.. 
రివలా నవలా౬ దాము యేటిదరుల 
జవళి మంచివూవుల సరినేసలు వెట్టుచు 
తవిలి సుముహూర్తానం దస్పక చూచేరు _ 1పాడ॥ 


పొందుగం గనకావతిభో గావతినదుల 
సందడివసంతముగా ( జల్లులాడుచు 
అందమై శ్రీ వేంకటాద్రి నహోబలాన నొక_ 
చందమునం గూడి కూడి సరసములాజీరు ॥ పాడ ॥ 408 


ఆహిరి 
మఖజంగులే(టి కింతట మన్నించవనయ్యా 
చిణుతనీనేసలు చి _త్తగించవయ్యా ॥ సల్ల వి॥ 


శృంగార సంకీర్తనలు 


మచ్చువేసి మాటలాడి మగువను వలపించి 
రచ్చల. బెట్టితి వింక రావయ్యా 
యట వి 
యిచ్చకములే నేసి యీవిగా మోవి యొసంగి 
లచ్చనలు నించితి వెల్లవారు నెరి6గిరి 


సయగారాలెల్లా6 జూపి నంటున నవ్వులు నవ్వి 
దయతో, బెండ్లాడితివి తలంచవయ్యా 
ప్రయములు పచరించి బిగువుంజన్నులు ముట్టి 
(క్రియలు మరిపి సిగ్గు బయలు నేసితివి 
చూపులనే యాసరేంచి సొమ్ములు మేన. బెట్టి 
తీపులనే కూడితివి తెలియవయ్యా 
మేపున శ్రీ వేంక'పేశ యిన్నిటా నేర్పరి జేసి 


9ర్లిన్లి 


॥ మజ6 ॥ 


1 మఆఅ( ॥ 


చేపట్టితి విందుకు నీచెలులు మెచ్చేరు ॥1మజ6॥ 437 


రేకు 87 శుద్ధవసంతం 
ఆయనాయ. దనిసితి మన్నిటాను 
యీయెడ నీవోజలు యెజు(గమా తొల్లి 


యెన్నిసుద్దులు చెప్పేవు ఇచ్చక మెంత సనేపు 
పున్నతి నిందా(కా నెందోవ్పండి వచ్చి, 
సన్నలేల చూపేపవు సరస మేమాడేవు 
యిన్నేసి నీవేసాలు యెరణ/గమా నేము 


నవ్వు లెందా(కా నవ్వేవు నయ మెట్టు గరి సేవు 
యెవ్వ రెవ్వరికో కాంగిలిచ్చి వచ్చి 
పువ్వు లెక్కడి విచ్చేవు పూనేవు గంద మప్పటి.. 
నివ్వల నీమతకము లెజ(గమా నేము 


॥ పలవి ॥ 
ము. 


॥ ఆయ ॥! 


॥ ఆయ ॥. 


త్రి .. ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కుచము లేలం కేవు గోరెంత దీనేవు 
పచరించే వెవ్వతెతోనో పలికి వచ్చి 
రుచులుగా6 గూడితివి రొక్కము శ్రీ వేంక పేళ 


ఇచట నీవినోదాలు యెజంగమా నేము ॥ ఆయ ॥ 486 
దేశాక్షీ 
నెట్టుకొని మన్నించేది నీచేతి దింతేకాక 
- బట్టబయ లీందించ(గా (భమనే దేమరుదు ॥ పల్లవి ॥ 


'వెలలేనిమాటలు వేవేలు నీ వాడఃగాను. 
వలనకుందురా యెట్టివనితలై నా 
యెలమి( జక్క6దనాలు యెదుటనే చూపంగాను 
బలిమి జవ్వనులెల్లా (భమనే దేమరుదు ॥ నెట్టు ॥ 


పురిగొని నీ వేపొద్దు పొరుగున నుండంగాను 
మరుగకుందురా గొల్లమంకులై నా" 
ఇరవై నచుట్టమవు ఇక్కువలు ముట్టంగాను 
సరిపరివిధముల [భమనే దేమరుదు ॥ నెట్టు॥ 


కడు నీవు బుజ్జగించి కాంగిలించుకొనంగాను 
అడరి చొక్కకుందురా అచ్చరవైనా = 
నడుమ శ్రీవేంక పేళ నన్ను నిళై కూడితివి 
బడి నిన్ను. జూచేవారు భమనే దేమరుదు . ॥ నెట్టు॥ 480 


[ ““లలిళ 
నీతి వచారించుకోవే నీలో నీవే 
కాతరించి దూరుదురా కలికిరో నీవు ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు వథిర్‌ 


సారె బతిసముకాన సతులతో నవ్వంగాను 
వూరకే వుండుదురా వొద్దివా రెల్లా 
కోరి నీ వందుకుంగాను కొడిమెలు గజ్హేువు 
ఆరజక త్తైవుగదే అంగనరో నీవు ॥ నీతి ॥ 


గద్దెమీందనుం డాతండు కప్పురము లియ్య6గాను 
గదించి వొలమందురా కామినులెలా 
ఆ! వై. ఉం 
వద్దనుండి ఇందుకు(గా వావు తేరుపరచేవు 
సుద్దులక_త్తెవుగదే సుదతిరో నీవు, ॥ నీతి 11 


ళల వేంక పేళుండు మెచ్చి చేరి కా6గిలించంగాను 
దేవుళ్ళ. గామందురా పొందినవా రెల్లా 
సీపుం గూడి యిందుకు(గా నిండు(జుట్లాల. జే నేవు 


వోవలక త్తెవుగదే వువిదరో నీవు 1 నీతి 1 140 
నారాయణీ 
ఇరుగుపొరుగు వింపే నింక నేమందురో కాని 
సరి నూడిగపువారు శిరసులు వంచిరి 11 పల్లవి 1 


నిలుచుండి మోవి యిచ్చి నెలంతను. గాంగిలించి 
అలరించేవు రతుల నందగా(6డవై 
చెలులు మి మ్మిటు చూచి సిగ్గులువడుచు లోలో 
తెలింగన్నులతోడుత తెరవేసుకొనిరి ॥ ఇరు ॥ 


తొడలపై నెక్కించుక తొయ్యలితో దోమట్లు 
యా ళ్‌: 
దొడికేవు కూటముల. దోడుతోడనె 
బడినున్న పేరటాండ్లు భావములెల్లా6 దెలిసి. 
తడంబాటుతో నవ్వు దాంచి గుక్కుకొనిరి ॥ ఇరు ॥ 


శశీ[ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


న్‌ _త్తగిలి పవ్వళించి పువిద బెపై. గలసి 
పా త్రారగించితివి బువ్వముగాను 
ఇ త్త (శ్రే వేంక కేశ యెరింగి నన్ను (6 గూడంగా 


వగా సవతులెలా సన్నలు గానించిరి 1 ఇరు॥ 44] 
అవి న. 
దేసాళం 
వేడుకయ్యి నాకు నేండు వెరవ మీకే6టికి 
కూడుక వుండ(గరాదా గుట్టు దెలి'నే నేను ॥1 పల్లవి ॥ 


అద్దమరేతిరి నీవు ఆపెతో మాటలాడంగా 

వొద్దికి నే వచ్చితేనే పూరకుంటిరి 

వద్దనేనా నే మిమ్ము వలపుగలంత మీలో 

సుద్దులు చెప్పుకోరాదా సౌరిది నే వినేను ॥| వేడు 1" 
అంశెలుగా సన్నలు మీరజై నేసుకోంగా నే మీ 

వంక చూచితే తల వంచుకొంటిరి 

కొంఠనేల నాయడకు తోరిన స్లైల్లా మీకు 

పొంకము లెంచుకోరాదా పొనంగ నే మెచ్చేను ॥ వేడు ॥ 
కందువ మీరిద్ధరును కాంగిటిలో నవ్వుకో(గ . 

సందడిలో నే మొక శ్రాతే జట్టిగొంటిరి 

అందుకేమి (శ్రీ వేంకటాధిప “నన్నేలితివి 

పందేలు వేసుకోరాదా బలిమి నే చూచేను ॥ వేడు ॥ 44) 


పాడీ 
నే నేమందునోయంటా నీ వనుమానించనేల 
పూని అప్పణ ఇచ్చేను పొందవయ్య సతిని ॥ పల్లవి ॥ 


క్ళంగార సంకీర్తనలు 


సరి పరప్పపై నుండి సతి 'తెరవేసుక 
'పెరరేంచీ వలపులు జెట్టి (టబ మాటాడి 
యిరనిదె నీకు దండ కిజ్టై విచ్చేయవయ్య 
. పరగ బాళుండితేను వట్టలేవు మనసు 


పృక్కిటివిడెముతోనే పొలంతి మలగుపొంత 
కిక్కిరించీ. దమకము కేరినవ్వుతా 
అక్కరగలవు నీవు అ్టై కాంగిలించవయ్య 
అక్కున నిడుకో కిటు ఆఃపలేవు వయసు 


పచ్చడములోను చొచ్చి భామ కుచముల నొ్తి 
యిచ్చకపుసన్న నేసి యెనసీ లోలో 
_ కుచ్చి (శ్రీ వేంక పేళ కూడితి విళ్లై నన్ను 
విచ్చనవిడి గాకుంటే విడునలే వాసను 


రేకు 875 నాగవరాళి 


కఠిటిమ నీగుణ మెల్లా కన్నుల తుదల నేండు 
గొంటరిచేంత లెల్లాను కుమ్మరించే విప్పడు 


సొదించేవానివలెనే సతిమోము చూచేవు 
తోదోపులాడి యశ్షేు కందువలం కేవు 
సోదించేబాగుననే చొచ్చే వేకతానకు 
పాదుగా నెన్నిమాయలు పచరింబే విపుడు 


_ సొరిం దిస్టువానివలె పొలంతితో మాటాడేవు 
వొరటుచూపేయట్టు వొడివళ్హేవు - 


సౌరిది గద్దించేరీతి సొమ్ములు గొని వేనేవు. 


“గరిమ. నెన్నిసటిలు కల్పించే విప్పుడు 


విగ 


॥ నేనే ॥ 


॥నేనే॥ 


॥ నేనే ॥ 448 


పల్లవి ॥ 
గా 


॥ కంటి ॥ 


॥ కంటి 1 


న! ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మెచ్చేటివానివలెనే మెలు6త6 గాంగింలించేవు 
లచ్చనలు నించేయ స్టే లాలించేవు 
ఇచ్చట (శ్రీవేంక కేశ యేలితివి నన్ను ని్టై 


యిచ్చకపుబయకారా లెన్ని . నేనే విపుడు ॥కంటి॥ 444 
ఆహిరి 
ఎప్పుడు భేదము లేదు ఇద్దరికిని 
చప్పుడు నేయకుండి తే చనవిచ్చీ నతండు ॥ పల్లవి ॥ 


పెలుచైనవానికి బియములు చెప్పితేను 
కలుచపడు( గాక సంగతెరు(గునా 
తలంచుకొనీం దానే తరి నాకిచ్చినవాస 
మలసి వూరకుండి తే నుంకుదేరీ నతండు ॥ ఎప్పు ॥ 


గడునై నవానికి( గానుక లిచ్చితేను 
చెడసరమే కాక వొడబడీనా 
తడవీ( గాక తానే తగిననా సేవలు 
బడివాయకుండితేను పంతమిచ్చీ నతడు ॥ ఎప్పు ॥ 


నాలిమైనవానికి నవ్వులు నవ్వితేను 
"సేలరితనమే కాక పెంపెరు(గునా 
వేశెరింగి తా నన్ను (శ్రీ వేంకటేళు డిటు గూడె 
తాలిమితో నుండితేను వచయంజూచీ నతండు ॥ ఎప్పు॥ 14%. 


చేసాళం 


ఏల నన్నాడ(బరచే విటు నిన్ను గాదనేనా 
మేలమేరి.గినవారి మెప్పించరాదా ॥పలవి ॥ 
౪ వ్ల వ్‌ 


శృంగార సంకీర్తనలు విఫ్రిల్రి 


జొడల నాతో నీవు సమ్మతించ. జెప్పేవు 
ఆడరాదా తగవు నీ వాపెతోను 
వేడుకకాండవు నీవు వెలందు లొద్దనున్నారు 
పాడిసంతములెలా6 బచరించరాదా ॥ వల ॥ 


గుట్టున నన్నెంత వేండుకొనేవు సారె సారెకు 

ఆశ్లై పెనంగరాదా అఆపెతోను 

చుట్టరికము నేర్తు వు చూచే రూడి గపువారు 

నెట్టుకొన్న సంతోసాలు నెరపంగరాదా ॥ఏల 
పోది నేసి నన్ను నెంతపొదిగే విందుకు(గాను 


ఆదరించి కూడరాదా ఆసపెతోను 
యీదెస శ్రీవేంక పేళ యేలితి వాపెను నన్ను 


పాదుగా సవతులలో. బాలించరాదా ॥పల॥ 446 
శ్రీరాగం 
సంగడికి రాంగదవే సరిచూచేను 
యింగిత మెరుంగుకొంసపే నిద్దరికి6 గూడెను ॥ పల్లవి ॥ 


తుంమి(తుమ్మిలదలు వ్రాయంబోతే తొయ్యలి సీతురుమాయ 
నెమ్మి. జందురు వా(వ్రాిసికే నీమోమాయనే 
వుమ్మడి సంపెంగ చాయ నున్నతి నాసకమాయ 
కమ్మళగలువలు [వ్రాయ గన్నుళలాయను ॥సంగ ॥ 


గక్కన శంఖము (వ్రాయం గన్నెరో నీగళమాయ 
జక్కవల (వాయంగా నీచన్నులాయను 
అక్కర దామరలు వ్రాయః(గ నీకరములాయ 
నిక్కి సింహము వ్రాయంగా నీనడుమాయను ॥ సంగ॥ 


$00 థ్రీ తాశ్లపాక అన్నమాచార్యుల 


పులినము వ్రాయఃగాను పొలంతి ! సీపిరు(దాయ 
తెలియ సరంటులు వాసితేం దొడలాయి 


కలసికివి , చేంఠ పేష్యరు(తను. దాను 


బలుచి+నదులు వాయ. వాదాలాయనసు 1 సంగ ॥ 447 
పొడీ 
బద్దికల వా మా సత్తడడాదా , 
ద్దు లేమి ఎ సులకాన నీవు ॥ పల్లవి ॥ 


ఇప్పుడే యెప్వ శెతోనో యీవిభు(డు నవ్వెనంటా 
చెప్పుడుమాటలకే కేల చెవియొగ్లేవే 
కొట్టు ఉారివున్న దంటా కొంగు పసపాయనంటా | 
చొవ్పుళ లేల యె త్తేవే సొలయుచు నీవు ॥ ఒద్ది ॥ 
కోడెవనితలతోడ గుట్టున బెనంగెనంటా 
వేడుకచేంతల కేల 'ఏెరగంచేవే 
వాడినది మోవియంటా వడిసీ( జెమటలంటా 


ఆడిక లేలాడేవే అందరితో నీవు ॥ ఒద్ది ॥ 


ర 


కన్నె పెండ్రికూ.తురు త్రై "క దండ వశ్హైనంటా 
సన్నలరతుల కేల సాదించేవే 
ఇన్నిటా. శీ వేంక పేశు డేలెనంటా మెచ్చెనంటా 
నిన్నునేల పొగడేవే నెట్టుకొని నీవు ॥ ఒద్ది ॥ కరి 


_ వరా? 
కొనియాడేమే' నిన్ను కొత్తలుగాను 
- చనవరి వై నందుకు సరివచ్చె నిపుడు 


జ 
3౮ 

లా 

క్‌ 


శృంగార సంకీర్తనలు త్రీ1)1 


ఇప్పుడేమాయనే ఇదిగో ఆకండున్నాండు 
చిస్పిల నీపంతము చెల్లించుకోవే 
చెప్పుకొన నేంటికే చెలరే6గి నీయెమ్మెలు 
తస్పక చూచినందే తారుకాణ గంటిమే ॥ కొని ॥ 


కాదనేనటవే కదిసెను రమణుండు 
పాదుగా నీయిచ్చలను బాసగొనవే 
తోదోపు లేంటికే తొక్కితివి పాదము 
ఆదరించినస్పుడే ఆయాలు గరంగెనే ॥ కొని ॥ 


చెల్లదటవే నీవుచేసినచేశ లెల్లా 
యిలి దె (శ్రీ వేంకపేశు నిశ కూడవే 
గ (1 ల్‌ 
పల్లదాలే6టికే నన్ను బైకొని యీూత(డె కూడె 


వొల్లనే నే నవ్వితేనే వచొడందాటులాయనే ॥ కొని॥ + 
టి. 
రేకు ౧71) మంగళ కౌశిక 
థామల చయ్యాటాలు స్‌శాగ్య మాయను 
యేమరక నీమే లొక టినుముడి సేసెను ॥ పల్లవి ॥ 


ఇద్దరుసవతులును యెదిరించి పెనంగ6గా 
వద్దని నడుము చొచ్చి వారించితివి 
కొద్దితో నాలుగుచనుగుబ్బలు నీమేనను 
చద్దికి వేండికి నొత్తి సమరతి నేనెను ॥ భామ ॥ 


చెలు లొకరొకరిపై చేతులు చాంచుకోంగా 
తొలంగకడ్తమె మాన్న దొరకొంటివి. 
టయ 
- కెలంకుల నెదురుగాంగిళ్ల నీమెడం దగిలి 
వెలలేనినలప్పలు వేడుకలు నేనెను ॥ భామ ॥ 


802 ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నుల నీకె నాకె కడుజంకించి చూడంగా 
కన్నెలకు గురై నిల్చి కలసితివి 
నన్నేలి (శ్రీ వేంకటేశ నడును నీ వుండంగాను 
అన్నిటా గల్వలై నిన్ను నవే పూజనేనెను ॥భామ॥ 450 


హిందోళం 
చెలి నిన్ను దూరీని చెప్పవయ్య యీతగవు 
తలంపించంగల6 గాక తమిరేంచవచ్చునా 1 పల్లవి ॥ 


వెలందిమాటలు నీకు విన్నవించ6ంగల( గాక 
వలపించ నావసమా వరుసతోను 
చెలగి సీకు6 (బియము చెప్ప6గ నేం గలం గాక 
బలిమి నేసి నిన్ను బిలువ(గవచ్చునా ॥ చెలి ॥ 


కాంత ఇచ్చెనని నీకు( గాను కియ్య6గలం గాక 
వంతులకు మెడ6గట్టవచ్చునా నిన్ను 
మంతనాన నీకెం దెచ్చి మాటాడించంగల6౬ గాక 
వింతలుగా నిన్ను వెంటవెంట.6 దిస్పవచ్చునా ॥ చెలి ॥ 


తరుణికి నీకు. దెర తగ వేయ6ంగల(గాక 
సరి6 బెట్టి కాంగిలింపించంగవచ్చునా 
గొరబై (శ్రీ వేంక యే కూడితి విజ యీకెను 
యా మ టబ 
యిరవై మెచ్చంగల!గా 'కెదురాడవచ్చునా ॥చెలి!॥ 451 


అలిత 
కానవచ్చీ మీవోపికలు మాకెల్లా 
నానంబెప్టేరు వలపు నంటున నిందరును ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


వొళజొ త్తుమాటలు చొకరొక రాడుకొని 
జలజాక్షులు నీపై వసంతమాడేరు 
సలుమారు నందరును బాసలు చేసుకొని 
సొలసి సొలసి నీతో జూజాలాడేరు 


సరినుండి తమలోన సన్నలు నేసుకొని 
మొరయుచు నీతో సాములు సేనేరు 
తొరలింపుమాటలు తొలుతే పదరుకొని 
వరుసవంతులకు రవ్వలు నేనేరు 


ముసిముసినగవులతో మొగములు చూచుకొని 
అసము డించక కూడి ఆయాలం పేరు 
యెసగి శ్రీ వేంకపేశ యింతలో నన్నేలితివి 
పొసలగ నందరు నీకు. బొందులు చూసేరు 


బౌళి 
తమకించి నిన్నేమైనాం దడవితినా 
అమరించుకొని నీవే ఆడుకొనేవు గాక 


పొగడిననోరనే పూంచిపట్టి నేనింక 
యెగసక్కే లాదేనా ఇప్పుడే నిన్ను 

" వెగటుంజేంతలు నేసి పిచారించుకొని నీవే 
పగటున వెంగేలుగా భావించేవుగాక 


సేవ నేసినచేతనే చెలరేంగి నే నేండు 
లావు చూపి పెనంగేనా లలి నీతోను 
కావరించి యాడోవారికాంగిట నలసి వచ్చి 
నోవరిలో నాచొప్పులే వూహించేవుగాక' 


౨గ్ర$ 


॥ కాన ॥ 


_1కాన॥ 


4కాన॥ 452 


॥పలవి॥ 
రం 


॥;తము ॥ 


॥తవ ॥ 


884 శ్రీ తాళ్లపాక అన్ననూచార్యుల 


సమ్మతించి కూడిననాచన్నులనే వొత్తి వొత్తి 
నెమ్మది నీకు దాంచేనా నేరుపు నేను 
వుమ్మడి శ్రీ వేంక కేశ వూరంబొ త్తులవాండవై 


కుమ్మరింపుటాసలను కొస రేవుగాక ॥తమ ॥ 10) 
ధన్నాసి 
రమణుండ చిత్తగించు రతికెక్కె నీదేవులు 
'సముకప్పమాటలు సమ్మదములాయను ॥ పల్లవి ॥ 


అదే సీచక్కందనాన కద్దము చూపినట్టు 
పొదిగొని మెరసీని పొలంతిమోము 
కదిసి నీలాలబంతి కానుకగా ( బట్టినట్టు 
యెదుట నీకెతురుము యెక్కుడై కాన్చించెను ॥రమ॥ 


బడి నీసింగారానకు పైండికుండ లెత్తినట్టు 

కడుమించీ నివిగో కొంతగుబ్బలు 

'వెడ నీకోరికలు తీవెలువారి వుండినట్టు 

కడగి యీ కెచేతులు కనుపట్టి వున్నవి 1 రమ ॥ 
చుట్టుగా నీవలపు రాసులుగా? బోసినయట్టు 

వొట్టి యూ కెపిరు(దులు వొనరినవి 

యిశ్షై (శ్రీ వేంక పేశ యీశెతో ననిచినట్టు 

జట్టిగా సీమెపాదాలజంట చిగురున్నది ॥రమ॥ 1541 


మాళనిగొళ 
ఎంత మోహించినాండే నే నేమిబా(తే తనకు . 
మంతనములాడీని మాంటికి మూఃటికిని 1 సఖిని ॥ 


' శృంగార నంకీర్త నల 806 


బలిమి నాగుబ్బలపై బన్న సరికంఠమాల 
పలుమారు లెక్కవెట్టి పయ్యద దీసి 
మెలుపుతోడ నొనలిమీందికస్తూరిబొట్టు . 
కొలందికి దిద్దీ తనకొనగోరను ॥ ఎంత జి 
చందపునాకొప్పులోనినంపెం గపూవులు 
చెంది వాసనచూచీని ముందల వట్టి 
ముందరినాకుచ్చెలపై మొలనూలిమొగపులు 
అందములు చూచీ. దనహ_స్తమునను ॥ ఎంత 4 


పరగ నాముంజేతులప గడాలచేంకట్టు 
గొరటై విలువనేసీ కొంగు పైంగప్పి 
షా * ము 
యిరవై (శ్రీ వేంక'కేశు. డేలె నన్ను( జెలులార 
*అరిదీ. దమ్ముల మిది యజ్లై నాపుక్కిటను ॥వెంత॥ 455 _ 


రేట్‌ 877. ఖ్రైరవి 
చిత్తగించవయ్యా నీసింగారపుదేవులను 
హత్తి కరుణించరాదా. ఆసపడీని 1పల్లవి ॥ 
నిండారా. దనమీంద నీవు బత్తిగలవని_ .. 
యండనున్నచెలితోడ నానతిచ్చీని 
పండంబడి నీవుండినపర పిది తనదని 
వెండియును తనపెనువేల. జూపీని ( చిత్త ॥ 


చనవున నిద్దరికి సమ్మదిష్టాయనని 
తనపొరుగాపెతోడ6 దలపోసీని 
ననిచినయట్టిప్రాణనాథుడవు నీవని: . 
వొనర6 జేకానికలు వొడింబెట్టి పంపీని ॥చిత్త॥ 


1 * అశ్చర్యవడుట* యో? 8; స్వార్థము నవడుాత్వమ. (ప్రయోగము, 
4 18-౯22 


806. థ్రీ శాళ్లహాక అన్నమాచాయ్యల 


బెట్టినినోరను తన పేరు నుడిగేవని. 
“చట్టిపువనితతోం బొంచు లాలించీని 
యిజ్లై (శ్రీ (శీ వేంకఉళ యేలితివి మగువను 


గుట్టుతోడం దనకు నిన్నే గురిసేసీని చిత్త! 58 
_ సాళంగనాట 
ఎందరు చెప్పినా విన వేమిచెప్పేది . 
యిందె తగవు దేరె నేమిచెప్పేదే ॥ పల్లవి ॥ 


నంతువరుసలు గాక వద్దం గాచుకుందానవు 
యెంతలేదు నీయానోద మేమిచెసప్పేదే 
మంతనములాడితివి మరి మాటలాడేవు 
యింత గద్దా యేంకట యేమిచెప్పేదే 1 ఎంద ॥ 


వుమ్మడి, బెండ్లాడియును వొడివట్టి తీ నేవు 

యెమ్మెలు చూపవలెనా యేమిచెస్పేదే 

నమ్మికలు గైకొంటివి నవ్వుతానే కొసరేవు 

యిమ్ముల నీడేరెం దంత మేమిచెస్పేదే ॥ ఎంద ॥" 
పట్టపుదేవివై యుండీ( బలుమారుం దనియవు 

- యిశ్తై "పెంచేవు మేలు యేమిచెప్పేదే 

చుట్టమైననన్ను నేలె నచ్చుగ శ్రీ వేంకకేశుండు 

యిశ్హై నీనామంచితన మేమిచెప్పేదే ఎంద ॥ 457 


సింధురామకియ 
మెచ్చేరయ్య నాయకు(డ మెలుంత లీవేళ నిను 
-నిచ్చలును. వలవ6గ నీవే నేర్తువయ్యా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 801 


యిట్టుండవలదా యింతిమీశ॥దిమోహము 
వొట్టుగా నాకుమడిచి యొస.గితివి 
చుట్టమవై నందుకు సుద్దులిన్ని చెప్పవద్దా 
గుట్టునేయ కింత నిండు(గొలువులోను ॥ మెచ్చే ॥ 


ననుపింత గావలదా నలినాక్షితోడుత 
యెనయుచు. దొడమీ(ద నిడుకొంటివి 
చనవిచ్చినయందుకు సరసమింతాడవద్దా 
పనివడి యీ కెయాడుభామలముందరను ॥ మెచ్చే ౫ 


యీారీతి నవ్వవలదా యేణాక్షితోడుత 
గారవించి కాంగిటం గలసీతివి 
ఆరయ (శ్రీ వేంకకేళ అందమిటు చూపవద్దా 
సారెకు మోవిచ్చితి విచ్చట. బాన్నుమీందను జ మెచ్చే ॥ శరర 


తెలుంగు(గాంటోది 
నావల్లం గడమ లేదు నమ్మితి నిన్ను 
కైవసమై యీచెలినిం గ6.ణించు మిపుడు & పల్లవి & 


అలివేణి నిన్ను6 బాసి అలసినఅలయిక 
తెలిపి చెప్పితింజుమ్మీ తెల్లమిగాను 
చెలరేగి మీరు తొల్లి నేసుకొన్నబాసలు 
తలఃపించితింజుమ్మీ తారుకాణగాను ॥నావ ॥ 


యేపున విరహవేళ నింతిపాన్నుపై చిగురు 
చూపితింజుమ్మీ నేను సూడీ దెగాను 
తీపులనీమోవి యిచ్చి తేకువ మన్నించుమని 
కే మొక్కితింజుమ్మీ వెలపుగాను ॥ నావ ॥ 


808 థ్రీశాక్ల్రపాక అన్నమాచార్యుల. 


పోడిమి నిద్దరికిని పొందు నేసి కూడించి 
వేండుకొంటింజుమ్మీ నిన్ను 'వేడుకగాను 
నేండు (శ్రే వేంకకేశుండ నీవే దయం గాచితివి 


పేండితింజుమ్మీ వలపు సపెక్కువగాను *నావ ॥ 450 
శంకరాభరణం 
లెస్సాయంగా నేండు నీలెక్కలేనిసరసాలు 
అస్సారముగా వలప్ప లారడింటెన్హేవు ॥1 పల్లవి ॥ 


నమ్మికిచ్చి తెచ్చి నేండు నలినాక్షి. బెండ్లాడి 
వుమ్మడి జూజాలాడేవు వూరిలో నెల్లా 
సమ్మతిగా[ జన్నులంటి జవ్వనము పెడరేంచి 
పమ్మి పరాకునేసుక పాటలువాడేవు ॥ లెస్సా ॥ 


ఆసలెల్లాః బెట్టి పెట్టి ఆయములు గరంగించి 

తోసిపార గుట్టాల వీదులం దోలేవు 

బాస నేసి యేకతాన పలురతులెల్లా నేర్చి 

వేసాలకు సాములు వేమారు( జే సేవు * లెస్సా॥ 
తేటమాటలాడి మోవితేనియ చవిఘరపి 

పాటించి పానుపుమీంద( బవళించేవు 

గాంటాన శ్రీ వేంక కేశ కలికి నేలితి విశై 

నాటకపుసిగ్గులను నవ్వులు నవ్వేవు ॥ లెస్సా ఇ 440 


నాదరామ్మకియ 
వోజకు వచ్చినవాని నొడికానం గూడరాడా 
సాజము జెలుసుకో పే చలపట్టనే6టికి 4పలవి॥ 


శృంగార సంకీర్త నలు 808. 


కలసిమెలసి నితొం గాంపురము నేనేవాని 
తొలుతటిచే౦త లెంచి దూరనే.టికి 
చెలరేంగి నీకు నిళ్లై చెప్పినట్టు నేనేవాని 
బలిమిని చొప్పులెత్తి పచ్చినేయనేంటికి ॥వోజ॥ 


నవ్వుతా(, దెగడుతాను ననుపై వుండెడివాని' 
వువ్విళూర్ల మర్మాలెతత్తి వారయనేలే 
చివ్వన నిచ్చకముళలే "నేసుక నడచేవాని | 
రవ్వగా సిగ్గువరచి రచ్చ వేయనే!టికే 1 వోజ॥ 


కన్నుసన్నలనే నిన్ను గాంగిట నేలినవాని 
పిన్ననాంటినుద్దు లవి పేరుకోనేలే 
యిన్నిటా శ్రీవేంక పేళుం డీఠండే మన్నించె నేండు 


కిన్నెర మీంట గోర గిలిగించ నేంటికే ॥;వోజ॥ 461 
'రేకు 878 సపడవంజరం 
కన్నవిన్నకొత్త గాదు కలికితన మీకెది 
మన్ననలెల్లా నిచ్చి మందలించవయ్యా ॥సలవి ॥ 
ఛం | ళం 


నానంబెట్టి "సెలవుల నవ్వు నీముందర€ బోసి 
కానుకలు వట్టీ. గనకపుగుబ్బలు 
సానంబట్టినభూప్పల జాజరలాడీని నీపై 
పూనిననీయింతినేరుపులు చూడవయ్యా ॥కన్న ॥ 


వొడింగట్టుకొవి సిగ్గు లూరక స్‌పెం జల్లి 
ముడుపులు గట్టిచ్చీని ముద్దుమాటలు 
కడలేనిమురిపేల కండుడముగ్గులు వెట్టి 
తడయక యీకెడాణతన 'మెంచీవయ్యా కన్న ॥ 


810 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


గాడింగట్టి మోము చంద్రకళలెల్లా. దోడుచూపి 
టి ఉం 


సూడి దెవట్టి6 దనసౌంపురతులు 


యీడుగా (శ్రీ వేంకపేశ యెవనె విన్నిటా నిన్ను 


వేడుకచుట్టరికము వెలయించవయ్యా 


బలహంస 
బలిమినేయకు మిక పచ్చిదేరీని 
తిలకించి చూచితే నే దీకొనేనా 


కడు(బెన6గకు మేనిగందపుదేంట్లు రాలీ 
వొడివట్టి తియ్యకు నవ్వులు వచ్చీని 
పిడికిటితల(బాల పెండ్రికూంతురను చేను 
యెడయక నీ వెట్టున్నా యెగ్గులెంచేనా 
“"ట జ్‌ ళ్‌ 
బెట్టిమాట లాడకు పెదవి కెంపులు రేలగ్‌ 
మట్టుమీరి చూడకు మర్మము లంటీని 
పట్టపు దేవులనై నపాయరాన్నినతి నేను 
చుట్లమ వెందరికె నా సూడువపేనా . 
ట్‌ న్‌ ట్‌ . 
పందెములు వేయకు 'పెపె సందు లదరీ 
రంలారూ 
సందు లంత దూర కలసత లుల్బీని 


కందువ శ్రీ వేంకటేశ కలసినసతి నేను. 


విందు లెందు చేకొనినా వెంగెములాడేనా 


' సామంతం 


ఏటికి. జింతించేవు యెజంగవా నామనసు 
చీటికిమాటికి లోలో సిగ్గులు నాసాజము 


జకన్న॥ 462 


*॥ బలి ॥ 


॥బలి॥ 400 


శృంగార నంకీర్తనలు 811 


మొగమోటగలదాన ముందుముందే దూరనేర 
నగుతానుండేదిది నాసాజము 
తగవుదప్పనిదాన .తబ్బిబ్బులకు నోపను 
ఆగపడి మెచ్చు మెచ్చే దదియు నాసాజము ॥ ఏంటి ॥ 


వినయముగలదాన వెంగెములాడ6గనేర 
ననిచి మాటలాడేది నాసాజము 
మనసు నమ్మినదాన మర్మము లెత్తంగ నోవ 
చనవులు మెరనేది చక్కనినాసాజము ॥ ఏంటి | 


కడు బత్తిగలదాన కాంతాళించుకొననేర 
నడుమ గాగిలించేది నాసాజము 
అడరి నన్నేలితివి అంతలో శ్రీ వేంక పేళ 
. యెడసి పాయఃగనోప యిదే నాసాజము 4ఏంటి॥ 464 


నాట 
ఎవ్వరు నిన్నేమనేరు ఇంత దొడ్డవాండవు 
చివ్వన నాపెచే నేవచేయించుకోరాదా ॥ పల్లవి ॥ 


జూటరితనము నేర్చు సుద్దులు చెప్పంగనేద్చ 
కూటమికి నాపె నిన్ను. గొసరనేర్చు 
యే;టికి బాంతి నేను ఇచ్చకమాడేదానను 
చోటిచ్చి యాపె నొద్దం గూచుండంబెట్టుకోరాదా ॥ ఎవ్వ ॥ 


సరసమాడంగనోపు సన్నలు నేయంగ నోపు 
ఇరవుగా నాపె యెలయించ!6గ నోపు 
వొరయ నిందేమున్నడి వూడిగపుదాన నేను 
తెరవేసి సీసూటికి తిద్దుకొనరాధా ॥ ఎవ్వ ॥ 


812 థ్రీ తాళ్లపాక అన్నమాచాత్యల 


వలపించ తానెరుఃగు వాడికలెల్లా నెరుంగు 
కలసి నిన్నాపె పొసంగంగ నెరుంగు 
యెలమి నన్నేలితివి యిప్పుడే (శ్రీ వేంక పేళ 


కలికి యాసె. బెద్దరికము సేయరాదా ॥ ఎవ్వ : 460 
వరాళి 
ఏల గడించుకొనేవు యేమి నీవు దూరేవు 
వాలుకచూప్పలు గాఠ వాండ్రా ఇవి ॥1 పల్లవి ॥ 


మంతనాన నేనాడేమాట సహజమే కొక 
అంతలోనే నిన్ను వెంగెమాడుటా ఇది 
చెంత నాకన్నుబొమ్మలసింగార మిస్టే కొక 
పంతాన నిన్ను జంకించేపగటా ఇది. జ ఏల॥ 


నటనల నానెలి (నెలవి?)నవ్వేజాడే కాక 
సటలకు నీతో నెగసక్కెమా ఇది 
ఘటన నే నిలుచుందేకట్టడే- ఇదికాక 
మటమాయవొడ్డారాల మారుకొనుటా ఇది ._ 4 ఏల ॥ 


నెలవై నాకౌగిటిలో నేరుపు లివే కాక 
అలయించేనని 'పెనంగాడుటా ఇది 
-. యెలమి ఛ్రీవేంకేళ యేలితివి నన్ను నిజ్టై 
“కలపుకో లిది గాక కడుసాదింపా ఇది ॥ ఏల॥ 4646 


మధ్యమావతి 
ఎటువంటిజాణతన మేమి నేరుచుకొంటివి 
సట లేల నేనేవు చలమా యిది 1పలవి॥ 


శృంగార సంకీర్తనలు 818 


నిలుచుండి పాదముల నిన్ను నింతి పెనంచంగా 
కలయకానవెస్టేది గర్వమా నీకు 

. ఇెలరేంగి గోర నొత్తి చేరి. సన్న నేయంగోను 
పలుజీరలు - నేనేది పంతమా యిది ఎటు ॥ 


ముప్పిరి నాకుమడిచి మోవితేనె లందియ్యంగాను 
తప్పించుకొనేది దొరతనమా నీకు 
కొప్పువట్టి తీసి నిండుర్యగొవ్విరులు, ముడువంగా . 
_ వుష్పతించి తిప్టేది వుదుటా యిది ఎటు 11. 


వుపరిసురతమున వూడిగము నేయంగాను 
వుపమించి నీవ్లు గూడేవారపా నీకు 
యిపుడె (శ్రీ వేంకటేళ యీచెలి నీకు మొక్క_ంగా. 


నెపముగా దీవించేవు నేరుపా యిది ॥ ఎటు ॥ 487 
రేకు 8/0. . ధన్నాసి, 
కంటిమమ్మ. యిన్నాళ్లకు కతలుగా మీసుద్దులు 
జంటలై నఇటువంటిచనవు గలిగెనా | పల్లవి ॥ 


చేయిమీ(4ద( జేయివేసి చెక్కునొక్కేవు విభుని 
చాయల నాత. డింతేసి చనవిచ్చెనా 
'ఆయములంటి. యాతని నప్పటి గోరనూందేవు 
_ పాయక ఇద్దరికిని పాటి(తభచూట్టరికమా. ॥ కంటి ॥ 


మంతనాన నాతనిని మాటలోనే తిప్పేవు 
పంతాన నీకిటువంటిబాస నేనెనా 
బంతినే మీపై మీరు పాదాలు చాంచుక్తొనేరు 
_సంతతము మీ.కిట్టిసంగాతాలా ॥ కంటి ॥ 


814 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 
చేరి శ్రీవేంక కేశ్వరు చెలరే(గి కూదేవు 
నేరుపు లీత( డిన్నేసి నీకు నేర్చెనా 
. యారీతి. దా నన్ను నేలె ఇందుకే నీవు మచ్చేవు 


కారణాలు మీకు మీకు( గలిగినవా ॥కంటి | 469 
నారాయణి 
ఓరుపే నేరుపందురు వువిదలకు. 
తారుకాణించే( గాని తడవకురే ॥ పల్లవి ॥ 


మొగము చూచినవా(డు ముచ్చటాడక మానీనా 

నగినవా( డిందురాక నాలి నేసీనా 

మగువలాల మనమననసు చూచ్వీ నతండు 

వెగటుగా మీ రింక వెంగెములాడకురే ॥ ఓరు॥ 
చేసన్న చేసినవాండు చెస్పకుండీనా (ప్రియము 

ఆసకొనినవాండు ఆదరించ(డా 

యీసులేలే చెలులాల యే6టికో వున్నాం డతండు 

రాసికెక్కించి మీరిక రాంపులు నేయకురే ॥ ఓరు ॥ 
చేయిచా(చినవాండు నేస చల్లక లోంగీనా 

కాయము ముట్టినవాండు కళ రేచండా 

యీయెడ శ్రీవేంక పేశుం డేలె నన్ను నింతలోనె 

చాయల సన్నల నింక సాదించకురే 1 ఓరు ॥ 460 


పాడి 
ఎటువంటిమర్మ్శములో ఇంతికి సీక్షు 
తటుకున నడిగిన( దలపేమీ( జెప్పదు ॥ పల్లివి ॥ 


శృంగార సంకీర్రనలు 815 


పొంతనున్నచెలిమీ (ద బొరలి పొరలి నన్వీ 
మంతనాన నీవాడినమాట.6 దల?చి 
దొంతిపులకలు రే6ంగం దోడతోడ వెరగంది 
చెంత నీవు నేసినట్టిచేసన్నలు దలంచి ॥ ఎటు ॥ 


సాలసి ముంజేతిచిల్క-6 జూచి చూచ్యిసిగ్గువడీ . 
,బలిమి..సీమిన్చినదాసలు దలంచి 
- నిలువేల్లాన జేమరించ నిట్టూర్పు నిగుడించీ 
మలసి మన్నించినమన్ననలు దలచి, ॥ ఎటు ॥ 
కమ్మవిరిపాన్వుపై కరంగి కరంగి చొక్కీీ 
చిమ్ముల నీవు నేసినచేంత( దలచి 
నెమ్మది (శ్రీవేంక కేశ నిన్ను6గూడి మొక్కు మొక్కీ 


కమ్మిననీరతులలో కందువలు దలంచి ॥ ఎటు 8 47/0 
భెరవి 
యూ ఇ 
వేండుకొని వేండుకొన వేసరితి మిద్దరిని 
నేండు గరుణించ6(డొకొ నేరుపులమరు(డు ' ॥ పల్లవి ॥ 


చెక్కు లెంతనొక్కినాను నేవ లెంతచేసినాను. 
మక్కువ గలుగుదా6కౌ మన సొగ్గదు 
మొక్కులెన్ని మొక్కి.నాను ముచ్చటలెంతాడినాను 
అక్కర గలుగుదాంకా నందవు పొందికలు ॥ వేండు ॥ 


సన్నలెన్ని చేసినాను చవులెన్ని వుట్టించినా 
యెన్నిక లొనరుదా6కా నింపు వుట్టమ 
విన్నప మెంత నేసినా వేడుక లెంతచూపినా 
- కన్నుల కింపవుదాంకా కలుగదు పియము జ వేడు ॥ 


818 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కతలెన్ని చెప్పినాను కప్పుర మెంతిచ్చివాను 
రతి సమకొనుదా6కా రా(పు మానదు 
ఇతవై (శ్రీవేంక కేశు. డింతియును నెనసిరి 
రా 


పతివచ్చునందా6కా6 దప్పవు పంతములు _ ॥ వేండు॥ 171 
సామంతం 
కన్నుల మొక్కేము నీకు. గడపరాయ నన్ను. 
గన్నెనా(డె యేలితివి కడపరాయ ॥ పల్లవి ॥ 


కందర్పగురుండ వోకడపరాయా మాకు 
గంద మీయ(గదవోయి కడపరాయా 
గందము నీగుణములు కడపరాయా తొంటి 
కందునకు రా(గదోయి కడసరాయా కన్ను ॥ 


కలువపూవుల వేసి కడపరాయా నే6 
గలికి నంటా మెచ్చేవు కడపరాయా 
కలకొలము( బాయకు కడపరాయా నీ_ 
కలపుకో లెరుంగుదు. గడపరాయా కన్ను ॥ 


గరిమ శ్రీ వేంకటాద్రి కడపరాయా నన్ను, 
గరుణించి కూడితివి కడపరాయా 
గరిమెలు నేరుతువు కడపరాయా నా- 
గరువ మీడేర్చితివి కడపరాయా * ॥4కన్ను ॥ 472 


గాళ్‌ 
వట్టిసిగ్గులు వడనేల వనితలలోననెల్లా 
జట్టిగొని కెమ్మోవి చవిచూపనయ్యా కపలవి॥ 
ఉం 


శృంగార సంకీర్తనలు 417 


వొర నేచన్నులతోడ 'వొడివట్టితీసీ నాకె 
“గరిమ నీవిందుకు. బెనంగకువయ్యా 
పరగ బయ్యెద జారం బరువున వచ్చె నిదె 
'యరవుగా విందుకుచెప్పీ నియ్యకొనవయ్యా ॥ వట్టి 1 


వీడినతురుముతోడ విన్నపాలుసేసీ నాకె 
తోడందోడ నీవజప్టై తోయకువయ్యా 
'వేడుక( బెంజెమటతో విడెమియ్యవచ్చె నిడె 
జాడతోడ నీవు చేయిచా+చి యందుకోవయ్యా 4 వట్టి ॥ 


బునకొట్టునూర్చులతో. బూవులు గొమ్మనీ నాకె 
కొసరుంగూరిమితో. జేకొనవయ్యా 
యెసగ (ఫ్రీ వేంక కేళ యేలితివి నన్ను నిజ్టై 


జొసంగ నిద్దరుం దలపోసి చూడరయ్యా ॥వట్టి॥ 470 
-శేకు 800 -సాళంగం 
వీపు గానరాంగా దాంగేవిధము నేర్చుకొంటివి 
మాపుదాంకా నిందులోన మజపున్నదా ॥ పల్లవి ॥ 


చొక్కపునీవూరిలోనిచుట్టరికా లడిగితే_ 
నెక్కడెక్కడో మాటలెల్లా నాడేవు 
పక్కన నీవెంతేసిపరాకులు నేసినాను 
మక్కళించి మాకింతలో మరసయ్యినా ॥వీంపు॥ 


గుట్టున నీమేనిసొౌమ్ముగురుతు లడిగితేను 
చుట్టి చుట్టి జూజాలు చూపేవు మాకు 
గట్టువాయ(యివై మతకము లెంత సేసినాను 
నెట్లన నీపాటికి నేము [భమ వేమా 1వీంపు॥ 


818 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కూడితివి రతినేర్పు యాడ నేర్చితివం కేను 
చూడం జూడ గళలంటి చొక్కించేవు 
యీడనె (శ్రీవేంక కేశ యెన్ని వేస్తాలు నేసినా 


జొడల సీసటలకు సమ్మతించేమా ॥వీంపు4 ॥ 474 
కన్నడగొళ 
1ఎంత గారవించేవు యేమిబా(తి నే నీకు 
దొంతరబ త్తి 'నేయంగ దొరనై తిన *పలవి॥ 
గా 


భావించి చూచితే దొల్లి పడచుదానను నేను 
"సవు' మన్నించి తంతు నెలత నైతి 
. వావి దెలుసుకొంకేను వదినమాత్రము నేను 
దేవుల కేసుకొనంగ దిట్ట నైతిని ॥ ఎంత ॥ 


గట్టీగా విచారించితే కడుముద్దరాల నేను 
నెట్టన బుద్దిచెస్పంగా నేర్చరినైతి 
చుట్టరిక మెంచితే మెచ్చుగ మరందల నేసు 
'పట్టముగట్టింగ నింకృపొఢ నైతి . నవత! 


_జెంగటం బాలఎలధి నేరి నీవురమున_ 
నంగవించ(గా నల మేల్మంగనై తి; 
రంగగు(శ్రీ వేంకకేళశ రతి గూడే మేనదాన 
ముంగిటిసీకృషచేత మోహవతి నైతి ॥ ఎంత ॥ 4౧ 


శ్రీరాగం 
ఏటికి దూరేవు చెలి నింతలో నీవు 
కోటికి. బడగె త్తినగురుతులు గావా 1 పలవి ॥ 
1... ఇందులో వివావివరునలు ఏిచారించవల సేయన్నవి, , 


శృంగార సంకీర్తనలు 


మచ్చికగలిగినట్టిమగువ గనక గోరం 
నెచ్చరించి గీరితే నేమాయను 
ముచ్చట నీయందు(గల మోహపురాసుల కెల్లా. 
నచ్చముగ6 బెట్టినట్టిలచ్చనలు గావా 


తీపులు మరిగినట్టితెజవ గనక మోవి=_ 
నేపున గంటి నేసితే నేమాయను 
పెపె నీజవ్వనపు బండారమున కెల్ల 
కాపుగా6 బెట్టినమాణికపుము్యద్ర గాదా 


అట్టె చనవరియైన యల మేల్మంగ గనక 
యెట్టు పాదాల( జిమ్మినా నేమాయను 
దిట (శ్రీ వేంక కేళ రతిమహోత్సవానకు 
యు 
కట్టినతోరణపుసింగారాలు గావా 


నాగవరాళి 


ఎవ్వరు నెరంగరంటా యేల బొంకేరు 
నవ్వేరు మిమ్ము(6 జూచి నలినావలెల్లను 


చెలియనుదుటిమీ ది చిన్నారికస్తూరి బొట్టు 
చెలువుమీరంగ నీచెక్కుల నంకె 
నిలువునామము నీది నెలంతనుదుట నంటి 
'తలకొన్నగురుతులు తారుమారులోయను 


కాంతకన్నుల. బెట్టినకాటు కెల్లా సీమోవి. 
వింతబాగులైై నేడు వేలకున్నది 
ర్తంతుల సీబాహుపురి రమణిసందిట జిక్కె 
యింతలోనే మీచేంత లివ్వ లవ్వలాయను 


810 


॥ఏ6టి ॥ 


4 ఏంటి | 


4ఏంటి 1 476 


ఇపలవి ॥ 
ళ్‌ 


2 ఎవ్వ ॥ 


౫ ఎవ్వ ॥ 


శ్రీగ్‌ళట గళ యమరము చిలుము దిన్నది, నే నూహించివద్సా 


20 ... భ్రీశాక్షపాక అన్నమాచార్యుల 


సరి నలమేల్మం గచరణములల త్తుక 
సొరిది నీవరమునం జూపప్టైను 
గరిమ శ్రీ వేంకటేశ కౌస్తుభ మింతికి సామ్మై 


దొరనె మీవలపులు తోడునీడలాయను ॥ఎవ్వ॥ 477 
భవుళి 
ఇందా€కా సరివచ్చె నింపులెల్లాను ల 
కందున నీజాడ లింక6 గను(గొనేం గాని ॥ వల్లవి ॥. 


. నెమ్మి6 బెండ్లాడినదా(కా నీచేయి మీందై నదాంకా 
నమ్మిక లిచ్చితి విజై నాకు నీవు 
దొమ్మిసతులు గూడిరి దొరతనమెక్కై నేండు 
యెమ్మెల సీతలపో6ంత లీడ నెట్టోకాని ॥ ఇందా(॥ 


చివ్వనం గరంగుదా(కా సిగ్గులువీడినదాంకా 
నవ్వులు నవ్వితివిగా నాతో నీవు 
జన్వనము నాకు నిండె జొణ(డవైతి .విపుడు 
'ఇవ్వల సీఫొందులెట్లా నీడేరీనో కాని " ॥ఇందా(॥ 


కళలు రేంగినదా(6కొ కై వసమైనదా(కా 
నలుగడ గూడితివి నన్ను నీవు 
అల మేలుమంగను నీవదె (శ్రీ వేంక పేశుండ... 


విల నీరతు లేరీతి హెచ్చీనో కాని 1ఇందాల॥ 4? 
సాళంగనాట 
కోడెకాండు వీండుగదె గోవింరరాజు స 
జోడైన సకులుః దాను చొక్కుచున్నాండు. . , శపల్లవి॥ 


శ్రీగీతలు గల యక్షరములు చిలుము దిన్నవి. నే నూపొంచినవి. 


శృంగార సంకీర్తనలు 821 


'పరగంగ మేలుకొని పవ్వశించివున్నవాండు' 
'స్రారిది దేవుళ్లకు చోటిచ్చినాండు 
యిరవై మోవివిందుల కెదురుచూచుచున్నాండు.' 
'తరుణులరతులెల్లా. ద్రలపోయుచున్నా6డు. “కోడె 


చెప్పరానిసిరులతో. సింగారించుకున్నా(డు 
వృష్ఫతిల్లుందమకాన నుబ్బుచున్నాండు 
' కుప్పెండుజవ్వాది మేన( గుప్పళించుకున్నవా.డు 
అప్పసము సరసములాడుచున్నా6డు ॥ కోడె ॥ 
సారె స్తారై వలపులు చల్లు కొంటా నున్నవాండు 
వూరడిం చందరి: గలయుచునున్నాండు 
యోరీతి (శ్రీ వేంకటా నిరవై తిరుపతిలో 
వావలణ యో 


కూరిములు నెరపుచు కొలువున్నా (డు 'జ కోడె 1 470 
కేకు 881 ముకారి 
"ఏంటికి దాంచేవు మాకు నిందు కి్టై వద్దనేమా' 
జూటరివలపులు మెయి చొక్కించీని . ॥ పల్లవి ॥ 


- ఇన్నీటా నాపెనీసంది యెరుకగలందుకు 
కన్నులచూపులలోనే కానవచ్చెను = 
పన్ని యాపెచే నీమాటపట్టు వుచ్చుకొన్నందుకు 
.. మన్నించినందులోనే మాకల్లా6 దెలినెను 4 ఏంటి 
అంగవించి మీరు చుట్టాలై వుండినయందుకు 
'. యెంగిలిఫొత్తు గూడిన నెరింగితిమి 
"అంగము లొకరొకరి. అంటి 'పెనంగినందుకు . 
అ పళ వీడుజోడై. వుండగానే కంటిమి .. ..॥ఏంటి॥ 





కిల్లి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వ్‌గ్గె ఆలుమగండునై వొద్దికె పుండినందుకు 
'సిగ్గులువడినయంచే చిమ్మి రేంగెను 
అగ్గమై యల మేల్య 0గనై నందుకు నన్నేలితి 
తగ్గక ఛ్రీవేంక పేక తమి చొప్పులెత్తెను 


లలిత 
" అందులోనే కానవల్చీ నన్నిపనులు మాక 
సందడి నేమిచెప్పినా సమ్మతి గా దెపుడి 
పడ6తిమీ(ద నీకు బత్తే గలిగితేను 


ఉడుగ కాపెపాదాలు వొత్తుమా చూతము 
ఇడిబడి సీవిచ్చినబాసలే నిజమైతే 


4 ఏంటి ॥ 480 


॥పలవి ॥ 
గి 


' గుడిగొని వీం పెక్కించుకొమ్మా నేండు చూతము ॥ అందు! 


సౌగిసి మీయిద్దరికి చుట్టరికమే కలితే._ 
నొగి నెంగిలిపొత్తుకు నొగ్గుమా చూతము. 
మగువచేంతలకు సీమర్మములు -గరంగితే 
తెగువతో గోళ్ల నొత్తించుకొమ్మా చూతము 
యెలమి నాపెకు నీకు నెరవులు లేకుండితే. 
బెళకకుండ్డా నుద్దాలు పేట్టుమా చూతము 
అలమేలుమంగ దను త నీకు( (బ్రియమైతే 
_ కలసీ శ్రీ వేంకపేళ క్రేకొనువూ చూతము 


ప! 
'ఇంతులాల చూడరమ్మ యెటువంటితమక మో 
ఇంతలేకుండితే నిది యే(టిజాణతనమే. 


॥ అందు ॥ 


॥ అందు ॥ 481. 


శ్లో ౪ పల్లవి | 


శృంగార సంకీర్తనలు 828 


సొలంతిరూప మితండు బొమ్మచేసి మోము చూచి 
తలపోసి గోశ చిత్తరువు వాసి 
పలుమారు నప్పటిని బయలులో భావించి య 
అలరి అశ్హై భమసి కలలోన గనీని 1 ఇంతు ॥ 


వనితచక్క(దనము వర్షించి నవ్వు నవ్వి 
తనలోనే మాటలాడి తప్పక చూచి 
వెనుకొని చప్పుడైతే వీనుల నాలకించి 
వినయాని మూలమూల వెదకి చేచాంచీని * ॥ ఇంతు ॥ 


వావి దానే యేర్చరచి వలపు పై6 జల్లుకొని. 
మోవితేనెు నోరూరి ముంచు గుక్కిళ్ళు 
(ఫ్రీ వేంక పేజుండే తాను చెలి యలమేలుమంగ 


వేవేగ నురమెక్కంగా వేమారు గూడీని 1 ఇంతు ॥ 482 
నారాయణి 
ఊరకేల దూరేవు వూరివారిని - 
వీరములాడితి(గాక పెనంగితినా , ॥ పల్లి వి ॥ 


రవ్వలు నేసితినా రచ్చల వేసితినా 
“నవ్వినవా(డవు నీవే నాతితోను _ 

! _వ్రివ్వల నేలడిది చూచి ఇంతులెల్లా నాడుకొంటే 
దవ్వులనే వింటి. గాక తడవితినా ॥ ఊర 4 


- పల్ల దీండవంటినా పచ్చిచేంత చూపితినా 
' చలి నవాండవు నీవే సతిపె నేస 
రి రా 
చల్లగా నిందుకిందరు సన్నలు నేసుకోంగా 
 వొల్లనే చూచితి. గాక వొరయవచ్చితినా ॥ ఊర ॥ 


84 థ్రీ శాళ్లపాక అన్నమాచాళ్యుల 


యీడులువెట్టితినా యెరుక నేసుకొంటినా 
కూడినవా(డవు సీవే కోమలాంగిని 
తోడనె (శ్రీ వేంక కేశ తొల్లై యలమేల్మంగను, 
_ వీడె మందుకొంటింగాక వేగులు వెట్టితినా ॥ ఊర: 180 


ఏల తమకించేవే యెరంగవా యీకతలు 
కోలుముందె తిటు నొండె గోరనెనా గీరును ॥ పల్లవి | 


మగవానితో. బలునురు మాటలాడంబోతే 

వొగరులాడును 'వొండె వొడివట్టును 

నగవులు వచరించి ననుపు నటించంటోతే 

మొగి. బరాకౌ నొండె మోనాన నుండును ॥ ఏల ॥ 
వచ్చి వచ్చి నిజముగా వలపులు చల్లంబోతే 

రచ్చ నాడుకొను నొండె రా6పునేసును 

ఇచ్చకము నేసి కడునింపులు చూప(గటోతే 

తచ్చనలు చూపు నొండె తరితీపు నేసును ॥ ఏల ॥ 
బలిమి6 గాంగిట్న నించి పట్టి పెనంగంగంటోతే 

చలమైనా రేం నొండె సన్న్నైనాంజేసు 

యెలమి శ్రీవేంకటేశు డింతలోనె నిన్నుంగూడె. 

వెలయ మన్నించు నొండె వేడుకైనా వించును ॥ఏల॥ 484 


అహ్హిరి- 
చక్కగా నానతీవయ్య సమ్మతించే6 గాని నేమ 
6జీ: పిక్కటిల్లు. గోరికలు పెనగొనెనా- ॥ పల్లమిః 


శృంగార సంకీర్తనలు 825 


యెలమి మీరిద్దరును యేకతాన నుండితిరి 
చెలియ విన్నపములు చెవింబన్హైనా 
నలువంక మీలోనే నవ్వుకొంటా నుండితిరి . 
_తలకొన్నవలపులు కారుకాణలాయనా ॥ చక్క6॥ 


పరగ నిద్దరు నుండి సందేలు వేసుకొంటిరి 
తరుణిసరసము చి త్తమువచ్చెనా 
మరుగుచు నొడ(బాటుమాట లాడుకొంటిరి' 
యెరవులేనిపొందు లియ్యకొ.టిరా ॥చక్క(6॥ 


వేడుకతో నీవునాకె విడేలందుకొంటిరి . 
.చేడెకు నీకాంగిటిలో సిగ్గుదే రెనా 
యీడనె శ్రీ వేంకపేళ. యేలితివి నన్ను ని్హై 


యీడుతో క యిరవాయనా ॥ చక్కూల॥ 485 
రేకు 882 ముఖారి 
అనుకొన(గాసీ నీతో నందరివలె' 
.వినయములేనిది వెలందా యది ॥॥1 పల్లవి ॥1 


పంతములాడుకొనేది పలుమారు నవ్వేది. 
అంతరువెరి(గినట్టియా(టదా యది 
వంతులకు బెనగేది వానులకు. దిరిగేది 
కాంతునిఇచ్చయెరింగేకామినా యది అను ॥ 


. వేసాలం బొరలేది వెంగెములు నెరపేది 
నేస వెట్టి పెండ్లాడినచెలియా యది 
బాన నేయించుకొనేది బలుములు చూపేది 
దోసానకు వెరచినతొయ్యలా యది * అను॥ 


826 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అట్టడియై మెర'నేది పట్టి రచ్చకు దీనేది 
“'గట్టుగలిగినయట్టికోమలా యది 
ఇప్టే థీ వేంకటేశ యేలితివి నన్ను నిజ్టై 


కుజ్తై ఇంక 'మెచ్చకుంపే మగువా యది' ॥ అను ॥ 48( 
॥ రామ[క్రియ 
అదరిపాటున వచ్చి ఆయములంటీ( దాను 

వుదుటున ముందుముందె వుంగరము వెసష్టెనా 1 పల్లవి ॥ 


పువ్వుల వేసీ నూరకె పుప్పొడి చల్లీ/ దాను 

చివ్వన జుట్టరికము( జెప్పుమనవే 

నవ్వులు నవ్వీ నింతలో నమ్మికలిచ్చీ. గమ్మటి 

మవ్వముగా చొల్లి 'పెండ్రి మాట లొడించెనా ॥ అద ॥ 
కొంగువట్టీ నప్పటిని ఓచములంటీ నిదివో 

అంగడి బైడి ముడిచి అంపెనా నేండు 

యెంగిలిపొ త్తుకు వచ్చీ యేడనై నాః దమకించీ 

అంగవించి సోబనపుటక్షత లిస్పించెనా ॥ అద॥ 


తప్పకచూచీ నదివో తతిగొని పొందు సేసీ 
అప్పుడే పొంకవెజ్టైనా అవునా తాను 
కప్పి (శ్రీ వేంకపేషండు కంమవం దానె పెండ్లాడీ 
చొప్పుగా నింతులచేత సోబన.. బాడించెనా ॥ అద, 48? 


వరా? 
రోమణు(డవు నీవు రమణి నేను 
తమితోడ నీవు నాకు దక్కివుండవయ్యా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 827 


తలంచి నీప నన్ను దయంజూచుట గార 
చెలరేంగి విన్నపాలు 'నేనేదాననా 
నెలకొన్నబుద్ది నీవే నేరుపు టింతేకాక 
చలపట్టి నీతోను సాముసేనేదాననా ॥ రమ ॥ 


మంతనాన( ఎనవిచ్చి మన్నించుట గార 
చెంతల చుట్టరికము చెసే ప్పెదాననా 
వంతులకు 'సివె నాప్రై వలపు చల్లుట కాక. 
సంతాన నిన్ను౯ జెనకి పచరించేదాననా ॥4రమ ॥ 


నిక్కముగా నన్ను నేలి సీవే మెచ్చుట గాక = 
. చెక్కునొక్కి యెమ్మె మెరనేటిదాననా 
యిక్కున శ్రీ వేంక సేళశ యిటు నన్ను6 గూడితివి 
మొక్కే దాన6 గాక నీతో మొనచూపేదాననా ॥రమ॥ 488 


సామంతం 


(ప్రియముగలిగినట్టి పెండ్లి కొడుకవు నీవు 
నయముతో మొక్కు మొక్కీ నవ్వు నవ్వరాదా ॥ పల్లవి ॥1 


కెప్పలెెత్తి చూచి నీతో రెట్టింపుమాట లాడి 
చిప్పిలు(జేమట చిందీ చెక్కులవెంట 
వుప్పతించి తిట్టరామ వొడివట్టి తియ్యరాదు 
టబ ల 
శిప్పురగందికి మచ్చికలు. చూపరాదా. ॥(ప్రియ ॥ 


చిగురుమోవి వంచి చేయింజేయి నప్పళించి 
జిగిమించేవలపులు చిమ్మి రేంచీని 
_తగవుల( బెట్టరాడు తరితీపు నేయరాదు 
మగువకు జనవిచ్చి మన్నించరాదా ॥1పయ ॥ 


828 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కందువతో' జన్నులంటి కడుబిగ్గె గాంగిలించి 
సందడి మర్మములంటి చల్లీ నూర్చులు 
ఇందులో శ్రీ వేంక కేశ యెంచరాదు పంచరాదు 


మందగజగమనకు మనసియ్యరాదా ॥ ప్రియ ॥ 1090 
నాట 
ఆయనాయ నీమాపే యనరే ఆతనితోను 
- యేయెడా( దనవిద్యలు నిందరు. జూడనివా ॥ పల్తవి ॥ 


వుదుటున నానతియ్య కుండి తే మానెలాక 
యెదలోనితనయెన్ని కెరంగనిదా 
చెదరక తా6 గొత్తలునేసితే. జేనెంగాక 
మొదలనే తనతో సాములు నే6 జేయనివా _ ॥ ఆయ ॥ 


ఇక్కడ దా నమ్మిక నాకిచ్చితే నిచ్చెంగాక 
చొక్కపుందనగుణము సోదించనిదా 
అక్కరతో నాచన్నులంటితే నంటె౮గాక 
మక్కువ దనగోరితో మారుమలయనివా ॥ ఆయ ॥ 


బెట్టియానలెలా నేండు పెటితే. బెచెంగాక 
టి య ట్‌ లబ 
నెట్టన( దనసుద్దులు నే విననివా 
ఇజ్టెతా (ఫ్రీ వేంక కేకు, డేలితే నేతెంగాక 
చుట్టపుతన మేలు నే( జూడనిదా * ఆయ ॥ 400 


తెలుంగు కాంబోది 
ఎవ్వరు నేమినేతురు యేల దూరేవు చెలుల 
జవ్వన మిదెకద చవులు పుట్టించేది ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


కనుచూపులేకద కమ్మరంగమ్మర లోలో 
పొనుగకుండా నాసలు పృట్టించేవి 
వినుకలి యిదెకద వెక్కనమె వలపించి 
ర్లు 
తనవోనితమకము దైలువారించేది 


ఆడేటిమాటలేకద ఆయములు సోంకించి 
వేడుకలు మీ౦దమీ(ద వెలఇంచేవి . 
కూడినకూటమేకద గుణములు పెడరేంచి 
వాడికలు నెలకొల్పి వసముచేనేవి 


సరసములివేకద సమ్మతులుగా6 జేసి 
బిరుదుకా(గిటిలోన( బెనంగించేవి 
యిరవై శ్రీ వేంకకేశు! డేలె నిన్ను నింతలోనె 


త్రి0 


గ 
1 అయ్య || 


శ ఎవ్వ ॥॥1 


గొరబుగుజులేకద కొనలు సాగించేవి ॥ ఎవ్వ॥ [|] 


రేకు 888 నాగవరా? 
చిత్తగించవయ్య నన్ను చెలువుండపు 
బత్తినేయంగా వలపు పె కానీని 
అడరి యెడమాటాడ నటు చెలి నంపేనంపే 
తడవనీయమ సిగ్గు తతిగొనీని 
ఎొడంబరచ నీయింటి కొగి నే వచ్చేనంటే 
తడంబడీ నడుగులు తమకానను 


గక్కన నిన్ను నేం గాంగిలించుకొనేనం పే 
అక్కజపు హారమలు అడ్డమయ్యిని 
చిక్కించుక నీకు నేండు చేతులెత్తి మొక్కేనం కే 
పక్కన. ఐన్నులమీ(ద పయ్యద జారీని 


॥చిత।॥॥ 


1చిత్తగ 
అలాటి 


తిరి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దిట్టనై. సీమోవితేనెతీపు చవిగొనేనం పే 
“అప్జ్టై కడు( బరవశమందీ మనసు 
యిశై (శ్రీ వేంక కేశ యేలితివి నన్ను, నిజ్జై 
"చుట్టరిక మెంచేనంకే సొంపులె త్తీ( గళలు ॥చిత్త॥ 402 


- ఆహిరినాట 


సీవెజంగనితగవు నే విన్నవించేనా 
.. వేవేళై నాం దమలోన వేసరింతురా ॥ పెల్లవి॥ 


కోడువలచినవారు కదియవత్తురు గాక 
యెడమాట లాడింతురా యింతులచేత 

_ మెడయలేనివారు యింపులునేతురు గాక 
జడియక బొమ్మలను .జంకింతురా ॥ నీవె ॥ 


పాయరానియట్టివారు పై పె నవ్వుదురు గాక 
టబ రారా 
చాయలా సన్నలా నింత సాదింతురా 
ఆయమెజి(గినవారు అ్టె మెప్పింతురు గాక 
కాయకపుచేంతలను త పేజకా ॥నీవె ॥ 


తగులాయమైనవారు తతిగొనుందురు గాక 
పగటున కౌ€తాళించి పచ్చినేతురా _ 
నిగిడి శ్రీ వేంక పేశ నెలంత6 గూడితి విజ్పై 
అగడుగా రతులలో నలయింతురా నై ॥4నీవె॥ 488 


ముఖారి. 
ఎట్టు చెలియగగవచ్చు. నెదలోనిమీసుద్దులు 
'బట్టిగొన్న లోలోనజాబతనా. ₹ లేంటివో . . ..4 పల్లవి ॥ 


శృంగార నంకిర్తనలు 


పవళించి సీ వుండంగా పానుపువద్దం గూచుండి 
చెవిలో విన్నప మేమినేసీ నీకాపె 
తవిలి నీమొగము తప్పకచూచి యప్పటి 
నవముగా సన్న నేసినవ్వీ నది యేంటిదో 


పెకొని నీవింతులచే పాటలు వినుకొన€ంగా 
ఆకుమీ6ద నేమి వా(వ్రాసియంపీ సీకాపె 
జోకతో నంతటిలోనే సౌరిది నాయము లంటి 
రేకలు దీసి యెచ్చరించీ నది యే6టిదో 


కొలువుకూటములోన గుట్టుగా విచారించుకోంగా 
చెలిచే నీకేమి బుద్దిచెప్పించె నాపె 
యెలమి శ్రీ 'వేంక సేళ యిశై నన్ను నేలితివి 
తలుపుమా6టున నాకె తలపించె నే6టిదో 


పాడి 


ఈత6డు చలమరౌత యెజలగవా తొల్లి నీవు 
చేతులెత్తి మొక్కి. ఇళ్లై నేవ నేయరాదా 


తడ6బడువిభుండు తనపై నాన వెట్టి 
వొడివట్టి తియ్య6గాను వోపనందురా 
జడిసి వొడ్డాణము జారెం గుచ్చల వీడె 
' కడ(గీతనీదుప్పటి గప్పుకొనరాదా 


రాంపుల నింటికి వచ్చి రమణుండు నీతోను 
కాంపురము సేయ!గాను కాదందురా 
పైపె. గొప్పు వదతె భావము నివ్వెర గందె 
తీపులమోవి యొసగి తెరవెయ్యరాదా 
1. కడగి + ఈతని 





ప! 


॥ ఎట్లు ॥ 
టి 


॥ ఎట్లు £ 
ట్‌ 


॥ ఎటు ॥ 44 
ట్‌ 


1పల్రవి 1 
డూ 


11 ఈత (| 


౫ ఈత( * 





తికి థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెన్నిక శ్రీ వేంక పేళుల డేకతాన నిన్ను. దీసి 
చన్నులంటి కూడంగాను చాలునందురా 
కన్నుల( దేటలుమించె. గళలు మోమున నిండె 


అన్నువ గోర నూంది యాదరించరాదా 8 ఈత6॥ 4005 
దేసాళం 
మగవానితో నింత మారుకొందురా 
తగవుటేలడిగేవే తతిగొని. సీవు ॥ పల్లవి ॥ 


గొప్పలై ననీచన్నులు కోరి పిసికెనంటా 
తప్పులేల యెంచేవే సందడి. బతిని 
ముప్పిరిగా లచ్చెనలు మోవిమీంద నున్నవంటా 
చొప్పులేల యె శ్తేవే సోదించి నీవు మగ ॥ 


చెంత నుండి యీతండే చేరి కొంగువజ్లైనంటా 
సంతాలేల దున్సేవే సలుమారును 
మంతనాన నాతడు మర్మములు ముష్టైనంటా 
రంతులేల నేనేవే రచ్చలోనను మగ ॥ 


కగ్గులేక యీత( డిబ్రై కాంగిలించుకొనెనంటా 
సిగ్గులేల నెరపేవే చెలుల( జూచి 
అగ్గమై ్రీ వేంకపేశు. డదె తానె నన్ను. గూడె 
అగ్గలపురతి నెంత అలయించేవే ॥మగ॥ 100 


శంకరాభరణం ' 
బ్‌నయ్యా నీదేవులంటా నలయి కెల(గవద్దా . 
తానకమె నేమెలా నింతకు నోపంగలమా ॥ పలవి ॥ 
వన్‌ వు ఉం 


శృంగార సంకీర్తనలు శీతి$ి 


బత్తితోడ నీకు( జెగ పాదములు గుద్దంగాను 
గుత్తపుచనుగుబ్బలు గునిసీనవె 
తత్తరానం జేసురటి తడంబడ విసరంగా 
చిత్తడిపమట గారీ. జెక్కులవెంటను 1 బౌన ॥ 


అంది యంది యప్పటి సీ కాకుమడి చియ్య(గాను 
కందువల€ గంకణాలు గల్లనీ నీవె 
సందడి వింజొమర సారెసారె వేయంగాను 
పొంది నిట్టూర్పులు కేల్‌ పుక్కిటిఐంటిగను ॥4బొన ౪ 


కడంగి నీమేన నిండా. గస్తురి యలందంగాను 
మెడనున్నమాణిక్యాలు మెరిచీ నవె 
తడవి (శ్రీ వేంక పేళ తగ నన్ను నేలితివి 


పడతి నివ్వెరగందీ. బరవళశమునను ॥బాన॥ 407 
రేకు 884 ధన్నాసి 
పాయరానిమగ(ండవు పట్టపుదేవుల నేను 
రాయిడి నేయకుమీ రవ్వ నేసి యింకను ॥ పల్లవి 4 


మాఖజుకొని నిను. బిల్చి మాటలాడితిని 
ఆజడి( బెట్టకుమీ అందరితోన 
వేజులేక నీకు మొక్కి వేండుకొంటి€ గమ్మటిని 
వీజీడి. జేయకుమీ వేగిరించి నన్నును ॥ పాయ ॥ 


'నెలపుల నవ్వి నీకు చేసన్న 'నేసితి 
వెలుపల్గ( జెప్పకుమీ వెక్కసానను 
మొలకచన్నుల న్నొదత్రి ముచ్చట మాటాడితి 
చలాన బెనంగకుమీ సారెసారె నిపుడు ॥ పాయ ॥ 


881 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కచ్చుపెట్టి చ్చి కాంగిలించుకొంటిని 
పచ్చి. .ఎమి నన్ను పంతమునను 
ఆచ్చఎల మేలుమంగనై ననన్ను నేలితివి 
ఇచ్చకపు(శ్రీ వేంక కేశఇమ్మీ చనవు 


రామ[కియ 
మగువగుంపెన నీక మంచిదాయను 
తగవుల. బెట్టంగానే తమి రేంగెను 


చలము సాదించేనంటా సతి నిమ్న జంకించితే 
చెలరేగి లోలోనిసిగ్గు చేరెను 
బలిమి సీవు నేయంగా6 బట్టిపెన.గంజూచితే 
యెలమి6 జన్నుల'సై పయ్యద జారెను 


తరితీపు సేసేనంటా తగుల మాటలాడితే 
గొరబై నవలపు లుంకువలాయను 
కెరలించేనంటా నిన్ను కెంగేలు వట్టితేను 
సురతకాంకలకును చోటాయను 


కడునలయించేనంటా కా(గిట బిగించితేను 
జడిగొన్న వేడుకలు సతమాయను 
అడరి (శ్రీ వేంక పేళశ అలమేలుమంగ యిశ్షై 
కడంగి వురమెక్కి తే గాణాచి ఆయను 


నాదరామ[క్రియ 
పోరానిచుట్టరికము పొంచి యాతనికి నీకు 
సారె వియముచెప్పగా, సాదింతురటవే 


॥పాయ॥ 100 


॥మగు॥ 


॥ మగు ॥ 


॥మగు। 490 


॥పలువి ॥ 
ల్ల 


శృంగార సంకీర్తనలు 


చిప్పిల6 బతి సవ్వంగా చెలి యేల జంకించేవే 
కప్పురాన 'వేయంగాను కౌ6ంకలేల చల్లే వే 
కుప్పళించి మొక్క6గాను గొణంగి యేల తిస్టేవే 
వొప్పగు విడెమియ్య6గా నొల్లనందురటవే 


తగిలి నిన్ను జూడంగా తలవంచుకొననేలే 
సౌగిసి గోర నూంచంగా సొలయనేలే 
చిగురుమోవి ఇయ్యంగా. సిగ్గలువడంగనేలే. 
తగవు నడపట6ంగాను తమకింతురటవే 


పాపటకు దువ్వఃగాను పంతములాడంగనేలే 
చేపట్టి మన్నించ(గాను చిమ్మి రేంగ నీకేలే 
ట్‌ 


యేపున శ్రీ వేంక పేశు. డింతలోనె నిన్న గూడె 


885 


॥ పోరా ॥1 


॥ పోరా ॥ 


'వోపి రతిం జొక్కించ6గా నొడ్డుకొందురట వే ॥ పోరా ॥ 500 


| సామంఠం 
నీవైనా నానతీవయ్య నీకేల యింతేసిసిగ్గు. 
భావించ నలవిగాదు పంత మదియే.టిదో.. 


చేతిమీంద జేయివేసి చెలి నిన్ను మెచ్చిమెచ్చి. 
యేతులకు నవ్వు నవ్వె నేంటికోకాని 
. దూతికమొగము చూచి తోడనే సన్నలుసేసి 
కాతరపుమాట లేమికారణాన నాదెనో 
గుబ్బలు నీమేన నూంది కొసరి శొసరి ఇంతి 
' వుబ్బున మొక్కులు మొక్కీ నూహ యేంటిదో 
గబ్బియై ముంజేతిచిలుకతో నేకతము చెప్పి, 
* = అబ్బురాన నంది పండు అది యే.టికిచ్చెనో ' 


॥ నీవై. స 


్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పురముపై (6 గూచుండి వొగి నలమేయమంగ 
అరుదుగా గానుకిచ్చె నదియే(టిరో 
ఇరవై ్ర వేంక పేళ యేలితివి నన్ను నిఫ్జై 


సెరిగా నేనని రాపె చవులు దృట్టించెనో నీవె ॥ 501 
బౌళి 
మగవాండు మె త్తనె తే మరి యపకీర్తి గాదా 
అటి దా అలీ 
తగవు నెరపకుంపే తరుణులు మెత్తురా ॥1 పల్లవి ॥ 


నీపదాలు వాడి ఇంతి నిన్ను( గాంగి౨ించెనంటా 
కోపగించి నీదేవులు కొంగున జ్టైను 
చూపెట్లుక వున్నాండవు చొక్కి విడిపించవదా 
టబ యట 
యీపాటివాండవై తే యెవ్వరు నమ్మేరు మగ ॥ 


సేవ నేసేఆంటది చేరి పాదా లొ త్తైనంటా 
వోవరిలో దనవద్ద నుంచుకొన్నది 
నీవద్దికి నంపుమని నే. డాపెకు( జెస్పకుం టే 
యీవలావలిపొందు లెట్టు జరగీని ॥1మగ ॥ 


నాటక్స(క్రసాలమగువన నవ్వి నిన్ను. గూడెనంటా 
మేటియల మేల్మంగ- మీరనియ్యదు 
నీటున (శ్రీ వేంక పేశ నీవె తెచ్చుకొనవలె 
మాటపట్టు లెటువలె మచ్చిక రేంచీని ॥మగ॥ 502 


కన్నడగౌళ 
ఇప్పుడేమి వేగిరము యీన్నియు నయ్యి(గాక 
కష్పుర మవదరించు కానుక వట్టినది 4షల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 887 


అలసివచ్చిననిన్ను నంత మాటాడించ*ేల 
వెలయ6గ6 ఐబవళించు విసరే నేను 
వలపులదిష్టిదా(కి వాడివున్నది నీమోము 
బలిమినైనా నిద్రించు పాదాలు గుద్దేను ॥ ఇప్పు 4 


చెమటవెట్టిన మేను చేతుల నంట(గనేల 
తమితో నూరకుండు గందము వూనేను 
సమరతి నోలలాడి జారివున్న దిదె కొప్పు 
అమర నాతొడ పై ( బె*ట్టలరులు నించేను ॥ ఇప్పు ॥ 


పచ్చిపులులచెక్కువై గోర నూందనేల 
గచ్చులముసు. గిడుకో కాంగిలించేను 
కుచ్చి (శ్రీ వేంక్షకేశుండ కూడితివి నన్ను నిజై 
తచ్చి నాకు మో వొసంగు దప్పులు దీర్చేను ॥ ఇప్పు: 5038 


రేకు 885 దేశాక్షి 
నాపంతము లీడేరె నన్ను మన్నించితివి 
వోపిక నీవేమిచ్చినా వొల్లనన ని(కను ॥ పల్లవి ॥ 


మాయింటికి వచ్చితివి మాచే 'మొక్కించుకొంటివి 

నీయింతు లేమైనానననీ 'యింలకను--" 

చేయి నాపై వేసితివి చెప్పినట్లు నేసితివి" 

రూ ట్‌ మ 

వేయి చెప్పినా నీసుద్దులు వినే నే నింకను 4నాపం ॥ 
విందు లారగించితివి వీడె మందుకొంటివి 

అందులకే నే నవ్వేను అ్టే ఇంకను 

గందము మైం బూసితివి కంకణము గట్టితివ్‌ 

యెందుక్రైనా నీనేంతకు ఇయ్యకొనే నికన్గు 1వాపం8 


“1, సెట్లు + అలరులు. 
౪0౫1 18-24, 


838 థ్రీకాళ్ల పాఠక అన్నమాచార్యుల 


నమ్మించితివి నన్ను నాపై సేస వెట్టితివి 
వుమ్మడి నొకమనననై పండే. నిశను 
నెమ్మది థ్రీ చేంక వేళ నే నలమేలుమంగను 
సమ్మతి మోవిచ్చితివి చవిగొనే నింకను ॥ నాపం॥ 504 


గౌళ 
ఇయ్య(గదె కానుక నీయెదుట నున్నా( డతండు 
నెయ్యపుమాట లాడంగా నేనోపనందురా ॥ పల్లవి ॥ 
దవ్వులనుండి యాతండు తగుల నిన్ను( జూచితే. 
నవ్వుదురుగాక వదనము వంతురా 


. పువ్వులబెండున నిజ్టై పూంచి నిన్ను వేసితేను 
వువ్విళ్ళూర మొక్కూటగా కూరకపవుండుదురా ॥ ఇయ్య ॥ 


మలసి సొలసి నీతో మాట లాత6 డాడ6గాను 
చెలిమి'నేతురు గాక చేరకుందురా 
పిలిచి నిన్ను బేర్కొని ప్రియములుచెస్ప6గాను 
. కొలువు నేతురుగాక గుట్టున( గొంకుదురా ॥ ఇయ్య ॥1 
శ్రీ వేంకటేశుడు నిన్ను. జిత్తగించి కూడంగాను 
భావిం చలమేల్మంగవు. పదరుదురా 
చేవమీరి నీకితలడు నేస లిప్టె పెట్టంగాను 
వేవేరై మెత్తురుగాక వెంగేము వా ॥ ఇయ్య ॥ 505 


*.... ఆపారి 
* -క్ఞబ్రనీ విన్నవించరే-ఇరంతులాల పతితోను 
తటుకున నిః(నిం)పై తే దండకు. రమ్యనరే “| పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


మనసువచ్చినయంతె మా(టలు 
కనుచూపు నాంటినంతె కాంక్షలు 
తనువులు సో6ంకినంతె తమకములు 
వినయములు గలయంతె వేడుకలు 


సరసములాడినంతె సంగాతాలు 
సరుస( గొలిచినంతె సలిగెలు 
మరిగియుండినంతె మంతనాలు 
_హరుషమైనయంతె ఆదరీంపులు 


సముకముగలయంతె చనవులును 
సుముఖత్వమైనయంతె చుట్టరికము 
రమణుండు. శ్రీ వేంకటరాయండు. దాను 
అమర నళేలె నేను అలమేలుమంగను 


వరాళి 
నిగిడి నేం గంటి(గా నీసరితలెల్లాను 
ముగురెరి(గినపని మూండులోకా లెజుంగు 


వరుస నాపెఇంటికి వచ్చేనని నీవు రాంగా 
గొరబుగా నొకతె నీకొంగు వజ్లైను (. 
. యెరవులవాండవై యేమని బొంకంగలవు. 


వెరవున నాకె 'ఇందు వెదక వచ్చినను 


వింతగా€ దొల్లిటాపెకు విడెము సీవంపంగాను 
అంతలోనే యీకె వచ్చి అరదుకొనెను 
బంతి నుండి యెట్ట వొడణరచంగ--నేరుత్తుపు 
యింతలో నాకె జేలిని యీడకు, వచ్చనను 


888 


ఇట! 


$ఇట4॥ 


1 ఇట 506 


జంగి 8 


“6 నిగి,, 


840 ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


అప్పటాపెం బేరుకొని .అజ్టై నీవు విలువంగా 
వొప్పుగా నడుమ నీకె వూంకొనెను 
చిప్పి లలమేల్మంగను (శ్రీ వేంకకేళ యేలితి._ 
విప్పు డాకె వచ్చికేను యిందరిం గూడితివి 


లలిక 
కాంతకు నీకునునేల కా6తాళాలు 
వింతవారెల్లా నీకు వెక్కసమయ్యేరా 
సారెసారె సీదేవులై జంకించ వచ్చెంగాక 
తేరసతులెల్ల నిను దెమలించేరా 
నేరుపరిగనక తా నిన్ను వెంగేలాడెంగాక . 
* పూరివారెల్లా నిజ్ఞై వొారయవచ్చేరా 


నడి నీమోహపుటింతి వట్టినేరా లెంచెంగాక 
కడవారెల్లా నీన్ను( గక్కసించేరా 
అడియాలమెనయాపె ఆనలెలా6 బెషె(గాక 

| ముల . టబ 

బఐడిబడీవా రెలా వొడివ పేరా 
క సా! ట్‌. 

నెట్టన నలమేల్మంగ నీవురాన నిల్చెంగాక 
పొట్టంబొరుగువా రెల్లా టోదించేరా 
ఇట్టె శ్రీ వేంకటేళ ఇటు నే మొక్కితింగాక 
చుట్టపువా రెల్లా నింతసోదించేరా 


. కేదారగొళ 
ఇంతి నీతో నన్వణోను.-యెధురుగా వనుపులు 
దొంతి వెట్టి వళిపులు: దోమటి దొడికేవు”. 


॥నిగి॥ 50? 


॥ పలవి ॥ 
ఉం 


॥ కాంత ॥ 


1కొంత ॥ 


॥॥ కాంత 1 508 


పల్లవి ॥ 
ళం 


శృంగార సంకీర్తనలు 841 


వావి నిన్నునడి గేటివనిత. జూచి సీవు 
మోవితేనె లడిగేవు మొక్కలీండవై. 
కావికన్నుల( జూచి కడు(జొక్క(గా6 వీల్ల లా 
గోవిరాగాల నప్పటి గొచ్చి కఠగించేవు ॥ ఇంతి ॥ 


'పేరు చెప్పుమని నీతో బెనంగంగా నాపెచెక్కు 
గోరు దా(కించేవు నీవు కోడెకాండవై 
వూరుంజెమటలతోడ వొగి మొక్క(గా ము శ్తేల.. 
'పేరులెల్లా మెడ వేసి ప్రేమము రేంచేవు ॥ ఇంతి ॥ 


ఆటలాడ రమ్మనుచు నలమేల్మంగ దూరంగా 
పాటలు పాడునునేవు పల్లదీండవై 
గాంటపు (శ్రీవేంక పేళ కలయంగా సమరతి_ + 
తేటలనే మెప్పించి తీపు వుట్టించేవు ॥ ఇంతి॥ 500 


రేకు 886 దేశాకి 
ఇదివో నీమహిమలు యెవ్వ రెరు/గుదురయ్య 
మదనతం[త్రములు మరపితి వేమో ॥ పల్లవి ॥ 


చెలిచేత నే నీకు జెప్పియంపినమాటలు 
మలసి నీమోము చూచి మరచెనేమో 
. యెలమి నాపెనైనా నీడకు నంపవై తివి 
పలుకులనే నీవు (భమయించితివేమో 1 ఇది జి 


పొందుకు నాపెచే నీకు( బుత్తెంచినవిడెము సీ 
సందడిపరాకున( దా నందెనో యేమో 
ఇందుకె నా మారుసుది యెరి(గించవె తివి 
నూ. ది న. 
గొంది ని జై తల(పించుకొంటివోయేమో 4 ఇది 1 


వ .. థ్రీ శాళ్ల్ళవాక అన్నపాచార్యుల 


శ్రీ వేఎకపేళుండ నీకు జేయెలత్తి మొక్కమం పే 
ధావించి నీవు గూడంగా (భమనె నేమో 
యీవల నలమేల్మంగని ఇటు నన్ను నేలితివి 


మావత( దెచ్చితివి మన్నించితివేమో() 1ఇది ॥ 510 
గౌళ. 
వింటిరకే చెలులార వింతసుద్ది ఇదొకటి. 
. _వొంటినీచేంతలు చూచుకుందాన నేను ॥ పల్లవి ॥ 


శిరసు మజ్జనమాడి చిక్కుదీసుకొనంగాను 
సరుసనున్నా కె. దాంకె సన్నపుగోరు 
సిరుల నితడు :సన్న నేనెనంటా నాకె వచ్చి 
సౌరిదిం గాంగిలించితే చూచి నవ్వె నితండు ॥ నింటి॥ 


బలుసొమ్ములు నించుక పరిమళాలు వూయంగ 
- చెలియొకతెపై బొట్టు చిమ్మిపడెను 
| ర వ! శ 
కలయికశ గురుతు గావించెనంటా వచ్చి 
మలసీ మోము చూచితే మరినవ్వెనితండు. - ॥ వింటి ॥ 


అస్టై శ్రీ వేంక పేశుండు అల మేల్మంగం గూడంగా 
*“కట్టంగడా కె. దాంకె గక్కనం బాదము 
ఇ్న. తాను( బెండ్లాడ యెచ్చరించెనంటా వచ్చి 
టి గూ 


యెట్టయెదుట నిల్చితే యెనసి తో నవ్వెను 1వింటి॥ $11 
పొడి 
ఏమి చెప్పేవు నీసుద్దు తెరంగమ పే 
ల "నేము ' సీవలన కామా నెట్టన చిభునికి ॥ ౪పల్ల వి ॥ 


1, *కట్టంగడ *లో అరనున్న వింత. .1. *వలెనె” అమటకు “వలన” కాటోలు, 


శృంగార సంకీర్తనలు లిశ8ీ 


పంతమాడేదానవు పడంతుల. బెట్టిపంపి 
కాంతుని రప్పించుకొన( గారణ మేమే 
ఇం(ఇం?)త యెమ్మెలదానవు యెదురుగా(టో యతని_ 
కం(కంబితకంతకును వినయాలు నేయనేలే ॥ ఏమి ॥ 


కడువాసిక త్తెవు కందున నాతని, జేరి 
అడియాలమైనసామ్ము లడుగనేలే 
వొడ(బడనీదానవు వూడిగాలెల్లా. జేసి 
-జడిగొన్న కెమ్మోవి చవిచూపనేలే ॥ ఏమి ॥ 


దొరతనాలదానవు దొరసి (శ్రీ వేంక యేళు 
గరగించి కూడితివి కతలే(టికే 
నిరతి నన్నేలినాండు నేనల మేలుమంగను 


మరిగి యప్పటి నీవు మలయనేమిటికే ॥ ఏమి 512 
'దేసాళం 
ఆతనికి నీకు. బొందులౌత నేనెజంగనే 
నీతితో జెలులలాగు నేండు గంటినే 4 పల్లవి ॥ 


యెగసక్కేలకు విభుం డిటువలె. జేయంగాను 

తగవు లేమిచెప్పేవే తరుణి నీవు 

మగవాండంటా నేండు మరి వొలపక్షౌలాడి 

మగువలతోనేల మాయలునేనేవే | ఆత॥ 


కడునొడ్డారా లాడకు కాంతుండు నవ్వ6గా నన్ను 
చొడంబరచేవదేమే వువిద నీవు 
అడరి రమణుండంటా నాతనివంకలు దిద్ది 
పడతుల నింతయీల (భమలంబెప్లేవే ॥ ఆత ॥ 


844 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చలాలకు (శ్రీ వేంక పేశ్వరుండే నన్ను6 గూడంగా 
అలుక లెంత దీర్చేవే అంగన నీవు 
బలువుండంటా నతనిం బాలార్చే వలమేల్మంగ 
చెలులమంటానేల సిగ్గులు రేలేవే . 


నీలాంబరి 
ఎందువోయీ వలపులు ఇల్లాల నేను 
ముందర నిలువవయ్య మొక్కేము నీకు 


జిగినూడి గప్పవారు నేవలెల్లా. జేయంగాను 
తగినయిల్లాండ్ర పై 6 దల6(పున్నదా 
మగండుగలవనేమాట గలిగితే( జాలు 
మొగము చూపవయ్య మొక్కేము నీకు 


ఆస వెట్టి మగనాండ్డ్లు అ్టై కౌనుక లంప(గా 
నేసవెట్టినాండ్రపై జిత్తమున్నదా 
యీసులేక నీవు నవ్వేయీ పెద్దరికమే చాలు 
మోసములేదు రావయ్య మొక్కేము నీకు 
పొట్టంబొరుగుసతులు పొంచి నేవ నేయంగా 
పట్టిపుదేబులమీ6ద బా(తి వున్నదా 
అన్లై (శ్రీ వేంక కేశ అలమేలుమంగను నేను 
, ముట్టి నన్ను గూడితివి మొక్కేము నీకు 


కన్నడగొాళ 
నీవు నేను గురిగాక నెలంత అెందరు లేరు 
కె వసమైనమీందం గల్ల లాడేవా. 


॥ ఆత ॥ 518 


॥ పలవి॥ 
వా 


॥$ ఎందు ॥ 


- 1 ఎందు ॥ 


॥ఎందు॥ 514 


'1+్కపలవి ॥ 
ణ్‌ 


శృంగార సంకీర్తనలు 


చేసిననీచేంత లెల్లా చెలిచేత 'వింటిమి 
రాసితో నీవానతియ్యవలెనా మాకు 
వోసనించి యేడలేనివొట్టులు వెట్టుకోనేల 
కాసుచేయనిపనికి కల్పలాదేవా 


కమ్మటి నీపనులెల్లా కన్నలెదుటం గంటిమి 
యెమ్మెలు నాకు. జూపనే6టిక3 నీవు 
'నమ్ముమని చేయిచ్చి నన్ను (భమయిఐచ నేల 
కమ్ముక యింతదొరవు కల్లలాదేవా 


ననువైననీవలపు నాకునాకే యెజి6గితి 
యెనసి తలంపించ(గ లా నీకు 
అను(గు(శ్రీ వేంకటేశ అల మేల్మంగను నేను 
ఘనత నన్నేలితివి కల్లలాడేవా 


రేకు 887 లలిత 
నీతో నవ్వ(గలమా నెరజాణవు 
గాత నేయ కెళ్లై నా. గరుణించవయ్యా 


గోవులనెల్లా( గాచి గొల్ల తలపొందు నేసి 
కోవిదు(డ వైతివి గోవిందరాజా 
వావు లొక్కటిగా. జేసి వన్నెకాండవై తిరిగి 
॥ వ. 
గోవాళుండ వైతివి గోవిందరాజ 


దూడల. గొన్నాళ్ల గాచి తూలేటివుట్లు గొట్టి 
ూడుకొంటివి బాలుల గోవిందరాజ 
సష్టైర్సక్రక్రాండవై. వేవేలు నేంతలు నేసి 
కోడెకాండ వె తివి గోవిందరాజ 


845 


॥ నీవు ॥ 


॥ నీవు ॥ 


॥నీవు॥ 515 


॥పలవి॥ 
లా 


॥ నీతో ॥ 


శ నీతో (1 


810 థీ తొళ్ళపాక అన్నమాచార్యుల 


చితుకవాండవై నీవు చీరలు డొంగిలుకొని 
కొజణతలు మాన్చితివి గోవిందరాజ 
యెజింగి (శ్రీ వేంకటాద్రి నిందరిని( బెండ్లాడి 


గుజిగా నిలిచితివి గోవిందరాజ నీతో ॥ 510 
| హిందోళం 
చేరి వూరకుంసపే తానే సిగ్గువడును 

నేర మెంచకు మనరే నే నంట(గాకుందాన ॥ పల్లవి ॥ 


'పచ్చడ మంమకోరే పాదాలు గడుగరే 
రచ్చ నేసి వచ్చినాండు రమణుడు 
గచ్చుల దూరకురే గక్కన, బీంటవెట్టరే 
నెచ్చెలులశై దండతో నిలిచియున్నాండు ॥ చేరి ॥ 


వీడెము చేతికియ్యరే విసరరే సురటిని 
ఆడానీడా6 దిరిగాడి అలసీనాండు 
వాడెననకురే మోవి వడి( బానుపు వేయరే 
వేడుక బండేఇల్లు వెదకుచున్నాండు ॥ చేరి ॥ 
పువ్వులు ముడువరే పూయరే మేన గస్తూరి 
వువ్విళ్షూర. జెమటతో నున్నవాండు 
యివ్వలఅ శ్రీ వేంక కేళు( డిప్టై నన్ను€ గా౯గెలించె 
| చివ్వన నాలునాళ్లు "నేసిన దెజింగినాండు 1చేరి॥ 6511 


మంగళకౌొశిక 


ఇతవరి( గనక నీకెరుంగించితి 
_కతలేర్చడికుండితే కాంతలు నవ్వేరు '॥ పల్లని ॥ 


శృంగార సంకీర్తనలు 


చెలితో 'నేకతమాడి చెప్పుతానుండె నీసతి 
కల వెల్లా నీసుట్దలే కా(బోలును 
అలివేణితో నీవు ఆడుకొని రావయ్య 
తెలుపుకొనకుండి తే తెరవలు నవ్వేరు 


సుదతికి విన్ను వేలం జూపుతానుండె నీసతి 
. అదన న్నీపసంగమే అది గా(టోలు 
పదిలాన నీనేరాలు పాపుకొని రావయ్య 
ముదులకించకుండి తే ముదికలు నవ్వేరు 
నడుమ, , వేంక పేశ నవ్వుతానుండె నీసతి 
కుం నిన్ను (6జూచేకాంటోలును 
_. అడరి నన్నేలితివి ఆమా టడిగి రావయ్య 
తడవ' కూరకుండితే తరుణులు నవ్వేరు 


-సౌరాష్ట్రం 
1 ఎవ్వరు నిన్నాడుకొనే రిక్కడ నే నుండంగాను 
అవ్వల నీమనోరథా లడిగి గావయ్యా 
పొలింతి మాటలాడంగా పోచిళ్లు చల్లి తినంటా 
వెలి నాలకించుకొంటా వినేవు నీవు 
తలఃంపుకొలంది నాకె తారుకాణలే చెప్పె 
'ఫలించె సగినము లోపలికి. బోవయ్యా 


సరసా లాపే*డ6గా సగినాలు చూచెనంటా 
గొరబై పలుకు లెంచుకొనేవు సీవు 
అరుదుగ నీవు గోరినటువలెనే కలనె 
సరివచ్చె సగినము సంగడికి6 దయా 


1. దీనిభావము స్పష్టమగుటలేదు.. ఓ ఆపె ఆపె 1 ఆడంగా 


87 


॥ ఇత 


1; ఇత ॥ 


॥ ఇత ॥ 518 


॥పలవి ॥ 
ల్‌ 


(1 ఎవ్వ | 


॥॥ ఎవ్వ ॥ 


శ8 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఆపెకతలు చెప్ప6గా నర్చించుకున్నా(డంటా 
“జోక6 బాటము నేసుక చొక్కేవు నీవు 
'యీకడ శ్రీ వేంక కేశ యేలితివి నన్ను నిక 
యేకమాయ సగినము యింటికి. బోవయ్యా ॥ఎవ్వ॥ 518 


తోండి 
ఇచ్చకురొలు గనక యేమీననదు గాక * 
పచ్చిచేంళల కెల్లాను పడతి వోపినదా ॥ పల్లవి ॥ 
కొమ్మ6 జెఇవట్టి తీసి కొస రేవు తొలుతనె 
రమ్మని పిలువ!(గాను రాననెనా 
యెమ్మెల కిందరు. జూడ నింత నేసితివి గాక 
దిమ్మరి నీగుంపెనకు తెరవ వోపినదా  ఇచ్చ॥ 


బలిమి( జేయివటించి పె పె దమ్మ వుమి నేవు 
రలు చరుాజరోల , 

చెలి కప్పుడే చెప్పంగా నేయదాయనా 

చలము లిండరిలోన సాదించితివి గాక 

వలవనిసటలకు వనిత వోపినదా ॥ ఇచ్చ గ 
యీడ[ న్నులు విసికే వింతిపానుపుమీందట ' 

కూడినయెలా నియ్యకొనదాయనా 

లగా 


వేడుక కిందరిలో (శ్రీ వేంకపేళ నవ్వేవు గా_ 
కేడలేని బీరాలకు నీకాంత వోపినదా ॥ ఇచ్చ ॥ 520 


నాదరామ్మక్రియ 
ఎవ్వరిది నేర్చు మనయిద్దరిలోనా 
జవ్వను లిందరు. జూచి సంతోసించేరు ॥ పల్లవి ॥ 


శృంగార సంకీ ర్రినలు ఠి 


వొడిలోని నిమ్మపండు వొగి( జేత( దియ్యంగానే 
పిడికిట6 బట్టి 'య బై 'పెన(గేవు 
తొడింబడ నంతలోనే ' దొడ్డకుచ్చెల వీడితే 
కడగి నీపచ్చడము గప్పుకొనవలదా . ॥ ఎవ్వ ॥ 


పయ్యెదలోని విడెము పట్టి నీ కియ్యరాంానే 
కొయ్యవై పొదిగిపటి గుంపించితివి 
రు ర 
చయ్యన బయలుగా(గా చన్నులకు సీకుళ్ళాయి 
వొయ్యనే. మాటుగా నొనర్చుకోవలదా ॥ ఎవ్వ ॥ 


కొప్పుపూవుబంతి దీసుకొని కానుకియ్యరా(గా 
అప్పళించి నీకాంగిట నలమితివి 
స జ్‌ తతోసి న 
యిస్పుడే శ వేంకపేళ యింతలో సిగ్గువిడంగా స్‌ 


విప్పుచు గక్కన' దెరవేసుకోవలదా ॥ ఎవ్వ ॥ గ్‌] 
రేకు 888 భైరవి 
వీనులార నీవే ఇటు విందువు రావే 
ఆనవెట్టి పిలువ(గనంపీ( జెలబయలను ॥ పల్లవి ॥ 


పవళించి యున్నవాడు బొగా. లియ్య వే పతికి_ 
నివల జూజ మేమాడే వింతులతోను 
జవళిని చలములు సాదించేవేశ గాదిది 
తివిరి పిలువమంటా( దిట్టీ6 జెలులను ॥ ఏను ॥ 


ముందే మేలుకన్నవాండు మోము చూపవే పతికి 
చెంది యేమిమాటాడేపు చిలుకతోను 
గొందినే కా(కలు రేంచి కొసరే వేళ గాదిది 
కందువకు నంపుమన కసరీ౬ జెలులను ॥వీను ॥ 


8050 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెనకి నేసవెట్టవే (శ్రీ వేంకటపతిక 
గునినేవేమే ముద్దులు కోవిలతోసు 
యెనసితి విక బయలీ.దించేవేళ గాదిది 


పెనంగించుమనుచు( గుప్పించీ. జెలులను'  ॥ వీను॥ ప్లై 


. ముఖారి 
నేసిన దెల్లా వేంత చెల్లుంబడాయ మీకు. 
'మోసులుగా నవ్వరాదా మోహమెల్లా( గంటిమి ॥ లవి: 
దూ గ 


దగ్గరనుంపే మీష' తమకము వుట్టు;గార 
సిగ్గువ ' డెల్లంతనుం పే చింత రే(గదా 
యెగ్గులేదు పతితొడ యెక్కుక కూచుండంగడే 
వెగ్గీంచి కాదనేమా వెరపేల- ఇ(కను “౩ చేసి ॥ 


మొగములు చూచుకొంటే ముచ్చట లీడేరుంగార 

నిగిడి తలవంచితే నిండదా కాంక 

తగవొమగనితోను దట్టి.చి మాటాడ(గదే 

జగడించేవా రున్నారా సటలేల ఇంకను ॥ సేసి ॥ 


ఇస్టై కా(గిలించుకొం పే నితవులై వుంటుంగాక 
గుట్టుననుం పే చెమట గుబులుకోదా 
జట్టిగొని /శ్రీ వేంఠ కేశ్వరుండు నన్నిటు గూడె 


అట్టు కొత్తగా నయ్యెరా గుప్టేల ఇంకను ॥ నేసి॥ 09ఏ 
- శ్రీరాగం 
ఎప్పుడు దలంచే వీకెపై నీవు 
. అప్పుడే కూడంగవద్దా అయ్యో నీవు ' పల్లవి || 


1. సిగ్ధువడి కకక 2. నాధు ₹8టరేఫలయం వీంఠా కొత్తదే. వ 
అనియు (వాతగలదు వా శ్‌28ి పా 1-4 (చాయసేకాని తప్పిదమో ? , 


శృంగార సంకీర్తనలు 


అక్కరతో నాసపడి అజ్టై మోము చూచేచెలిం 
జెక్కు నొక్కవైతివిగా చెల్లంటో నీవు 
మక్క-ళించి వీనుల నీమాట లాలకించేదాని 
గక్కనల౬ విలువవద్దా కటకటా నీవు 


"సలవుల నవ్వుచే చేర చెంగలించి మొక్కేసతి 
అలమి మెచ్చ6గవద్దా ఆహా నివు 
కొలువు నేయుచు నిన్ను గూరిమి గొసరేదాని 
అలరి లాలించవద్దా అవునయ్యా నీవు 


నిండు జవ్వనముతోడ నిన్ను. గోరుచున్నయింతి-_ 


నండ6 బెట్టుకొనవద్దా _- మ్మరో నివు 


దండిగా (శ్రీ వేంకటేశ తగ నిన్ను6గూడె నిజ 


పం(పంబిడుమోవి యియ్యవద్దా. బాపురే నీవు 


'సామంతం 
ఊరకేల దూరేవు వూరివారినెల్లాను 
చేరి నామోము చూచితే చేయెత్తి మొక్కితినే 


చింతదీర నతండు నీచేతి3 లోనై వుండంగా 
పంతములాడుకో నేలే పలుమారును 
వింతవారి6. గూడకుండా వేడుకై తే నింకా నీవు 
కాంతుని నీమొల. గుచ్చి కట్టుకొనంగద వే 


చెలబువు( డీత. డిదె సీకుం 1 చెప్పినట్టు నేయలాను 
యెలమి సీరపము గా కిం నే; 
కలసి నీ వొక్కతెవే కె కొన నాసగలితే 
వకూ 
తలమీ6ద6 బెట్టుకొని దాంచుకొనంగదవే 


శ్రి] 


// ఎప్పు 11 


౧ ఎపం ॥ 
అ 


॥ ఎప్పు ॥ ర్‌లై4 


1పలవి॥ 
ఉం 


“౮ ఊర ॥ 


8 దళర॥। 


852 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శీ వేంక పేశుండు నిన్ను6జేరి పెదనేయంగానసు 
౧ 
'నేవలు సేతువుగాక సిగ్గులేడవే 
యీవల నన్నిత6 డేలె నింకా నీకు వలసితే 
ధావించి కాౌ(ంగిలించుక బడివాయనీమివే 


బౌళి 
మగువలాల . బుద్దు లీమానినికి' జెప్పరే 
యెగసక్కెములయాసె యేల వచ్చె నీడకు 


మంతనాన విభుండు నామర్మములు చెనకితే 
చెంతనున్నతానేల సిస్టవడీనే 
వంతులకు మాలోన వలపులు చల్లుకొం కే 
ఇంత కతకారయాపె యేల వచ్చె నీడకు 


జడిగొని పతి నాతో సరసము లాడంగాను 
నడుమనుండి తానేల.నవ్వు నవ్వీనే 
తడబడి మాలో నేము తమకానం వెనంగితే 
యెడపులరట్టడా పె యేలవచ్చె నీడకు 


(శ్రీ వేంకకపేశుండు నన్ను( జేరి కాంగిలించంగాను 
ఆవల నుండి తానేల అంటవచ్చీనే 
చేవమీర మాతో నేము నేసలువెట్టుకోంగా 
యీవేళ బి త్తరియాసపె యేలవచె? నీడకు 


_. ఆహిరి 
ఎంత నన్ను. బొగడేవు యిందరిలోన 
సంతతపు మోహములు చల్ల (గల. గాక 


ఊర ॥ సల్‌ 


13ల వి ॥ 
శ్రా 


॥ మను.॥ 


; మగు ॥ 


1 మగు. ౧2|| 


/పలనవి॥ 
ళ్‌ 


శృంగార సంకీర్తనలు + 857 


నేరుపెల్లా మెరయుచు నీతో మాటలా డ్రీం జెలి 
వూరటలు 'నేసుకొని వూ(కొనవయ్యా 
ఆరయ వీడెమిచ్చి ఆకులు చుట్టిచ్చిని 
అరీతి చేతులు మార్చి అందుకొనరాదా ౪ సెల॥ 


తమక మెల్లా( యెంచి తప్పక చూచీ. జెలి 
నుముఖుండవై మోము చూపవయ్యా 
అమర సింగారించి యజజ్టై విరులు ముడిచీ 
రమణితొడ పై నీశిరసు “హపతదా ఫ్‌ ౪ నెల ॥ 


గొర్తబు లెల్లాం జేసి కుచముల నొత్తీం జెలి 
వర మాపె కొప్పగించి వుండవయ్యా 
యిరవై (శ్రీ వేంకపేళ యేవితివి నన్ను నిజ్రై 


కతన. యాపెను పెను నీవు మన్నించరాదా ॥ నెల ॥ 508 
రేకు 891 వసంతవరాళి 
అన్నియు నీవెరు/గుదువనే దింక నేమున్నది 
కన్నులె గొప్పలుగాని కడు(జిన్ని మొగము + & పల్లవి ॥1 


దండనే నే వుండ(గాను దయంజూడవలెం గాక 
చండి వెట్టి 'పెిన(గుతా సాము సేతురా 
పండుమోవిపనే కాని పలుచనిదాన నేను. 
అందుకొని కొసరేవు అలయంగనోపను ॥ అన్ని ॥ 


సేవలు నీకు. జేయ6గా చేరి మెచ్చవలె(గాక 
రావాడి చెనకుళా రవ్వ సేతురా 
యీవల. జన్నులే గొప్ప లించుకంతె నెన్నడుము 
వోవలంబెట్టితే నంత వోరచుకోనోపను ॥ అన్ని ॥ 


క్రీగిశలు గల యక్షరము చిలుము దిన్నవి. నే నూపొంచినవి,. 





858 


థీ శాళ్లఫాక అన్నమాచార్యుల 


సీసతినై వుండగానే నెమ్మది నుంతువు గాక 
ఆస చూపి తరితీపు లడరింతురా 
వాసితో (శ్రీ వేంకటేశ వడి నన్ను( గూడితివి 
పోసరించె చిరు; దురమున( బాయనోపను ॥అన్ని॥ 534 


హిబ్జిజి 
ఊరకే నీవు లో(గివున్నాండ నింతెకాక 
చేరి నీవేమి నేసినా చెల్లదా సీకు 1 పలవి ॥ 


పడంతి పొడగం యేను బాగా లిచ్చితివి గాని 
తొడపై నిడుకొం పేను దోసమా నీకు 
చిడుముడి నిలిచితే చేయివట్టితివి గాని 
వొడివట్టి తీసితేను వొద్దనేరా నిన్నును ౪ ఊర ౫ 


కొలువునేనెనంటా కొప్పుదువ్వితివి గాన్‌ 
ఇల. గా(గలించుకొంపే హీనమా నీకు 
అలరి మాటాడితేను ఆసచూపితివిగాని 
కలసి పెండ్లాడితేను .కాదనేరా నిన్నును 4 ఊర ॥ 


చెంత బాయకున్నదంటా చెక్కు నొక్కితివిగాని 
యెంత వంచన నేసినా నెగ్గా నీకు 
ఇంతలో నన్నేల్‌ యాకె “నేలేవు శ్రీ వేంకపేళ 
బంతి నెంతమన్నించినా పంగించేరా నిన్నును ॥4ఉఃర॥ 580 


నాగగాందా(ధాల)రి 
(ప్రియురాలు సీకెదురు వెట్టివలపులు నించె 
నియతాన నీవును మన్నంచ[గదయ్యా ॥ పల్లవి 


శృంగాం సంకీర్తనలు 


వనజాకషిపయ్యదలో వట్రువచన్నులు సీకు 
ననుపున నుంకువధనము బిందెలు: 
పెనగొన్నసింగారపుంబిరుందు బటువుఏందు__ 
తనరారుమంచిరత్నాల పెండ్డి పీంట; 


తరుణితురుములోనితగుమళ్లై మొగ్గలు 
తిరమెన నేసకు స త్తినముత్యాలు; 
6... అవాలి 
పరిపరిచవులతో6 బరగుతేనెలమోవి 
వరుస! బెట్టినట్టిబువ్వపుంబ శృెము; 


పడ(తికా(గిటిలోని బాహులతలు నీఠఈు 
తొడి(బడ నొనరించేతోరణాలు; 
అడరి శ్రీ వేంకటేం అలమేలుమంగ నీక 
కడలే తెప్పుడు మెడంగట్టినలా? 


చేసాళం 
ఊడి గపువారము వొద్దనుండేవారము నే 
మీడుజో డై నవారు మీ రెరంగరా తగవు 


పంతము లాకెకుం జెల్లు పెకొనంగ నీకుం జెల్లు 
పొంతనే యిద్దరికిని బువ్వము చెల్లు 
కాంతల నేమడిగేరు గరిసించి గరిసించి 
ఇంతేసివారు మీ కె(రెఇరంగరా తగవు 


వెస గుట్టాపె కమరు వినయము నీకమరు 
వసుధ నిద్దరికిని వల పమరు 
'అనురుసురగుచును అందరి కేమిచెస్టేరు 
యెసగినదొరఎయ మీ రెరంగరా తగవు 


లల్‌లీ 


॥॥ ప్రియు ॥॥ 


॥,పియు ॥ 


॥(పియు॥ 5/1 


॥ ఊడి 1 


॥ ఊడి ॥ 


860 . థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


(ఫ్రీ వేంక పేశండవు చెలి యలమేలుమంగ 
దేవర లిద్దరుల గూడితిరి మీలోనే 
థావించి పచ్చిగా నేమినవ్వేరు 
యీవల మీరే జాణలు యెరంగరా తగవు 


శంకరాభరణం 


ఏమని పొగడుదుమే యింక నిన్నును 
ఆమనిసాబగులఅల మేల్మంగ . 


తెలింగన్నుల సీతేటలేకదవే 
'వెలయ(గ విభువికి వెన్నెలలు 
పులకలమొలకలపొదు లివిగదవే 
పలుమరు( బువ్వులపానుపులు 


తియ్యనినీమోవితేనెలే కదవే 
వియ్యపురమణుని విందు లివి 
ముయ్యకమూసిన మొలకనవ్వు గదె 
నెయ్యపుంగ్మప్రప్పునెరిబాగాలు 


కైవసమగునీకా6గిలేకద వే 
శ్రీ వేంక పేశ్వరుసిరినగరు | 
తావుకొన్నమీతమకములేక దే 
కావించిన మీకల్యాణములు 


కన్నడగాళ 
కరుణింతువు గాని కాంతను నేను 
అరమరపుల నింక నలయకుమీ 


॥ఊడి॥ 507 


11 లయ $ 


11 ఏమ గి రతికి 


॥పలవి॥ 
గొ 


శృంగార సంకీర్తనలు , తిర్‌తీ 


నిన్ను మెప్పించంగ నేను నేరుతునా యేమైనాను 

కమ్నులనే మొక్క నేర్తుంగాక నీకు 

సన్నలు నేసి వట్టియాసల ముంచ6గలనా 

చిన్నదాననై "నేవలు నసేయంగల6గాక ॥ ఎంత ॥ 
సరసములాడి నీతో సాటికి రా నోపుదునా 

వొరసి యిచ్చకమాడ నోపువు(గాక 

తరితీపు చూపి కొత్తలు నేయంగలనా 

"'పెరరేంచి కోరికలే పెంచంగలంగాక ౪ ఎంత ॥॥ 


మించి నీకలపె పంతాన మెర సేటిదాననా 
పొంచి మేనదాననైై థోగింతుంగాక 
అంచెల శ్రీ వేంక పేళ అట్టె నన్ను( గూడితివి 


యెంచంగలనారతు ౫ నించ6గల6గార + చింత ౪ 52? 
8898వ రేకు లేదు. 
రేకు 600. లలిం 
నిన్ను. జాయంగలనా నీ కైదురాడేనా 
సన్నల చాయల నిన్ను ఆరసితింగాక ;పలవి ॥ 
ఉం 


వొడివట్టి పెనంగంగా నోపనం కే నేమందువు 
అడరి మాయింటికి రావయ్యా నీవు 
'వెడవెడ సతులను 'వెంటంబెట్టుక రాంగాను 
తొడింబడ నేనూరకే దూరితిం. గాక ౪.నిన్ను6 ॥ 


చెకు,. నొక్కి 'వేండుకో(గా సేయనం పే నేమందువు 
అక్కరతో. గూచుండవయ్యా నీవు 
చొక్కుచు6 బెరకాంతలసుద్లులు చెప్పుకొనంగా 
యి స్థన . 
చక్క6గా బొమ్మల నిన్ను జంకించితిం గాక 1 నిన్ను( 1 
౪701 18-525 - 


854 (శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
పొంచి కాంగిటం గూడంగా పొనిగితే నేమందువు 


అంచెల నిష్ట మన్నించవయ్యి సవ 
యెంచంగ నన్నేలి లగుడో ఇంతులతో. జెప ఎకో6గా 


రొంచక శ్రీ వేంకపే* కొసరితి. గార 4 నిన్నుం॥ ౧208 
పాడి 
ఉండవయ్య ఇంక నీవు 1 వొబ్బుద్దితోను 
నిండుకొన నవ్వులెల్లా నేండు నా నెలపుల ॥ పల్లవి ॥ 


బొంకక చెప్పితివిగా పొందుల నీ సుద్దు రెల్లా 
కొంకక నామనసులో కోపము మానె 
అంకెల నే6 బెట్టుమన్నఆన వెటుకొంటివిగా 
మంకునాచలములెల్లా మట్టుపడీ నిప్పుడు ॥ ఉండ ॥ 


తగ నియ్యకొంటివిగా తారుకాణించిన టెల్లా 
యెగస క్కైములవుడు కెంతయు. దానె 
తగవరులు చెప్పితే తల వంచుకొంటివిగా 
వెగటులన్నీ నుడిగి వేడుకలాయను ॥ ఉండ ॥ 


ల 


సిగ్గులువడితివిగా చేంతలు దలపించి 
వెగ్గళించిన తొల్లి టివెత దీరెను 
నిగ్గుల్యశ్ర్రీ వేంక పేళ నీవు నన్నేలిలినిగా 


రగ్గనిఖోగముల సంతసము లీడేరెను ॥ ఉండ ॥ 520 
వరాళి 
మాకు( దెలియవు మీలో మర్మము లివి 
వాకున సాడ(గరాదు వర్షించుకో నీవే ॥పలవి ॥ 


1... ఓక +బుద్దీ= ఓ + బుద్ధి= ఒబ్బుద్ది, వింత్రైన (తికసమానము. 


శృంగార సంకీర్తనలు 


దాకొని యొకఇద్దరు తరుణులు నిన్ను౯ జూచి 
యేకతము లాడుకొనే రేంటికోకాని 
3 కొని సీవు సేసినకల్ల లేమెనా6 గలితే 
6... యి ఉాజా | 
చేకొని తఈలంచుకొమ్మా చిత్తములో నీవే 
అం 
యెన్నికతో రమ్ముందామె ఇశై నీభావములకు 
సన్నలు లునేసుకొనే రాచందమేలటిదే 
కన్నవిన్ననీమతరములేమెనా6 గలితే _ 
మ్నవిన్న న్‌. 
వున్నతి. దెలునుకొమ్మా వూహించి నీవే 
వువ్విళ్లారం గూడి నిన్నాండురులు శ్రీ వేంక పేళ 
నప్వుకొ నేకు రకులనను 'పెట్టిదో 
ఇప్వుల నన్నేలితివి ఇంకా సి ట్ట గలితే 
రవ్వగా. దెలుసుకొమ్మా రపముగా నీవే 


సింకరాభరణం 
చూరనేల ఇంక నిన్ను త తోడ6ందోడను 
వారికివారే మెచ్చేరు వాడవాడను 


నటనల నీమాటలు నయగారాలు 
ఘటనలమోహము అంగడి బేరాలు. 
యెటువఠె నిన్ను నెంచే దిలక శేరాలు 
తటుకున నాడరాదు తగవరిబీరా ఎ 

పేరడైన సీ నవ్వులు పెండ్రి సేసలు 
వారక మంఛితనాలు వట్టియాసలు 
చేరిచేరి యే6టికిం చే నేవు బాసలు 
నారుకొన( గట్టితివి నాకు నల్హంబూసలు 


శ్రీగీతలు గల వన్నియు చిలుము తిన్నవి, నే నూహించినవి. 


855 


॥ మాకు€౬॥ 


4 మాకు6॥ 


:. మాకు ॥ 580 


జదూర 4 


జదూర ॥ 


856 థీ కాళ్లీ పాక అన్నమాచార్యుల 


తలకొని సేసవు పిషత 
కలసీతి వేంటికె నింకా రాంపులు 
చలువాయ నాకు సీ చల్ల 6జూపులు 


కలిగి శ్రీవేంక య్యే కాంగిటి సీదాపులు ॥ దూర॥ 81 
మాళవిగొళ 
చిత్తగించు రమణుండ చెలిమొగమై నీవు 
చిత్తజ ఖు కేరి3ని సింగారించుకొ న్నది ॥ పలవి॥ 


జా స పనీ 


“నమ్మపండ్ల ంతలేసి నిక్కినచన్నులు నీకు 

పుమ్మడి గానుక పట్టుకున్నది చెలి 

తమ్మిదపొ(జులకొప్పు తోడుచూ పేనంటాను 

పమ్మి పచారించుకొని పనివడీ యున్నది ॥చిత్త॥ 
తేనెపెరవంటిది తియ్యనిమోవి నీకు 

పూని వింకవెస్టేనని పున్నది చెలి 

పూనికను€ గలువలు పూజసేనేనంటా నీకు 

ఆనుకొని నీరాకకు అదె కాచుకున్నది కచిత్త ॥ 
కరికుంభజఘనప్పుగజరాజలక్షీని 

వొరసి నీసొౌమ్ము చేసుకున్నది చెలి 

యిరవైై (శ్రీవేంక పేశ యీకె నిస్టై కూడితివి 


గొరబు కాఢగిటి కింకా, గోరుచున్నది. జచిత్త॥ గ? 
తెలు(గుంగాంటోది 
'నెలవుల నవ్వులాడ సిగ్గులవడ(గనేల 
'చలువగా/ 7 గెమ్మోవి చవిచూపరాదా _ . ॥ పల్లవి ॥ 


శ్రీగీళలు గల యక్షరములు చిలుము దగిన్నవి. నే మూపొంచినవి, 


శృంగార సంకీర్రనలు 8ీ$5 


వొగ్గి యాత డిస్టై నీవొడివజ్టైనంటాను 
సిగ్గులువడకు వే చెలియా 
తగ్గక అ్టై బలిమి. దమ్ములమిడెనంటాను 
దిగ్గన. దొదలుమా(ట దిట్టకు వే సీవు ॥ చెల్లుం॥ 


సారె కొనగోళ్ళను నీచన్నులు దా6కించెనంటా 
వీరాన జంకించకువే ప్రియురాలా 
కోరి నవ్వుతా సీకొప్పు వట్టి తీసెనంటా 
మేర మీరకువే మందెమేళమునను ॥ చెల్లిల॥ 
కప్పి శ్రీ వేంక పేశుండు కౌగిలించి కూడెనంటా 
తప్పులువట్టకు వే తరుణి 
చిప్పిలు నీమోవితేస చేకొని నీ కిచ్చెనంటా 


వుస్పటించకువే యించ వుదుటునను ॥ చెల్లుల॥ 045 
రేకు 8009 పడవంజరం 
ఏమిటికి మాతోనే యెగసక్కేలు 
చేముట్టి యాతని నీవే చెనకంగరాదా 8 పల్లవి ॥ 


మలసి యాతనితోను మాటలాడితినంటాను 
వెల(దిరో నీవేల వెంగమాడేవే 
వలచి వచ్చి విభుండు వద్దనే కాచుకున్నాండు 
చలము లాతనితోనే సాదించరాదా ॥ ఏమి॥ 


ననుపున నాతనితో నవ్వులు నవ్వితినంటా 
కను(గొని నీవెంత కాంతాళించేవే 
చనవున నాతండు చన్ను లంటుకున్నాండు 
తనిసి యాతని నీవే తప్పులెంచరాదా ॥ ఏమి ॥ 


886 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కందువ (శ్రీ వేంక పేశుకాంగిట నుందాననంటా 
చెంది కాలుదొక్కి యేల చెనురించే వే 
మందెమేళాన నీతండే మనసిచ్చుకున్నా6డు 


పొందు నేసుక నీవును పొగడ6గరాదా .. శ్ర ఏమి॥ 546 
సాళంగం 
ఏమాయ నింతలోను ఇ్టై చెప్పినట్టు, నేసి. 
ధామకు నీవొశమాటు పంతమియ్యరాదా ॥ పల్లవి ॥ 


బలిమి. బానుపుమీ(ద( ఐవళించి వున్న దదె 
వెల6దిని వొకమాటు వేండుకొనరాదా 
చెలులము బుద్దులెల్లా జెప్పి వేసరితి మిదె' 
ములువా(డిగోరిచేత మొక్క(గరాదా '॥ ఏమా ॥ 


దీమసాన నేకతాన దెరవేసుకొన్న దిదె 
కోమలి తొడమీ6ద( గూచుండరాదా 
నేమెల్లా.(బియముచెప్ప నేరిపితి మిందాంకౌ 
వేమారు( జెక్కులు నొక్కి విడెమియ్యరాదా ౪4 ఏమా ॥ 
తమకాన సియెదుట( దలనంచుకున్న దిదె 
కొమరెం గాంగిట నిస్టై కూడంగరాదా 
మముంజూచి యాకె నిష్టై మన్నించి శ్రీవేంకటేశ 
సముకాన నీమోవి చవిచూపరాదా ॥.ఏమా ॥ 547 


పాడి 
అన్నిటికి నోపు( దాను ఆంటదాన నేను . 
వెన్నవట్టుకొని నెయ్యి వెదకంగందగునా ॥ పల్లవి & 
టబ. ॥ లు 


శృంగార సంకీర్తనలు 887 


అసతోడ నేం దన్ను ఆయము లంటంగాను 
'వేసారకు మనవే వేమారును 
'నేసవెటి పెండాడె చేత కంకణము గయె 
ట్‌ ఉం లు 
బేసబెల్లి తనమున 'పెనంగంగందగునా ॥ అన్ని ॥ 


భావించి సరసములు పలుమారు నాడ(గా- 
నేవంక పరాకు తనకే6టికే యది 
వావు లొనగూడ.( జెప్పె వలపులు పెడ రేంచె 
చేవమీరినపనికి సిగ్గువడందగునా 1 అన్ని ॥ 


కొంగిలించుకొని తన్ను6 గందువల. గూడంగాను 
వీంగండెల్లునా (శ్రీ వేంక పేశుండు 
తోంగించె చెమటనీరు తొక్కినాండు 'పాదము 
. మాంగినమోవి యొసంగి మచ్చువేయందగునా ॥ అన్ని ॥ 548 


| మాళవి 
ఉండవయ్య చాలులజాలు వొరయకు మమ్ము నిం(నింబృత . 
నిండువావులు చెప్పేది నీసాజము 4 పల్లవి ॥ 


యెక్కడనుండి వచ్చి ఇంతులు పొలసినాను 

నీక్కినిక్కి చూచేది నీ సాజము 

చక్కనివారిం గంపే సరికి బేసికి నీవు 

_నెక్కొని నప్వనవ్వేది నీ సాజము ॥ ఉండ ॥ 
' తేరకే వచ్చినయట్టితెరవలకోడుత 

నేరుపుమాట లాడేది నీ సాజము 

పోరచి నీ యిరుగుపొరుగులవారితో 

సీరతులు చెప్పేది నీసాజము ౪ ఉండ ॥ 


808 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అచ్చలాన నే పొద్దు నండనుండి పనినేనే 
నెచ్చెలుల. గూడేది నీ సాజము 
వచ్చిగా (శ్రీవేంకటేశ పలుమారు మన్నించి 


నిచ్చలు మమ్ము నేలేది నీ సాజము ॥ ఉండ ॥ 549 
నాదరామ్మక్రియ 
ఇచ్చకము నెరపితే నేమాయనే 
పచ్చిమాట లాడితేనే పదర నేమిటికే ॥ పల్లవి ॥ 


కుచ్చలప్రై వొడ్డాణము కొనచూప్పల6 జూచితే 
కొచ్చి కొచ్చి యేమిటికి గొణంగేవే 
ముచ్చట నీకంకణము ముట్టి చూచినంతలోనే 
రిచ్చల నింతటిలోనే కేంగనేంటికే ॥ ఇచ్చ ॥ 


కొప్పుపై మొగలిరేకు కూడ6గం జెరిగితేను 
తస్పులేల యెంచేవే తమకించి | 
చిప్పిలం బయ్యదకొంగు చేరి చక్కంబెట్టితేను 
వుస్పతించి యెంతేసి వొట్లువెప్టేవే ॥ ఇచ్చ ॥ 


అలమేల్‌మంగవు నిన్ను నక్కున బెట్టుకొం పేను 
నలువంక నీవేమి నవ్వు నవ్వేవే 
యెలమిని శ్రీ వేంకపేవండ నేం బొగడితే 
మెలుపున నెంతేసిమెచ్చు మెచ్చేవే ॥ ఇచ్చ౪॥ 5050 


కుంతలవరాళి 
ఇద్దరు నిద్దరే మీరు యిన్నిటాను జాణలు 
పొదు వొదునకు నిపె పొందు నేయవనయ్యా ॥పలవి ॥ 
ది ది ట్‌ ళం" 


శృంగార సంకీర్తనలు 861 


జిగురువంటిది నాచి _త్తములోనిపలపు 
తగరువంటిది నీపై దాకొన్నయాస 
తగిలి తగిలి నిన్ను. దరపులు వె 
వెగటులు నేనుకొని వేసరకుమీ ॥5కరు॥ 


టంగాను 
ళు 


సూదిరాయివలె నంటు సారిది నారోపొందు 
దూదివలె మెత్తన గందువకా (గిలి | 
ఆదిగొని నేను నీయాయములు ముట్టంగాను 
ఆదరింతువు గాని మారాడకుమీ ॥ తరు ॥ 
చిగురునం జోలు ' నాచేచేతివూడిగము 


పగటువిందుల( పోలు బహురళులు 


అగపడి కూడితి ని న్నలమేలుమంగ నే నీకు (7) 


జిగి (శ్ర వేంక కేశుండ చెఎరకుమీ ॥కరు॥ గలి$ 
రేకు 892 సారంష్మ్ట్రం 
ఇవిలో నేకత మేమిచెప్పేవయ్యా 
కవగూడి నీవద్దనే కాచుకున్నదానను . ॥ పల్లవి ॥ 


యేపున నీగురుత నే నేమేలెజంగమయ్యా 
చూపులసాములు జళటావకాణన 
తీపులనీసుద్దులెల్లా తెలిసితిమయ్యా 
ఆపనులకే తిరిగేఅందగా(డవు ॥ చెవి ॥ 


వెలయ నీసరితలు వినమటవయ్యా 
పలుకుల సానంబ ప్టేపంఠతగా (డవు 
నిలువునీసింగారము నేండు గంటిమయ్యా 
'మొలకనవ్వుల పెను మొత్త తగాండవు " * చెవి * 


“1 వమాసములోగూడ “చేచేతివలె ద్విరుక్తి. 


- తిరి2ి 


(శ్రీకాళ్లపాక అన్నమాచాల్యుల 


అంది నిన్ను. బొగడితి నౌంగదవయ్యా 
. పొందులరతుల మంచిపోదికా(డవు 
ఇందుకె (శ్రీ వేంక కేళ యేలితివి నన్ను నిశ్టై 
విందుల మోవితేనెల వేడుకకా(డవు 


_అమరసింధ 
విన్నపము నేయుమనె వేడుకతో నీకు మమ్ము 
చెన్నుమీరీన ట్టాయింతిచెలలమృ సుమ్మీ 


చిత్తమురా నీకు నాకె నేవలు నేయనేరుచు 
'మొత్తముగా. బాదాలకు మొక్కనేరుచు 
పొత్తుకు. దీసి నిన్ను పొగడంగనేరుచు 
ఇత్తల నేమినేసేవు ఇంటికి రారాదా 


ఇచ్చకము సేసి నిన్ను నియ్యకొలుపనేరుచు 
నచ్చుదీర నీతోను నవ్వనేరుచు 
పచ్చినేంతలను నిన్ను పనిగొననేరుచు 
ఇచ్చితివి చనవులు యింటికి రారాదా 


అలమేలుమంగ యీకె అంకెంగూడంగనేరుచు 
పొలంతి ్రీ వేంకపేళ భోగించనేర్చు 
అలరితి రింతలోనె ఆకె నీవు నిద్దరును 
, యెలమితో నిట్లానే యింటికి రారాదా 


| నాదరామ(క్రియ 
అందులోనే కానవచ్చీ నన్నిభావాలు 
_ విందులు _వెట్టంగరాదా వెలందికి మోవి 


॥ చెవి ॥ గ్‌40 


॥ పలవి ॥ 
లాగా 


విన్న 11 


- 11 ఏన్న । 


గ విన్న ॥ ర్‌! 


॥ పలి వి॥ః 


శృంగార సంకీర్తనలు 


రొవ్న దువ్వి యాకె నిజ్ఞై కోరి వొడంబరచేవు 
రప్పిననీమా(టఏఎి కాఎనీనా 
చిప్పిల నింతటిలోనే చెక్కులెల్లా6 జెమరించె 
తస్పకచూడరాదా రరుణినెమ్మోము 


నెలవుల నవ్వుతానే సిగ్గు విడిపించేవు 
చెలరేగి చెప్పినట్టు నేయకుండీనా 
తలపులు దైవారి తను వెల్లా. బులకించె 
సాలయుచు నీ వంటిచూడరాదా యింతిని 


కూడితి వలమేల్మంగ. గొంకక శ్రీ 'వేంఠపేశ 
పాడిపంతా లింకా నీతో. బచరించీనా 
వేడుకకళలతోడ విజ్ఞవీంగి రతులను 


తీకిలీ 


॥ అందు ॥ 


॥ అంయ ॥ 


డోడై యిజ్టై చూడరాదా సాబగు లిన్నియును ॥ అందు ॥ 548 


శంకరాభరణం 


ఎమ్మెకాండు గదె యీ దేవుండు 
కుమ్మరించీ మేలు గోవిందరాజు 


గొల్లెత లిందరు గెలువు నేయంగ_ 
నల్ల దె సరసవమాడుచును 
తెల్ల నికన్నుల తేటచూపులతో 
కొల్లున నవ్వీని గోవిందరాజు 


పడ/తు లిద్దరు పాదా లొ త్తంగాను 
అడరి కుచము లంటుచును 

+ వెడగుమాటలు వేవే లాడుతాను 
కొడుకు. గనెను గోవిందరాజు 


॥పలవి ॥ 
దా 


11 ఎమ్మె ॥ 


(1 ఎమ్మె ॥॥ 


(4 " థీ తాళ్ల పాఠ అస్న మాచాధ్యుల 
పూడిగపుపారు వొద్దనే వుండంగ 
జాడువలప్పలు చల్లుచును 
వేడుకతో శ్రీ వేంఠట్నాదిమీందం 


గూడీ నిందరిని గోవిందరాజు ॥ ఎమ్మె॥ 548 
రన్నడగాళ 
సీదేవులు. 'నేనేనేంత నేము నేనసేమా 
యీదెస నిద్దరు నున్నా రింకనేంటిసుద్దులు ॥ పల్లవి ॥. 


వూడిగాలవారము నారసేమా నిన్ను నంత 
ఆడానీడా నిచ్చకములాడేము గాక 
పాడీపంతాలతో నీచే బాస నేయించుకొనేవూ 
జోడుగూడ బుద్దిచెప్పి చొక్కించేము గాక నీదే ॥ 


చెలిక_త్తెలము నేము చెఠంగువట్టి తీ నేమా 

చెల(గి మీ కొడ(బాటు నేనేము గాక 

చలపట్టి నిన్ను మరి సారె సారె దూరేమా 

పొలసి మీనేర్చులు సాగడేము గాక ॥నీదే: 
చుట్టిపువారమట రేసున బలిమి నేనేమా 

మెట్టిపట్టి మీరతులు మెచ్చేము గాక 

్దె (శ్రీ వేంక పేళ యెనసితి రింతలోనె 

గుట్టున మీమే శ్లెల్ల.. ఇేీరెము గాక్ష ॥నీదే॥ 544 


చెల్లుంగదె యాతండేమి నేసినా నీయెడకును 


పల్లదాన నింకేసి పఅచకువే గ ॥పలవి॥ 


శృంగార సంకీర్తనలు 


వాడికెకు మాటలాడి వన్నెలకు. బొడచూపి 
వేడుకలు నేసీని వెలది నీకు 
యేడనుండో వచ్చి నీవు యెమ్మెలకు నల నేవు 
నీడనుండి నగరించ నేరుచుకోవయ్యా 


సటలకు నవ్వు నవ్వి చవులకు మోవి చూపి 
గుటుకల నోరూరించీ( గోమలి నీకు 
మటమాయలకు నీవు మరి వలపు చల్లేవు 
తటుకున చెమటలతడి చూపవయ్యా 


వురముపై నెలకొని వుదుటున6 గా.గిలించి 
మరిగె గూడి యలమేలుమంగ నీకు 
యెరవు లేక మన్నించి యిద్దరు మమ్మేలితిరి 
యిరవై శ్రీ వేంకకేళ యిష్టై మెచ్చవయ్యా 


రేకు 804 'వేభావళి 


ఎజు(గుదు నీమనసు ఇంతా నేను 
జఅయ కానతీవయ్యా చలములు నేయక 


యేమేమి నేవనేనెనో యేకతాన నీకు. జెలి 
ఆముకొని బాంతిపడే వందుకే నీవు 
చేముంచి అందుకంట జేనే నే నూడిగము 
కామించి యానతీవయ్యా కడమలు వెట్టక 


యేరీతి మొక్కుకొనెనో ఇచ్చకము నేసి యాకె 
కోరి అవే తలంచేవు కొంకక నీవు 
సారె నాలాగుననే వేసారక నేం బెనంగేను 
"నేరపవయ్యా నాకు నీవే అన్నియును 
౪4 18-౯2౫ 


860 


(1 ఇద్ద ॥॥ 


॥ ఇద ॥ 501 
౧ 


॥పలవి॥ 
ఉం 


1 ఎటయి( 11 


॥ ఎయి6 ॥ 


870 (భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెటువలె. గూడెనో ఇస్టై యల మేలుమంగ 
తటుకున నవ్వేవు దానికే నీవు 
ఘటన (శ్రీ వేంక పేశ కై కొంటి నిన్నట్లానే 


గుటుకల మోవీవయ్యా? కొసరుగా నీవు “11ఎటు€॥ 5502 
కురంబజి 
కంటిమయ్యా యీభాగ్యము కన్నులతుదల నేము 
జంటలై. బదుకరయ్య చల్లగా నిద్దరును ॥పల్లవి (1 


పెదవికేనియ లాని పిరుందుపై 6 జెయివేసి 
వదలించితివి సీవి వనితకు 
పొదిగి చన్నుల నూంది బుగబుగం జెమరించి 
మదము గురియ(జొచ్చె మానిని నీమీందను ॥ కంటి ॥ 


పుక్కిటివిడియ మిచ్చి పొందుగా. గా(గిలించి 
చెక్కుంజెక్కు మోపితివి చెలియకు 
తొక్కినపాదముతోడ తొడ(దొడం గీలించి 
ముక్కున నూడ్సు విసరీ ముదిత సీమీందను ॥ కంటి ॥ 
పచ్చడము పైంగప్పి పలురతులను( గూడి. 
మెచ్చితి వలమేలుమంగకు 
అచ్చమై (శ్రీ వేంక పేశ అన్నిటా నిన్ను. జొక్కించి. 
లచ్చనలు నించంజొచ్చె లలన నీమీ/దను ॥ కంటి ॥ 658 


- శ్రీరాగం 
మాప్తొందు నేయమ్తూ మచ్చికలతోడ 
“ఆపని, దిరుగంగా నదవదలాయ ॥ పల్లవి ॥॥ 


శృంగార సంకీర్తనలు 871 


మందమగువలు మాటలాడుకో6గా 
కందువల నీకు. గతలాయ 
సందడించి పై6పైె6 జల్ల లమ్మంగా 
చిందుచు నీమేన జిరుకులాయ' ॥ మాపొం ॥ 


నటన నందరును నవ్వులు నవ్వ6గా 
గుటుక నీమోవి గురులాయ 
తటుకున లోలో. దనువు లంటంగా 
జొటజొటం జమటలు చొతుకులాయ ॥ మాబఐొం ॥ 


చెలరేళగి యందరు నేవలునేయంగ 
కలిమాయ (శ్రీ వేంకటవిభుండా 
అల మేలుమంగనై. ఆయము అంటంగా 


బలిమి వేడుకల గొబ్బనం ఐబదనాయ ॥ మాపొం ॥ 554 
మేంచబొా? 
ఆతండు నీకంటె జాొణ( డదెజంగవా. 
“. యేతుల కిన్నిటానేల యెలయించేవే ॥పల్లవి ॥ 


చెక్కున6 జేయివెట్టుక నెలవుల నవ్వుకొంటా 
వెక్కసము లేమాడేవే విభునిని 
“చిక్కనిచెమట గార సిగ్గులను. దొప్ప6దోంగి 
చక్కనిమోమున నేమి నన్న నేనేవే ॥ ఆత(॥ 


పొదిగి తప్పక చూచి బొమ్మల జంకించుకొంటా 
కది మెంతవొరనేవే కాంతునిని 
మదమున నుప్పొంగి మచ్చికల:' వెరగంది 
.. 'పొదలుంజన్నుల నెంత పూంచి యదిమేవే. ఇ ఆత(॥ 


812 (భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల _ 


విగువుంగాంగిటం గూడి పిప్పిగాం బెనంగుకొంటా 
వెగటు నేతురటె (శ్రీ వేంక కేళుని 
అగపడి చొక్కించి అలమేలుమంగవు నీవు 
చిగురుమోవితేనె చిందించేవే 


ముఖారి 
, వేసరక సారె నన్ను వేండుకొనే విందరిలో 
_ఆసతోడ నేమినేయమనేవయ్యా యిపుడు ' 


వెగ్గించక నీచేత విడె మందుకొంటి నిజ 
సిగ్గవడకుమనవే చెప్పితి నేను 
కగ్గలేక యప్పటిని కాంపురములు నేసితి_ 
' నగ్గమైతి నేమినేయమనేవయ్యా యిపుడు 
పంతములాడక నీపనులెల్లాం జేసితి 
వంతులువెట్టక నేనే వలచితిని 
వింతలు నేయక మోవివిందులు చవిగొంటిని 
_ అంతరంగ మేమి నేయమనేవయ్యా యిపుడు 


వేసాలు చెప్పక నిన్ను విచ్చనవిడిం గూడితి 
బాసగొనక దేవిన్నైపట్టమేలితి 
నీసరి (శ్రీ వేంకపేశ నే నలమేలుమంగను 
ఆసుద్దుల కేమి నేయమనేవయ్యా యిపుడు 


ఆహిరినాట.. 
చూతము నీబలుములు సుద్దు లిం తే నేమిటికి 
పోతరము చూపరాదా పొరుగువారిపయిని 


॥ ఆత6॥ 5505 


॥ పల్లవి ॥| 


॥ వేన ॥ 


॥1 వేస 15056 


'॥$పల్తవి|॥ 
గొ 


“శృంగార సంకీర్తనలు. 


పలుమారు నవ్వేవు పై( జెయ్యివే నేవు 
చలములే నేసేవు సారెసారెకు 
వలపు నీకు బాంకై తే వద్దనున్న కాంతల_ " 
మొలకచన్నులమీ/ద మోపరాదా' గోరు 


భావించి చూచేవు పంతములాడుకొనేవు 
కావరించి పెనంగేవు గర్వానను 
లా వింత నీకు. గలితే లలితో వారసతుల_ 
'మోవులపై 6 బల్లుమోపి ముట్టరాదా కొప్పులు 


సరసములాడేవు చనవిచ్చి కూడేవు 
విరుల వేనేవు శ్రీ వేంక పేశుండా. 


8/8 


॥ చూత ॥ 


॥ చూత ॥ 


మరిగితి నవల మేలుమంగను 'నేనూ (నీవూిడిగపు- 


తరుణులతొడల పై తాచరాదా పాదాలు 


రేకు 8058... సామంతం 
చొక్కపునీ పెండ్లి నేండె సుక్కురారము 
అక్కరతో నిన్నియు నవధరించవనయ్యా 


సడ6తిచెమటలే పన్నీటిజలకము 
వెడగుముద్దుమాటలు వేదమంత్రాలు 
యెడయనియాశె కెపయ్యెదకొంగే తడియొత్తు 
అడి యాలపుమజ్ఞన మవధరించవయ్యా 


తరుణినెలవినవ్వు తగినకప్పురకాపు 
తరమైనకనుచూపు తట్టుపుణుంగు 
విరులతావివూర్చులే విన రేటిచల్ల గాలి 
అరుదై నవుపచార మవధరించవయ్యా 


॥ చూత ॥ ర్‌? 


॥ పలవి॥ 
ఛ్‌ 


॥ చొక్క ॥ 


త్రి, . -శ్రీకాళ్లపాక అన్నమాచాయ్యల 


“అలమేలుమంగకాలగి లంటుదా మెరల పూజ 
పొలివోని మేనికాంతి భూషణములు 
యెలమి శ్రీ వేంకపేళ ఇద్దరునుం గూడతిరి 


అలవడె విభవము. లవధరించవయ్యా “చొక్క: 558 
ఈురాగం 
_ ఎదుటనే వున్నది యింతి గడుంబిన్నది. 
ఇదివో మావిన్నపా లిచ్చగించవయ్యా ॥ పల్లవి ॥ 


"నెలవుల నవ్వుగారీ చెక్కుల! జెమట జారీ 
నిలువెల్లా. సిగ్గుదేరీ నెలంతకు 
పలుకుల. దేనె లూరీ భావములో. దమి మీరీ 
కలసి మెలసి యీకె గాంగిలించవయ్యా ॥ ఎదు ॥ 


కన్నుల వెరగుమించీ కళలు మోమున బొంచీ 
చన్నులపై 6 బులకలు సారెకు ముంచీ 
సన్నలు బొమ్మల వంచీ చవు లాసలను. బెంచీ 
మన్ననల నీకెను మరిగించవయ్యా ॥ ఎదు ॥। 


మోవి నమృతము చిందీ మూ6పునం దురుము చెంది 
'నేనలుగా చెనకులు చేతికి నందీ 
యీవేళ నలమేల్మంగ ఇన్నిటాను నిన్ను బొంది 
(శ్రీ వేంకపేశ యీకెం జేకొంటివేలవయ్యా ॥ ఎదు॥ 659 


అలిత 
చూడరే వోచెలులాల సుగుణతనాలు తాను 
ఆడరే మీరిందరును ఆయములు సో6కను ॥ పల్లవి ॥ 


శృంగార నంకీర్తనలు 


వలసి(చిఖనమానినుల వద్ద నుండండా తాను 
చెలంగి చెప్పిన ప్రైల్లా6 జేయండా తాను 
తిలకించి సారంసారె దిష్టించుకోండా తాను 
నెలవ్వై పెద్దరికాలు నెరపీ6 దా నీడను' 


'కెరలినకొంతలకు కిందుపడ/(డా తాను 
ఇరవుగ చన వెల్లా నియ్య(డా తాను 
గొరబుగాల గుచముల కుమ్మించుకోండా తాను 
దొరతనాలన్నియును దొడ్డి వెట్టి నీడను 


యెనసినసతులకు నెంగిలిపడ(డా తాను 
ఘనుండై అన్నిటా లోనుగాండా తాను 
యెనలేని (శ్రీ వేంక కేశుండు.తా నను గూడి 
ననిచి తగవులెల్తా నడపీ6 దా నీడను. 


దేశాథి 
ఈతండు సంతము నీకు నిచ్చీంగాసి 
యీతల నాతోనై న నెచ్చరించరాదా 


హత్తు కవుండియు 'సీకు నలుక లంతేసి యేల 
చిత్తములోపలిమాట చెస్పరాడా 
బత్తిగలదానవు పట్టిన మోనములేల 
తత్తరించక కలై. తారుకాణించరాదా 


పూంతసిగ్గుతో నగవు పొదిగిపట్ట నేంటికి 
చేంతలెల్లా వెల్ల విరి సేయరాదా, 
వూంతబెక్కుచేతులతో మమ్మగిల నేమిటికి 
- పాంతసుద్దులెల్లా బట్టబాయిట వేయరాదా 


1 చూడ ॥ 


॥ చూడ ॥ 


॥ చూడ 1 5600 


॥1పలవి 1 
గొ 


1 ఈత6 ॥ 


॥ ఈత 6॥ 


876 " థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వుదుటుబీరముతోడ నోరచూపు లేమిటికి 
పదరి మేగురుతు చూపంగరాదా 
యెదుట శ్రీ వేంక పేళ యెనసితి రిద్ధరును 


. ముదముతో నని? టికి మొక్కంగరాదా ॥ ఈత(6॥ 56] 
కాంబోది 
చిత్తమువచ్చిన'స్లైల్లా. జేయుమనవే 
జాతీ | టలు 
పొ త్తులకూరిమితోడ బోదించవలెనా - ॥ పల్లవి ॥ 


మససుమర్మ మెజ్లుంగు మరిగినవాండు తాను 

యెనలేనివిన్నపము లేమి నేనేనే 

వెనకకె బాసలెల్లా వేవేలు, జేనె.నాకు 

'పెన(గి బలిమినేసి పిలువ(గవలెనా చిత్త ॥ 
పిన్ననాండె నేసవెట్టి పెండ్లాడె నన్ను దాను 

వన్నెల నింకా నేమివావి చెప్పీనే 

పన్ని దేవృళ్లలో నెల్లా. బట్టముగజ్టై తాను 

యిన్నిటా నాసుద్దులెల్లా నెచ్చరించవలెనా ॥చిత్త ॥ 
చెలఃగు మేనరికప్ప(శ్రీ వేంకయేశుండు దాను 

కలసీ నప్పటి నేమి గడునవ్వీనే 

మెలమి నెప్పుడు బాయ కింటనే వున్నాండు తాను 

వలపులు చల్లి ఇంకా వాసిరేచవలెనా ॥చ్చిత్త॥ 502 


నాదరామ్మకియ 
చూడవయ్యా ఆండువారినుద్దు లిటువంటివి 
వాడికగా నాడనుండే వాసులు రేంచీని ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు శ్రి? 


వేలయ నీతో నేను వేడుకకు నవ్వ(గాను 
నలినాకీ యెవ్వతో సన్నలునేసీని 
నిలిచి నీవు నాతో నెయ్యములు చూసంగాను 
'కెలన నుండి తాను కే(కరించీవి ॥ చూడ ॥ 


అరుదుగ నీవొద్దను ఆసతో. గూచుండంగాను 
కెరలుచు. దా. కిలకిలనవ్వీవి 
సరసము నీవు నాతో సారె సారె. నాడంగాను 
యిరవుగా నేతున లెత్తి పెట్టీవి జ చూడ ॥ 


వొనరి నీకు నేను వూడిగాలు సేయంగాను 
'వేనకనుండి తాను వెంగెమాడీని 
యెనసితివి (శ్రీ వేంక కేశ నన్ను వింతలోనె 


వినయముతో. దాను వేండుకొనీని ॥ చూడ ॥ 660 
రేకు 806  రీతిగాళ 
కేవయ్య వీడెము తేంకువి'సీయాలనై తి 
దేవర వాదువు తరితీపు లింకా వలెనా ॥ పల్లవి ॥ 


సీటుతోడ నాయెదుర నిలుచుండి వేరె వేర_ 
మాటలాడే వవునయ్యా మతకానను 
మూటవలప్పల నీకు మొగ మెల్లా( జెమరించె 
యేంటికిల జేనేవు నీవు యెమ్మెలు మాముందర ॥ తేవ॥ 


రవ్వలుగా. మాతోను రాజసము చూపి మోవి- 
నవ్వులు నవ్వేవయ్యా నాలితనాన 
చివ్వన నీతమకము చిగిరించెం బులకలై. 
నివ్వటిల్ల వేసాలేల నించేవు పంతానను ॥ తేవ॥ 


878 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చేపట్టి నన్నిటు గూడి చెలరేగి గుట్టు నేసి 
చూపు లేమిచూచేవు సొలపులను 
నాపాలి(శ్రీ వేంకటేశ నన్ను. గృపనేలితివి 
ఆపని కిచ్చకా లెన్నియాజేవు తగిలి 


శంకరాభరణం 
కరుణించుము నీకామినిని 
మీరవుగ కడుంజన వియ్యవయ్యా 


'పెిలుచుందనపు నీవీరంబులకే 
చలములు నెరపితి సారెవను 
నెలవుగ నే నన్నిటికి నెలవుగా 
'మొలకవలపులను మొక్కేమయ్యా 


బంతి నీవాడేటిపంతంబులకే 
వంతున. బెనంగితి వాసికిని 
మంతనమున నీమన సొక్కటిగా 
చెంతల6 (వ్రియములు చెప్పేమయ్యా 


వెగ్గలమగు నీవేసంబులకే 
సిగ్గున నవ్వితి నెలవులను 
అగ్గపుథశ్రీ వేంకటాధిప కూడితి_ 
వొగ్గుచుః జన్నుల నొరనేమయ్యా 


మాళవశ్రీ 
ఏంటికిం దమకించేవు యింతలోననే 
ఆంటదాని కిస వసమయి వుండవయ్యా 


॥ కేవ ॥ 564 


॥ పలవి। 
ళం 


॥ కరు ॥ 


॥ కరు ॥ 


॥కరు॥ 5605 


॥ పలవీ ॥ 
ఉం 


శృంగార సంకీ _ర్హనలు 


సిగ్గుతోడనున్నవచెలి. జేయివట్టి పెనంగుచు_ 
నగ్గలపు వేడుకతో నలయింతురా 
వొగ్గి విడెమిచ్చి మరి వొడంబరచి మెల్లనె 
, యెగ్గునేయక నీ వీపెయిచ్చలో రానయ్యా 


గుట్టుతోడనున్న యింతి. గొలువులో. జెనకుచు 
తొట్టినమదముతోడ దొమ్మి నేతురా 

మట్టుతోనే మోవి చూపి మన్ననలు పచరించి 
బట్టదియ లీ;దించక పనుపు నేయవయ్యా 


మేలుతోనున్నకాంతను మేకొని వచ్చి మన్నించ 
యీలీలం గూడినవాండ వెమ్మె నేతురా 
తాలిమితో బుజ్జగించి తనిపి (శ్రీ వేంక పేళ 
యేలుకొంటి వెడయక యింట నుండనయ్యా 


గుండ[క్రియ 
ఎక్కడి పరాకు నీకు నెందా6కాను 
చక్కనిరమణి కిట్టు చనవియ్యవయ్యా 
టె 


సానంబటినచూపులు చలంగా నీపె06 జలి 
యట ళం రా మ్‌ 
తేనెలమాటలెల్లా నొద్దికతో ముంచె 
కానుక 'నెలవినవ్వు కప్పురముగా నిచ్చె 
మానవతి నింకనెన మన్నించవయ్యా 
రా 


సరి చన్నులు మీందెత్తి సమ్మతి. గాచుకున్నది 
యిరవై చెమటపన్నీ రిదివో నించె _ 
మురిెపుసిగ్గులనే ముగ్గులు నీకు6 బెజ్ద 
తరుణి నింతట నిజ్పె దయంజూడవయ్యా 


870 


1 ఏంటి ॥ 


॥ ఏ6టి ॥ 


॥ ఏంటి 5606 


11 పల్లవి ॥1 


|; ఎక్కు ॥1 


11 ఎక్కు ॥ 


880 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నిండుజవ్వనపాయ మే నిలువు నేసలు పెట్టీ 
దండిసరసపుందమి దయిలువోనె 
అండనె శ్రీ వేంక పేళ అన్నిటా నేలితివి”- 


మెండై నవనిత.వింకా' మేప్పించవయ్యా ॥ ఎక్క 1 547 
దేవ[క్రియ 
చెలులము నీకు నేము చెస్పకపోదు 
చెలరే€గి యీతనికి నేవ నేయరాదా ॥ పల్లవి ॥ 


చెలి నీపెదవిపై చేయి చేర్చితివి నేండు 
యిల! జిగురులుగదే యివిరెండును 
పలుకుందేనెలు నీపతి కేలదాంచేవే 
చలివాయ నీతనికి చవిచూపరాదా 1 చెలు॥ 


చూపులకు నద్దాలు సొని'ేవు కురులను 

యేపున6౬ దేటులేకదే యివి రెండును 

ఆపనేలే వెన్నెలన వ్వాతనియెదుట నీవు 

రాంపులుగా ముందటను రాశివోయరాదా ॥ చెలు॥ 
చన్నులష( గరములు సరినడ్డాలు పెప్టేవ 

మెన్న( దొమెరలేకదే యివి రెండును 


కన్నెరో కాంగిట (శ్రీ వేంక కేళుల గూడితివి 
అన్నిటా నీముచ్చటలు ఆగతియ్యరాదా ॥చెలు॥ 566 


శద్ధవసంతం 
ఏడనుండి వచ్చెనో యీడకు నీకె 
సీడనుండి కదలదు నిర్మలాన నీకె ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు శ8ి1 


మంతనాన నీవు నేను మాటలాడుకొన6గాను 
యింతలో( బొంచులువినీ నిదివో యీకె 
వింతలుగ లోలోన వేడుకకు నవ్వ౭గాను , 
పంతమున నప్పటి. దస్పకచూచీ నీకె 1 ఏడ ॥ 


జజసి జజసి మీరు సరసములాడంగాను 
_ గుజుతులు వెట్టుకొనీ గుట్టున నీకె 
మొజ(ంగులు మజ(గుల మోవు లందుకోంగాను 
అతీముజి( జెలులతో నాడుకొనీ సీకె 11 ఏడ ॥ 


(శ్రీ వేంక కేశ్వర చేరి నీవు గూడంగాను 
వోవల6 దెరమా(టున నున్నది యీకె 
చేవదేర నీవు నన్ను చెంతల మన్నించంగాను 


వావిచెప్పి 'సెండ్లాడవచ్చీ సికె' ॥ఏడ॥ 568 
ళం 
రేకు 80? మంగళకౌొశిక 
ఇద్దరినడుమ నుండీ ఇదివో తాను 
తిద్దుచు జగడములు తేరిచీంగాక ॥ పల్లవి ॥ 


; స . 
వొక్కటరికి బుద్దిచెప్పీ నొక్కరికి చెక్కు నొక్కీ 
చక్కనినాయకు(డు. సవతులకు 
అక్కరతో నింత నేసినట్టివాండు తానే కాండా 
పుక్కటతో రేయయకొని పొడిణడీంగాక ॥ ఇద్ద ॥ 


వొడివట్టీ నాకెను వొడంబరచీ నీకెను 
కడుజాణరమణు౭డు కామినులకు 
ముడికా6డై నవాండు మొదల! దానేకాండా 
యెడమాటలాడి బయలీందుకొనీల గాక ' ॥ ఇద్ద॥ 


882 థీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


కలసీని జవరాలి. గా౪గిలించీ కన్నియను 
లలి శ్రీ వేంకపేచండు లలనలకు 
యెలమి నన్నును నే౭ నిన్నిటా( దానే కాడా 


వలపులు 'పెడరేంచి వసమయ్యి( గాక ॥ ఇద్ద ॥ స్ట్‌ 
ఆహిరి 
చిత్తము లెరింగి 'నేవనేయరమ్మా 
పొ త్తులబువ్వానకు పొసంగించరమ్మా ॥ పల్లవి ॥ 


పీంటమీందల గూచుండి పెండ్లాడి రిద్దరును 

చీటికిమాటికి న్టె సిగ్గువడేరు 

మాటలాడించి చూచితే మంతనమాడుకొనేరు 

తేటలుగా నింతలోనె తెరవేయరమ్మా ॥చిత్త॥ 
చేతు లొగ్గించుకొంటాను నేసలు వెట్టుకొనేరు 

పోతరించి నెలవుల( బూంచి నవ్వేరు 

ఘాతల నొకరొకరి4 గడకన్నుల6 జూచేరు 

సీతెరింగి పచ్చడము నిండ గప్పరమ్మా ॥ చిత్ర ॥ 


కడు. దలలువంచుక కా4గిట నించుకొనేరు 
అడరి లోలోనే విడె మందుకొనేరు 
'యెడయక శ్రీ వేంకపేకుల డింతియు. గూడిరి 
, బిడింబడి(, దలుపు గొబ్బన మూయరమ్మా చిత్త 1. 571 


థైరవి 
పంతము దప్పదు నీకు. బడంతితోను 
యింతటిలోనే చనవిచ్చేవుగాక వ 


శృంగారసంకీ ర్తనలు 


యేచి యీకెను నీశిరనె త్తి చూడరాదా 
నీచిత్తము వచ్చితే షన్నించేవుగాక 
కాచుకున్నది గొబ్బన6౬ గప్పుర మీరాదా 
చేచేత( జెప్పినట్టు 'సేసేవగార 


నంటున నెలవులను నవ్వరాదా 
యింటికి వచ్చినప్పు డేలేవుగాక 
అంటి ముట్టి యిష్పుడి సై యాదరించరాదా 
పెంటగా నేకతమునల బెనంగేవుగాక 


కందువల మెచ్చిమెచ్చి కాంగిలించరాదా 
సందడిరతి( బాదాలు చాంచేవుగాక 
విందుగా నీకాంతను (శ్రీ వేంక కేశ కూడితివి 
. పొంది మోవియ్యరాదా టోదించేవుగాక 


బౌళిరామ్మక్రియ 


నేరుతువయ్యా నేరుపులు 
పోరచిపొందులతె భోగములు 


నలుగడ నెలవుల నవ్వు లివి 
వలచినసతులకు వాడికలు 
తలంచినయప్పుడె తగులములు 
- 'పెలుచగునీతో పెనంగులాటలు 


సరమమైననీపలుకు లివి 
_మరిగినవారికి మర్మములు 
దొరకినయప్పుడె దోమటులు 
పరగ నిండుకొనుసలు చూపరలు(7) 


88 


॥పంత ॥ 


॥। పంత ॥ 


॥; పంత ॥ 572 


1పలవి॥ 
గం 


౫ నేరు ॥ 


॥ నేరు ॥ 


884 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వీడెప్సనీమోవివిందు లివి 
కూడినమాకును కోరికలు 
_ యీడుగ (శ్రీ వేంక కేశ్వరుండా 


వేడుకరతు లివి వెల్లావిరులు ॥ నేరు॥ 67 
హిందోశళశవసంతం 
. పట్టినచలములేల 'వలుకరాదా 
యెట్టు చెప్పినా ని(నభప్టే యియ్యకొనరాదా ॥ పల్లవి ॥ 
రలు ల్‌ హు 


ములువా6ండిగురుతులమోవి నీకు జూపితేను 
సెలవుల నవ్వనేల చెప్పరాదా 
తలుపుమూల నుండ6గ తగ గొంగువట్టితేను 
కలువల వేయనేల కానిమ్మనరాదా ॥పట్టి॥ 


చిక్కనిచెమటతోడి చేతులు పై6 జాంచితేను 

“దిక్కన జంకించనేల తెలుపరాదా 

మక్కువ సిగ్గువడంగ మంచముప్రై నిడుకొం'టబ 

మొక్కులు మొక్క 6గనేల ముచ్చటాడరాదా ॥ పట్టి ॥ 
కస్పురపుందావిమేనం గాంగిలించుకొం పేను 

చొప్పులెత్తనేల కల్ల చూపరాదా 

చిప్పిలం గూడితింగదే శ్రీ వేంకపేళు(డ నేను 

దప్పుల( బొరలనేల తనియ6ంగరాదా ॥పట్టి॥ 574 


శ్రీరాగం 
మేలయ్య మిమ్ము( జూచి 'మెచ్చితి నేను. 
" మేలములాడేరు మీరు మేశ్ళెట్టివో " ॥ సల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


వెలంది నీకు. జెవిలో విన్నపాలు సేయ6€గాను 
పులకించె నీమేను పొందు లెట్టివో 
కులికి య్టై విరులంగొప్పు నీకు ముడువ(6గ 
జలజల జెవరించె చవులెట్టివో 


సరినుండి వీడెమిచ్చి చన్నుల నిన్నా త్తంగాను 
తరవాత సిగ్గు రేంగె తములెట్టివో 
తెర వేసుకొని నీతో తేటలుగా నవ్వ(గాను 
_గొరబుచేంతలు నిండె గుణా లెట్టివో 


కామించి ఇంతలో నిన్ను( గా6గిలించుకొనంగాను 
మోమున6 గళలు రేంగె మోహాలెట్టివో 
(ప్రేమప్పు శ్రీ 'వేంక పేశ బెరసి నిన్ను (6 జూచితే 
ఆమనాయ మోవితేనె లాస లెట్టివో 


రేకు 808. - సింభురామ[క్రిరు 
ఏటికి సిగ్గువడేవు యిందరిలోన 
మాటు కరుగగ ఇంక మాటలాడవమ్మా 


పొసంగ నిన్ను నతండు వుత్తడిబొమ్మవంటా 
కొసరుచు. బొగడీని కొలువులోన . 
వసముచేసుకొని వలపించుకొంటివి 
అసుదవుగావు వీడె మందుకొనవమ్మా 


సారెసారెకును నీవె చక్కనిదానవంటా 
ఆరీతి నజ్టై చూపీ నంగనలకు 
' మేరమీరి యిందరిలో మెప్పించుకొంటివి 


కోరికతో సంగడిని కూచుండవమ్మా 
౪01 18-527 


తరీక 


| మేల 11 


ఇమేజి | 


॥ మేల॥ 575 


॥ పల వి ॥ 
స, 


1 ఏంటి ॥ 


1 ఏ6టి ॥ 


886 థ్రీ తా శ్లపాక అన్నమానార్యుల 


యీడైన యల మేల్మంగ విన్నిటా నేర్పరివంటా 
వేడుక గొసరీని (శ్రీ వేంక పేశుండు 
కూడితిరి మీరిద్దరు కొంఠక మమ్మేలితిరి 
వాడికలాయను మీవారము నేమమ్మా 


ఆహిరి 
"కందువ స్మీప్రియములు కైకొనేంగాక 
సందడి నిన్నెటువలె జర నేమయ్యా 
నంటున నాసె న్నీపె నవ్వలపువ్వులు వేనె 
జంటచూపుల( గస్తూరి సారెకు( జల్లై 
పెంటసన్నలబువ్వానం బెదవి యొంగిలి నేనె 
యింటివారము నేము నిన్నేమనేమయ్యి 
చెలరేంగె సరసపుసిగ్గుల గందము పూనె 
వలపులచెమటల వంచె బన్నీరు 
నిలువు(జక్క(దనాల నిన్ను బంటుగా నేతై 
కులమువాండ్ల ము నిన్ను( గొసరనేలయ్యా 


వంగెపుమాటలనే వీడెము లొసనె నేండు 
అంగప్పసో6కులనే పెండ్లాడె నిన్నును 


చెంగట నలమేల్మంగ భీ వేంకపేళ నిన్నంజె 
అంగపు(గా6గిటివార మారడులేలయ్యా 


కొండమలహారి 
ఏమే యెజంగవా యేకతపుసరసము 
కౌమించినాతని నింతకొకునేతురా 


॥ఏంటి॥ 576 


॥ కందు ॥ 


॥ కందు॥ 


1కందు॥ 577 


॥పలివి॥ 
ఉం 


శృంగార సంకీర్తనలు తిరి? 


చెంతనుండి యాతడు నీచెఅంగువట్టి తీసితే 
పంతములాడుదురా పతితోను 
అంతరంగ మనుచు నీయండ నిస్హె కూచుండితే 
రంతు నేసి మాటలాడి రవ్వ నేతురా 1 ఏమే ॥ 


సన్నలకు నీకొప్పు జార నాతండు దీసితే 
కన్నుల జంకింతురా కాంతునిని 
మన్ననల సిగ్గులమాటలు దడవితేను 
పన్ని సతులలో నెల్లాం బచ్చి నేతురా ॥ఏమే॥ 
అలమేలుమంగవు నీవు నిన్న జ్టై కాంగిటం గూడితే 
యెలయింతురా (శ్రీవేంక పేశ్వరుని 
వలపులు రేంచి రతి నక్కణ నీకు( జెప్పితే 





వెలయ నంతటా వెల్లవిరి "సేతురా 1ఏమే॥ 576 
వరాళి 
నేరుతుము నీకంకొ నే మిందరము 
ఆరీతి. బెనంగకుంటపే నందువు గాని ॥ పల్లవి ॥ 


యేడలేనిమాటలు నీ విన్ని నేరుచుక వచ్చి 
ఆడేవు సిగ్గునడక ఆండువారితో 
వోడక యేకతమున నొరసి నిలువరాదా 
జోడగు మాసరితలు చూతువు గావి ॥ నేరు 1 


కన్నకన్న చోటులను కతలెల్లా( జూచి వచ్చి 
సన్నలనే చూపేవు సబలలోన 
యిన్నేసి తడవనేల ఇంటిలోనికి రారాదా 
కన్నెలము మా నేంతలు కందువు గాని ॥ నేరు ॥ 





శ్రీగీతలు గలయకరములు చిలుము దిన్నవి. నే నూహించినవి. 


888 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


_తలంపులో నొక్కొాక్క పే తలంచుక నీవు వచ్చి 
అలమేవు కా6గిట న న్నాడా నీడాను 
అల మేలుమంగను పొాయకు శ్రీవేంక పేశుండ 


తిలకించి మాగుణాలు తెలి సేవు గాని 1 నేరు ॥ గ?70 
సౌరాష్ట్రం 
ఆతని( జూడవలె6గా అన్నిటా నేము. 
_చేతులొగి చెప్పినట్లు నేసేమే యి(కను' ॥పలవి॥ 
లి ట్‌ ఉం 


సొరిది నాతనితోడ జోడుగూడుక వచ్చి 
సిరులనెమ్మెలచేత చెలరేంగేవే 
దొరవాదువంటాను తోడిసతులు మెచ్చేరు 
మురిపెములు గంటిమి మొక్కేమే నీకు ॥ ఆత ॥ 


పొలయుచు రాజసాన పురుషుని సలిగెల 
నలువంక విజ్ఞవీంగి నవ్వున వ్వేవే 
బలువురాలవంటాను పడ6తులు పొగడేరు 
తెలిసితిమి పట్టపుదేవులవే నీవు ॥ ఆత ॥ 


కూరిమి (శ్రీవేంక కేశుం గూడినసంతోసాన 
మేరమీరి యందరికి మేలు చూపేవే 
యీరీతి నీతనిచేత నేలించితనే రిందరు 
ఆరయ నలమేల్మంగ వ వొదువే మన్ననల ॥ ఆత ॥ 500, 


పొడి 
కాని అందు కేమాయ! గడవారమా 
పూని యీకరుణ యెొటా[ బుపెనో నీకు '॥పలవి ॥ 
రం రు ఉం 


శృంగార సంకీర్తనలు 


చేతికి. గానుకిచ్చితే సిగ్గువడే వేమయ్య 
“ఆతల నీ కేమితలంపాయనో నేండు 
యాతల మొక్క(గా శిరనేల వంచే వేమయ్య 
కొాతరపునేర మెట్టుగలిగెనో నీకు 


నంటున వీడెమిచ్చితే నవ్వు నవ్వే 'వేమయ్య 
జంటల నేమిటివంక సరిదా(కెనో 
అంటి నేవ నేసితేనే అలనే విదేమయ్య 
యింటిలో నా చన్నులవే గెట్టుండెనో నీకు 


వొద్దికల బెనంగితే నిట్టూర్పు నించేవేమయ్య 
గద్దరిచిత్త మెట్టుల( గరంగినదో 
ముద్దులభ్రీ వేంక కేశ ముంచి కూడితి వచానయ్య 
పొద్దు వొద్దు కాస రెట్టు పొసంగెనో నీకు 


రేకు 890. శుద్దవసంతం 
పంతపుసుద్దులుచె ప్పేబయకా (డవు 
వంతులకు నీవు నప్టే వలవరాదా 


పలచగా నవ్వు నవ్వి పలుమారు సిగ్గువడి 
వెలది మాటలాడీని వినరాదా 
వలిపెపయ్యదకొంగు వల్లైవాటు వేసుకొని 
చెలరేగ మొక్కీని చేకొనరాదా 


కడుమురిపెము చూపి కారపువీడెములిచ్చి 
పడతి నిలుచున్నది ధావించరాదా 
కడ6గి తురుము శీలుగంటుగొన బిగియింఒ 
జడియక సపెనంగీని సమ్మతించరాదా 


889 


॥కౌని॥ 


॥ కాని; 


॥కాని॥ 501 


॥పలవిః 
ఉం 


॥ పంత ॥ 


॥ పంత ॥ 


8900. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మచ్చిక( జన్నులనొ త్రి మనసురా మోపి యిచ్చి 
నెచ్చెలి గాంగిలించీ మన్నించరాదా 
యిచ్చట శ్రీవేంక కేళ యేలితిప్‌ నన్ను నిజ్టై 
తచ్చి తచ్చి సౌలసీని దయంజూడరాదా ॥ పంత ॥ 5802 


నాగవరాళి 

ఇప్పుడే యిన్నియు.6 గాక యిక నెన్నండు 

చెప్పరాని సేంతలెల్లా. జేసుకొనవయ్యా ॥ పల్లవి ॥ 
వెల(దివిన్నపములు వింటివా నీవు 

సలుమారు చిత్తమున( బజ్టైనా నికు 

అలరినసంతోస మబ్బెనా నేండు 

కలిగ నీకు లాభము కట్టుకొనవయ్యా ॥1 ఇప్పు ॥ 
కొమ్మచేతికాను రందుకొంటివా నీవు 

. చిమ్ముల నీ చేతికిం! జిక్కైనా నీకు 

దిమ్మరి నీకోరికె సిద్దించెనా నేండు 

వుమ్మడి. జే మేళ్ల వొపష్పుకొనవయ్యా ॥ ఇప్పు ॥ 
కోమలి మోవిచవి గొంటివా నీవు! 

దామెనరతులు యిశ్హై చక్కెనా నీకు 

నేమపు శ్రీవేంక కేం నేండు నన్నేలితివి 


కామతం్శతపుసంపద గనుకొనవయ్యా ॥ ఇప్పు ॥ 580 
'దేసాళం 
ఎదురుబడి సౌలయ నింకనేలయ్యా 
ముదముతోడ నీకు మొక్కేడుయ్యా ॥ పల్లవి ॥ 


గాతవ సవ సై పపపట్ర వము చటం నను 


శృంగార సంకీర్తనలు పః 881 


వనితల నందరిని వలపించ నేరుతువు 
పెనపెట్టి మచ్చికలు 'పెంచనేర్తువు 
మనసురా నన్నిటాను మాటలాడ నేరుతువు 
పనితోడ నేమెల్లా బదికితిమయ్యా ॥ ఎదు ॥ 


క్రియలు దెలిపి తమి కెరలించ నేరుతువు 
నయములుగా కడునవ్వనే ర్తువు 
పియములు చూపి యాన పెచ్చురేంచ నేరుతువు 
నియతాన సీకృపను నెలకొంటిమయ్యా ॥ ఎదు 1 


విందు చెప్పి మోవియిచ్చి వెలయించ నేరుతువు 
అంది కౌగిలించి కళ లంటనేర్తువు 
చెందితివి నన్ను నిస్టై (శ్రీవేంక పేశ్వర 


మందలించి నిన్ను నేము మరంగితినముయాం ॥ ఎదు ॥ 5684 
శంళరాభరణం 
తేట తెల్ల ములు తెలిసినవి 
యే6టికి మణ6ంగులు యిదివో మాట ॥ పల్ల వి॥ 


ననుపుగలిగితేనే నవ్వులు 
మనసువచ్చితేనే మంతనాలు 
తనవారితనమైతే తగవులు 
యెనలేనిరమణు(డ ఇదివో మాట ॥ తేట ॥ 


సమ్మతించితే సరసములు 
నమ్మికలై తే నంటులు 
యా 
పమ్మినవలపులె బలుములు 
యమ్ముల: ననుంగొంపే యిదివో మాట 1 తేట ॥ 


899 (శ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 
శైవసమైతే కడ6ంకలు 
మోవులయీవులతె ముదములు 


(ఖీ వేంక పేశ్వర చెలంగి నన్ను 
॥ తేట ॥ 585 


యీానల6 గూడితి విదివో మాట 
సాళంగనాట 
. సీకొల6దిదాననా నే నిన్నిటా 
॥ పలవి ॥ 
లం 


జోకలెల్లా మీ(6దమీద6 జూడరాదా యి(కను 


నవ్వులెన్ని నవ్వేవే నయ మెంతచూపేవే 
రవ్వలుగా వలచినరమణుని3 
యివ్వల నీతని నేండే యింటికి రప్పించుకొంకే 


చివ్వన నీవు నన్ను మెచ్చేవటవే యిపుడు ॥ నీకొ॥ 


పంత మెంతసరపేవే పనులెన్ని చెప్పేవే 
వింతలుగా జొక్కినట్టివిభునికిని 
చెంతనుండి నేను నట్టే చేతికి లోంజేసుకొం పే 
సంతసించి పొగడేవా సారెసారె నన్నును 


చవులెన్ని చూపేవే చనవెంత నెరసేవే 
యివలను శ్రీ వేంక పేశ్వరునికి 
జవళి నితని నేను సంగడి( బెండ్లాడితి 
వివరాన(6 బందెమువేయరాదా యిందుకు 


॥ సీకొ ॥ 


॥ నీకొ 1 5086 


నాదరామ్మక్రియ 


అందరివలెనే చూచే వప్పటి నన్ను 
నిందలు నిన్నాడుదునా నేం బొగడుదుంగాక 


శృంగార సంకీర్తనలు 808 


చలమరినా నీతో సారెసారె. బెనంగను 
చెలరే€గి చెప్పినట్టు నేతుంగాక 
'పెలుచుదాననా నీతో. బెడసరాలాడను . 
-మెల.6గి 'ప్రియాలు చెప్పి మెప్పింతు(గాక ॥ అంద ॥ 


కోపక త్తెనా నిన్ను కొసరుచు జంకించ6ంగ 
వోపి నీతో నవ్వుతానే వుండుదు(గాక 
రా6పులదాననా నిను రచ్చల నాఅడి నేయ 
_ చూపులనే తమిరేంచి చొక్కింతుంగాక ఇ అంద ॥ 


కొత్తదాననా నిన్ను( గోరి మనసుచూడ6గ 
బత్రినేసి కాంగిలించి ఫై కొందు(గాక 
యిత్తల (భీ వేంక'పేళ యిన్నిటా నన్నేలితివి 


గుత్తపుగుబ్బల నొత్సి కొసరుమంగాక 1అంద॥ 587 
అలునా2 అవి 
రేకు 000 దేవగాంధారి 
ఏమని దూరే మెందా(కానిను,. 
కామితఫలములు గలిగెను మాకు 11 పల్లవి ॥ 


పఠఅుకు లేమిటికి( బలుమారు 
అలర నీరపములాయ నింక 
కొలందిమీరి రదె గొల్లెతలు 
మలసి వారలకు మగండవు నీవు ' 4 ఏమ ॥ 


తడవ నేమిటికి తతిగొనుచు 
చిడుముడి సీనేంత చెల్లె నిక 
అడరిరి పెండ్లికి నచ్చరలు 
యెడయక వారల నేలితివి ॥ ఏమ ॥ 


8$4 థ్రీ తాళ్లపాక. అన్నమాచార్యుల 


వెంగెము లే6టికి వెక్కసమై 
రా 
కంగుదేరద మము(6 గలసితివి 
యింగిత మెజీ(గినయిలాండము 
ళ్‌ 


చెంగటం గూడితి శ్రీవేంక పేళ 4 ఏమ॥ 588 
భూపాళం 
మజచికిననక యేమతివుంటిననక 
_-యెజుకగా గుజుతు నా కిమ్మని యడుగవే ॥ పల్లవి 4 


యెలమితోడుత మాయింటి కెప్పుడు విచ్చేసీ 
అలివేణి యాతని నీవడిగి రోవే. 
పొలుపారం గూటమికి పొందుగా మాటలాడి 
అలరినరతులకు నానవాలు దేవే ॥। మట ॥ 


అందుకోలు పెండ్లికి నష్టై సమ్మతించి తేను 
సెందలకాడ విడె మిప్పించుకరావే 
కందువతో వలపులు కడు(జవులై తేను 
చెంది యానవెట్టించుక చేకొనిరావే ॥ మజ ॥ 


చిమ్ముచు నన్నింతలోనె శ్రీ వేంక పేళుండు గూడె 
పిమ్మటి నేంతలు దల+పించిరావే 
వుమ్మడి నలమేల్ముంగ నొనరితిం గాంగిట 
నమ్మికాయ నాకుంగా విన్నపములు సేయవే ॥ మజ ॥ 


సింధురామ[క్రియ 
చెప్పిన స్టెల్లా నేండు నేతురుగాక 
దుప్పటి గప్ప!గా నీవు దూరుదురా ॥ పల్లవి ॥ 


శృంగార సంకీర్తనలు 


సరసపుమా౯టలెల్లా చవి నేసుకొంటగాక 
వెరవుగా నెరసులు వెదకుదురా 
పరగ నన్నిటా నీవు పట్టిపుదేవులవు 
వొరసి పిలువ6గాను పూరకుందురా 


,_ నవ్విననవ్వుల కెల్లా ననిచి వోర్చుటగాక 
రవ్వగా నెగ్గులువట్టి రచ్చ వేతురా 
రి టబ 
మువ్వురలోపల నీవు మోహపుం గామినివి. 
పవ్వళించు మన(గాను పరాకు నేతురా 


ఎనకి నిన్ను6 గూడంగా చెలరేంగుదురు గాక 
'పెనంగుచు సిగ్గులింత పెంచంజూతురా 
అనిశము( బాయరాని అల మేల్మంగవు నీవు 
యెనసె శ్రీ వేంక యేశు( డేతువ వెత్తుదురా. 


-కన్నడగౌళ 
చెలువుండ న్లీక్తు నేము చెప్పవలెనా 
మలసి సొలసి యిశ్టై మన్నించవలదా 
చిగురుంటోడి నీకు. జెస్పిన్నపియములకు 
నిగిడి ఇంతట6 గరుణించవలదా 
మొగముచూచి నీకు మొక్కినట్టి మొక్కు.లకు 
అగపడి నీప్త గడు నాదరించవలదా 


యెదురుగా నీకు నింతి యిచ్చిన కానుకలకు 
నదరాననే లాలించంగవలదా 
కొదలేక నీవద్దం గొలువు నేసినందుకు 
మది సంతోసములతో మన్నించవలదా 


త్రీగీతలు గల వన్నియు చిలుము తిన్నవి, నే నూపొంచివవి. 


నిన్లిగ్ర్‌ 


॥ చెప్పి ॥॥ 


% చెప్పి 11 


॥ చెప్పి ౪ 6590 


శ సల్లవి (1 


1 చెలు ॥ 


1 బెలు ॥ 


894 శ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


అల మేలుమంగ నీయం కెల(గూడినందుకు 
మెల(గి శ్రీవేంక పేళశ మెచ్చవలదా 
చలపట్టి నీ మోవి చవిగొన్నయందుకు 


వెలలేని వేడుకల వెలయించవలదా ॥చెలు ॥ 501 
బౌళి 
కానవచ్చె నీగుణాలు కాంతలకు నిందరికి 
యీ నేరుపు లేకుండితే నెమ్మెలింత. నేతువా ) పల్లవి ॥ 


పంతగాండ వదువు బలిమిసేసి చెలిని 
వింతముద్రలు మోవిపై వెలఇంచితి 
ఇంతవా(డవు గాకుంయే నెరవులగొల్లె ఈల . 
_ చెంత. గూడి కాకు సేసి చిమ్మి రేంతువా ॥కౌన॥ 


కూరు(ండవు నాదువు సోయగపు జెక్కులపై 
గోరుదీసి జవ్వనము -కొల్లగొంటివి 
ధీరత ఇంతలేకుం టే దిక్కుల. బదారువేల= 
కూరిమిసతుల( దెచ్చుకొ సెండ్లాడుదువా ॥ కొన ॥ 


అన్నిటా గబ్బివౌదువు అలమేలుమంగం గూడి 
పిన్ననాండే వురమునం బెట్టుకొంటివి 
యెన్న(గ శ్రీవేంక కేశ యీ బిగు వుండకుండితే 


వన్నెలుగా నందరిని వలపింతువా ॥కౌన॥ 502 
. వరాళి 
బలువాండవయ్యా భామల రొచ్చు కోర్చితి 
పలువై యెందరిపాల, బరగె నీమేను ॥ పల్రవి ॥ 
ఉం 


.్రీగీశలు గలయక్షరములు చిలుము దిన్ని, నే నూపొంచినవి, 


శృంగార సంకీర్తనలు 


కందువ సతులు నీకు. గడుంగడు మొక్కంగాను 
'యెందరితలలు మోచె నీపాదాలు 
అంది వూడిగాలు నీకు నందరును. జేయంగాసు 
సందడి శకెట్టోరిచె నీచక్కనిమేను 


కన్నెలెన్వరైనా నిన్ను. గాంగిలించుకొనంగాను 
యెన్నిచన్నులు సో6కెను యీ చేతులు 
సన్నల మాటలాడి సారెం దమ్ములా లిడంగ 
వున్నతి నెంగిలి కెట్టు వొనరె నీ మోవి 


ఇట్టడి కామినుల యాఅడి పసలనుం జొక్కి. 
యెట్లు తగులువడెను యీ మనసు 
అ్టై శ్రీవేంక పేశుండ వలమేల్మంగను నన్ను 


గట్టిగా నేలుకొంటివి ఘను(డవు నీవు 


తతి 


॥। బలు ॥ 


+ బలు*॥ 


+ బలు 11 508 


క్రీగితలు గల యకీరములు చిలుము దిన్నవి. నే నూపాంచినవి. 


అనుబ౦ధ 


న 


ము౧ 


సంకీర్తనల 'రాగముల. అకారాది నూచిక, 


సంకీర్తన 
అంగడిమావలపు 
అంగన నీతో. 
అంగనా నీవును 
అంతేపో వోయమ్మ 
అందరివలెనే 
అందుకేమి దోసము 
అందులోనే 
అందులోనే కాన 
అ;దులోనే 
అంబుజొక్ష 
అచ్చివచ్చు 
అటువలెంజూతమా 
అజ్టై తెరవేసు 
అప్టె సీకాంగిటి. 
అతిరాజసపు 
అదరిపొటున 
అద్దమరేతిరి 
అనుకొన(గాని 
అనేకపంత 
అన్నిటాను 
కన్నిటానెర 
అన్నిటికినోపు 


రాగము 
రామ్మక్రియ 
కాంటోది 
(శ్రీరాగం 
సౌరాష్ట్రం 
నాదరామ్మ క్రియ 
లలిత 
లలిత 
నాదరామ్మ క్రియ 
గుజ్జరి 
సాళంగనాట 
హిందోళం 
పొడి 
దేసాళం 
లలిత 
కేదారగౌళ 
రామ్మకియ 
పొడి 
ముఖారి 
మంగళకౌశిక 
సాళంగనాట 
భైరవి 
పాడి 


సంకీర్తన సంఖ్య 
తగి 
శ్రి 
రీ 
[10 
ర్‌8 
[85 
481 
642 
170 
శ్ర 
ల్లీలి( 
200 
బ్ర 
త్రి 
160 
శీ8ి7 
28 
486 
186 
110 
88 
ర్‌ 


సంకీర్తన 
అన్నియు6గూడ. 
అన్నియు స్‌ 
అసప్పుడుగాని 
అప్పుడు చూతము 
అప్పుడు వేంకట 
అప్పుడే యెఅంగ 
అల మేలుమంగను 
అవునే భాగ్య . 
ఆడువారి 
ఆపలేక కొసరితి 
ఆడనుండే చూచి 
ఆడవయ్య సరిగా 
ఆతండు నీకంటె 
ఆతడు నీకు 
ఆతనింజూడ 
'ఆతనింజూప 
ఆతనికి నీకు6 
ఆనతీపయ్యా 
అసపెకేల సన్న 
ఆపెనేమీనన 
ఆపెనేల 
ఆయనాయఃదసిసితి 
ఆయనాయ 
'ఆయనాయ నీ 
ఆలిమగని సందికి 
ఆ సుద్దులన్ని యు( 


త్ర్రిఫి 


రాగము 
రామ్మక్రియ 
వసంతవరాళి 
దేసాళం 
ఆహిరి 
సామంతం 
దేళాక్షి 
శంకరాభరణం 
'దేసాళం 
(శ్రీరాగం 
ఆహిరి 
నారాయణి 
పొంచేళం 
మేంచబా? 
బెళి 
సౌరాష్ట్రం 
సామంతం 
దేసాళం 
సామంతం 
బౌళి 
మాళవిగొళ 
పాడి 
శుద్ధవసంతం 
నాట 
రామక్రియ 
వరా? 
శుదవసంతం 
థు 


సంకీర్తన సంఖ్య 
233 

రి 

(1 

2రిగి 


వ్ర! 
180 
4నీర్రి 
4ల0 

గ్ర( 
(లిన 
804 


సంకీర్తన 
ఇంకనేలమరంగులు 
ఇంకా నెంత నేసునో 
ఇంతటగాని నీపగ 
ఇంతటి మీది 
ఇంతదానవౌత 
ఇంతలో విచ్చేసితి 
ఇంత వేగిరకత్తెనా 
ఇంతినీతోనవ్వ( 
ఇంతిచేసిన 
ఇంతులకు( బతులకు 
ఇంతుల చేత(కు 
- ఇంతులాల 
ఇంతులాల చూడరమ్మ 
ఇంతులాల చూడరే 
ఇంతేసి కొయ్యతనాలు 
ఇందరితో సిగయ్యా 
ఇందవె యాతడు 
ఇందా(€కా సరివచ్చె 
ఇందు కేనవ్వు 
ఇంప్పగలిగిన 
ఇచ్చకము నెరపితే 
ఇచ్చకమెజంగ 
ఇచ్చుకురాలు 
ఇటని విన్నవిం 
ఇటువలె నుండ 
ఇట్టిదివో 


రాగము సంకీర్తన సంఖ్య 


పొడి 
శుద్ధవసంతం 
గౌళ 
బౌళిరామ్మక్రియ 
సాళంగనాట 
వరాళి 
కేదారగాళ 
కేదారగొళ 


తెలుంగుంగాంటోది | 


నారాయణి 
ధన్నాశి 

గళ 

పాడీ 

పొడి 
రామ(క్రియ 
నాగవరాళి 
శంకరాభరణం 
భవుళి 

బ్‌ొళి 
(శ్రీరాగం 
నాదరామ్ముకియ 
దేశి 

తోండి 

ఆహిరి 

లలిత 
ఖ్రైరవి . 


410 
(8 
వి[1 
గ 
(4 
రి 
శీ 
6500. 
ల7/0 
101 


.. 


210 
(82. 
87? 
816 
244 
[48 
471 
4160 
214. 
ర్‌ 
846 
గలి 
600 
ిఫ్ర 
82 


401 


సంకీర్తన 
ఇప్టెనామోము 
ఇ్టె వట్టి వేసాలు 
ఇప్టే పిలిపించ 
ఇతవరి గనక 
ఇదివోనా 
ఇదివో నీపొందు 
ఇదినో సీమహి 
ఇదివో నీరమ. 
ఇద్దరికి (4 జుట్ట 
ఇద్దరినడుమ 
ఇద్దరు నిద్దరే + 
ఇద్దరును మేన 
ఇన్నిటా దొరవు 
ఇన్నియు నీకు 
ఇన్నేసి నేరకుండి 
ఇప్పుడేమి వేగిరము 
ఇప్పుడే యిన్నియు 
ఇప్పుడే విన్న 
ఇయ్యంగదె కానుక 
ఇయ్యకొంటి 
ఇరుగు పొరుగు 
ఇల్లాలయినదాని 
. ఈందుకరమ్మనవే 
ఈ కగలిగి 
ఈకెనీ చుట్టరి 


ఈ గుణాలు మీకె 
౪0 18-౯28 


రాగము నంకీర్తన నంఖ్య 
'సాళంగనాట 150 
నాట బ్‌ 
“శంకరాభరణం 66 
మంగళకొ శిక్ర 518 = 
తెలుంగుంగాంటోది 8886 
దేసాళం లి0 
.. దేశాక్షి 510 
'దేశాక్ష 808 
కురంజి 251 
మంగళకౌశిక ర్‌ 
కుంతలవరాళి ర్‌ఫ్‌! 
సాళంగం లి 3 
- బొళి 185 
కన్నడగౌళ నీర 
కురంబి 810 
కన్నడగాళ 508 
నాగవరాళి 588 
భైరవి [140 
గళ 508 
శంకరాభరణఠి త్రి! 
నారాయణి శీఢ] 
కొండమలహారి శరిల్రీ 
సాళంగనాట త్రి 
జౌళి 174 
బ్‌ొళి "4 
లలిత 886 


సంకీర్తన 
ఈతండు గుట్టు, 
ఈత(డు చలమ 
ఈత6డు పంతము 
ఈపనికి నేము 
ఉండవయ్య ఇ6(క 
ఉండవయ్యచాలు( 
ఊడి గపువోరము _ 
ఊరకుండనయ్య 
ఊరకున్నవారి 
ఊరకే గుట్టుతోడ 
ఊరకే దూరేవు 
ఊరకే నీవు 
ఊరకేల దూరేవు 
ఊర'కేల దూరేవు వూరి 
ఊరకే విజ్ఞవీ( 
ఊరకే వుండే 
ఊరివారి గుణములు ' 
ఎంచి చూచితే 
ఎంతగారవిం 
ఎంతగుట్టుగల 
ఎంతజాణలే 
ఎంతతమకమే 
ఎంతనన్ను, 
ఎంతని పొగడేము 
ఎంతనీవు మో 
ఎంతనోము నో 


402 


రాగము 
మాళవి 
పొడి 
దేశాక్షి 
రామ్మక్రియ * 
పొడి 
మాళవి 
దేసాళం 
పొడి 
'కేదారగౌళ 
నాట 

దేశి 

హిజ్జిజి 
నారాయణి 
సామంతం 
గౌళ 
కాంటోది 
నాగవరాళి 
ముఖారి 
కన్నడగౌాళ 
శద్ధవసంతం 
మాళవి 
సౌరాష్ట్రం 
ఆహిరి 
తెలుంగుంగాంటోది 
గొళ 

పొడి 


సంకీర్తన నంఖ్య 
40 
కీరిగ్ట్‌ 
61 
ల] 
ర్‌20 
643 
58? 
882 
2907 
80 
810 
ర్‌ 
488. 
ర్‌26 
104. 
127 
208 
887 
475 
848 
186 
298 
గి? 
287 
£56 
108 


సంకీర్తన 

ఎంతబత్తి నేసీ 
ఎంతమోహమో 
ఎంత మోహించి 
ఎంలియిచ్చకు 
ఎంతయెడగొల్ల 
ఎంతలేదునీ 
ఎంత వలతుపో 
ఎంతలేదు పరాకు 


ఎంత వేగిరకా(డవు 


ఎంత వేడుకకాండ 
ఎంత వేడుకో 
ఎంతసింగారించు 
ఎందరి. బెండ్లా 
ఎందరు చెప్పినా 
ఎందరు లేరు 
ఎందా(కాబుజ్జ 
ఎందా(కా సరస 
ఎందా(కా సిగ్గు 
ఎందుకని సిగ్గు 
ఎందువోయీ 
ఎక్కడి పరాకు 
ఎగసక్కేలే నేసీ 
ఎచ్చటచూచినా 
ఎటువంటిజాణ 
ఎటువంటి జొణత 
ఎటువంటి మర్మ 


రాగము 
పాడి 
సౌరాష్ట్రం 
మాళవిగాళ 
నట్టనారాయణి 
పాడి 
కుంతలవరాళి 
నాదరామ్యకియ 
సింధురామ[క్రియ 
దేసాళం 
పొడి 
నీలాంబరి 
(శ్రీరాగం 
గొళ. 
సాళంగనాట 
రీతిగాళ 
సామవరాళి 
హిందోళం 
మధ్యమావతి 
బొళి , 
నీలాంబరి 
గుండ్యక్రియ 
బౌళి 
హిజ్జిజి 
హిందోళం 
మద్యమావతి 
పొడి ] 


సంకీర్తన సంఖ్య 
[48 
180 
455 
శీల5 
112 
406 
11 
111 
208. 
141 
10 
26 
లి( 
457 
వ? 
75 
229 
800" 
[184 


14 
507 


140 
248. 
62 
4607 
470 


సంకీర్తన 
ఎటువంటి వేడు 
ఎట్టుగల్షెనయ్య , 
ఎట్టు దెలియ6గ 
ఎట్టునేరుచు 
_ఎట్టుమన్నించేచో 
ఎట్టు నేసినా( 
ఎట్టు నేసినానీ 
ఎడమాటలేమి 
ఎడయనీచుట్ట 
ఎదిరిందన్నెర 
ఎదుటనూరకే 
ఎదుటనే వున్నది 
ఎదురాడరాదు 
ఎదురుకొంటి 
ఎదురుచూచి 
ఎదురుబడి 
ఎదురు మెచ్చ 
ఎన్నటిచుట్టమో 
ఎన్నిచందాల 
ఎన్ని చేంతలదాన 
ఎప్పటికప్పుడే - 


ఎప్పుడు చిత్తగిం' 


ఎప్పుడుదలంచే - 
ఎప్పుడు భేదము 


ఎప్పుడు వత్తువో 


ఎమ్మెకాండుగదె 


శీ04 


రాగము . 
మధ్యమావతి 
సామంతం 
ముఖారి 
రీతిగాళ 
ఆహిరి 
దేశాక్షి 
బౌళి 
భైరవి 
సామంతం 
హిందోళం 
వరాళి 
(శ్రీరాగం 
పాడి 

వరాళి 
ఆహిరి 
'దేసాళం 
లలిత 
సామవరాళి 
భైరవి 
ఆహిరి 
బౌళి 
భైరవి 
(్రీరాగ 0 
ఆహిరి 
పాడి 
శంకరాభరణం 


సంకీర్తన సంఖ్య 
82! 

వరి 

శవ 

తఫ్‌( 

తతి 

ర్‌ 

128 

శ్ర10 

ర్‌ 


-త్రీ[4 
550 
వ్‌? 

./ 
146 
584 
త$8 
2644 
2902 
205 
818 
106 
.. 
శ45 
422 
క్‌శని 


సంకీర్తన 
ఎమ్మెలునేతులు 
ఎమ్మెలు మాముం 
ఎరపరికమన్న 
ఎఅ(గగొల్లి 
ఎజ(గనివాని 
ఎఅ(గమానీ 
ఎజ(గరాదేవు 
ఎజీ(గించవయ్య 
ఎలు(గుఏనీ 
ఎలయించీ సారె 
ఎవ్వరింబోలుదు 
ఎవ్వరికి దొర 
ఎవ్వరిది నేర్చు 
ఎవ్వరినేము * 
ఎవ్వరి నేరుపు 
ఎవ్వరు నిన్నాడు 
ఎవ్వరు నిన్నే 
ఎవ్వరు నెరంగ 
ఎవ్వరునేమి 
ఎవ్వ రెజు(గుదు 
ఏంకరీని మిమ్ము( 
ఏంటికింజిం 
ఏంటికిందయమ 
ఏఃటికిదా6 
ఏంటికి దూరేవు 
ఏంటికి నెంచే 


4005 


రాగము సంకీర్తన సంఖ్య 
గంభీరనాట 405 - 
మాళవిగాళ 404 
సౌరాష్ట్రం తరత 
ముథారి 16 
సామంతం తీశీర్‌ 
పొడీ 68 
సొళంగం తశ 
రురంబి 178 
వేగావ? రకల 
దేశాక్షి రి] 
వరాళి గి76 
మాళవిగౌళ లతల 
నాదరామ్మక్రియ ర5్‌21 
కురంజి శ్రి 
ధన్నాసి 76 
సౌరాష్ట్రం ర్‌19 
నాట 4865 
నాగవరాళి శ 
తెలుంగు కాంటోది 49] 
దన్నాళి 106 
దేసాళం 088 
సామంతం 464 
మాళవశశ్రీ 566 
ముఖారి 480 
(శ్రీరాగం 476 


వసంతవరాళి 


865 


నంకీర్తన 
ఏటికి మీగుజ 
ఏటికి సిగ్గులు 
ఏంటికి సిగ్గు 
ఏకరాగ్యమయ్య 
ఏడకుంటోనేల 
ఏడనుండి వచ్చె 
ఏపొద్దూ! గొలు 
ఏమనిచెప్ప(ంగ 
ఏమని చెప్పుదు 
ఏమనిచెప్పుదునే 
ఏమనిచెప్పుదునే 
ఏమని చెప్పుదుమయ్య 
ఏమని చెప్పే 
ఏమనిదూరే 
ఏమనిపొ గడ 
ఏమని పొగడుదు 
ఏమని విన్నవించే 
ఏమని విన్నవించేనే 


ఏమాయనం 
ఏమాయనింత 
ఏమాయనే రమ 
ఏమిచెప్పేది 
ఏమిచెప్పేది మో 
ఏమిచెప్పేవు 


ఏమి చెప్పేవేమా 


406 


రాగము ః 

పొడీ 
నాగగాంధారి . 
సింధురామ[క్రియ 
బౌళి 

లలిత 
శుద్ధవసంతం 
సౌరాష్ట్రం 
మాళవి 

భైరవి 
నాదరామ్మక్రియ 
హిందోళవసంతం 


దేసాళం 


వరాళి 
దేవగాంధారి 
కన్నడగొళ 
శంకరాభరణం 
సాళంగం . 
భూపాళం 
కాంటోది 

పాడి 


సాళంగం 
థెరవి 

న. 
కన్నడగౌళ 
మాళవిగౌళ 
పొడి 


సంకీర్తన సంఖ్య 


తలి 
860 
ర్‌?6 


. 


288 
ర్‌00 
68 


వ్లి[0 
156 


£28 
105 
శ 
ర్‌ 
5086 


588 
లిలిర్‌ 
లి 
412 


187 


ర్‌(7 


188 


లి 


612 
162 


, సంకీర్తన 
ఏమిటికి మా 
.ఏమిదపము నే 
షమి నేతు6 జెప్ప 
ఏమీ నేతునమ్మ 
ఏమినేతునా 
ఏమి నేతుమయ్య 
ఏమి సేయవచ్చు 
ఏమి సేయవచ్చు 
ఏమీనెజ6గ 
ఏమీనెజ(గనీ 
ఏమీనేరని 

ఏమి నేసిన 

ఏమే యెజ6గవా 
ఏరుపడెనింత 
ఏలగడించుకొ 
ఏల తప్పించు 
ఏలతమకించే 
ఏలతలవంచు 
ఏల నన్నునొర 
ఏలనన్నొడళ6బర 


రొగము 
పడవంజరం 
కాంబోది 
ఆహిరి 
సామంతం 
కాంబోది 
శద్ధవసంతం 
నట్టనారాయణి 
నాదరామ్మక్రియ 
కన్నడగాళ 
భైరవి 

వరాళి 
రామ్మక్రియ 
కొండమలహరి 
రామ[క్రియ 
వరాళి 
సింధురామ[క్రియ 
బౌళి 

ధన్నాళి 

హిజిజి 
చేసాళం 
'దేశాథ్షీ 

హిజ్లిజి 
రామ్మక్రియ 
పాడి 

కాంటోది 
గుండ్యక్రియ 


సంకీర్తన సంఖ్య 
5486 
ర్‌రీ 
155 
157. 
త్రిత్రలి 
102 
608 
త్ర 
బిర్‌లి 
205. 
, 202 
144 
ర్‌78 
401 
466 
280 
484 
బి8 
వి? 
శశ 6 
170 
౧. 
156 
నఫ(0 
182 


నంకీర్తన 
కామునికేల తగ 
కొత్త కొత్తవల 
కొత్తగానాతో 
కొత్త పెండ్లి కూ(తురవా 
కొత్త పెండ్లి కూంతురవై 
కొనియాడేమే 
కొమ్మనీచక్క6 
కోడెకాండు వీండు' 
గద్దెమీందనుం 
గయ్యాళితనము 
గుట్టుతోడమరి 
గోవులగాచి 
ఘనుండనేనే 
ఘను(డవు సీవొళ్ళ 
చండి నేసి పెన6 
చక్కంగానాన 
చక్క6దనాల 
చక్కనిదానవు 
చక్కనివాండ 
చాటి చెప్పితిమి 
చిత్త గించవయ్య 
చిత్త గించవయ్య యీ 
చిత్త గించవయ్యా 
చిత్తగించి చూడ 
చిత్తగించి 'చూడవ 
చిత్తగించి నా 


410 


రాగము సంకీర్తన సంఖ్య 
వరాళి . [71 
గుండ్మక్రియ . వ80 
రామ్మక్రియ 181 
లలిత తీగ్ర[ీ 
ఆహిరి ల 
వరాళి (40 
ముఖారి (00 
సొళంగనాట శ0 
దేవగాంధారి 806 
మంగళకొశిక త్రి 
సౌరాష్ట్రం బ్‌ 
శంకరాభరణం శీ[4 
వేళావ 417 
ఆహిరి 800 
నాట థి 
ఆహిరి 485 
మాళవిగాళ త్ర 
తెలుంగు(గాంటోది 00" 
దేవగాంధారి గ్‌ 
ముఖారి తీలీ( 
నాగవరాళి (909 
సాళంగం శల్య. 
భైరవి 4ర0 
దేసాళం 110 
రామ(క్రియ తి 


భైరవి (|? 


నంకీర్తన 
చితగించు రమ 

అలి 
చిత గింతువు 

2 
చితము రానే 

అం 
చితము అెరి.6గి 

అలి 
చి త్తమువచ్చిన 

అటి 
చూచినవారికి( 
చూచివచ్చితి 
చూడంబిన్న 
చూడఈవిన్నవు 
చూడరేవో చెలు. 
చూడగరేవో చెలులా 
చూడవయ్య ఇవి 
చూడవయ్యా 
చూతమునీ నే 
చూతము నీ బలు 
చెక్కిటి చేయింక. 
చెప్పనరుదాయ 
చెప్పరాదుచూప 
చెప్పరాదుచూప 
చెప్పవయ్యవినే 
చెప్పవే నీసుద్దు 

ద 
చెప్పితిమిస్పుడె 
చెప్పినాభైల్లా( 
లబ్‌ 

చెప్పిన ప్లైల్లా 

టగా 
చెప్పే దేమిఇంక 
చెలపచెమటల 


శీ! 1 


రాగము 
మాళవిగాళ 
భూపాళం 
సామంతం 
ఆహిరి 
కాంబోది 
పాడి 
దేశాక్షి 
బౌళి 
సామంతం 
లలిత 
దేవగాంధారి 
పాడి 
నాదరామ(క్రియ 
మధ్యమావతి 
ఆహిరినాట 
నట్టనారాయణి 
వరాళి 
ధన్నాసి 
ఛ్రీరాగం 
సామవరాళి 
రామ[క్రియ 
పాడి 
దేశాక్షి 
సింధురామ[క్రియ 
పాడి 
నాగవరాళి 


సంకీర్తన సంఖ్య 


ర్రిలి 
80. 
289 
ఠర్‌7! 
562 
త07 
[164 
280 


560. 
120 
881 


. ర608 


త్రి 
ర్‌ర్‌? 
2/0 
186 
ల” 


805 


120 
609 
[120 
801 
500 
178. 
16 


సంకీర్తన 
చెలరే6గి కొలువు. 
చెలిక తెలతో 
జతి 
చెలికత్తైలము 
చెలినిన్నుదూరీ 
. చెలియమేనే 
చెలులము నీకు 
చెలులము మా 
చెలులాల' నేనతని 
చెలులాలయెట్టి 
చెలులాలయేమి 
చెలువుండ నీకు 
చెల0దో ఆంట 
శ 
చెల ౧బో యెన్నా 
గం 
బెల్లుంగదె యాత. 
చెవిలో నేకత 
చేతికి లోనె తే 
రై 
చేపట్టంగుంచమ 
చేయివట్టితియ్య 
న! 
చేరి కరుణించు 
చేరినన్నుంజూచి 
చేరినీ మొగము 
చేరివూరకుం కే 
- చేరి.వూరకేల 
చేవదేరె వలపు 
చేసిన పెలా. 
“టదాా 
చొక్కపు నీపెం 


రాగము 
నారాయణి 
ధన్నాసి 
దేసాళం 
హిందోళం 
దేశాక్షి 
దేవ్మక్రియ 
భైరవి 
గౌళ. 
సామంతం౦ 
ఆహిరి 
కన్నడగౌళ 
పాడి 
కాంటోది 
రీతిగాళ 
సౌరాష్ట్రం 
దేసాళం 
సామంతం 
ముఖారి 
ఆహిరి 
ఛాయానొట 
దేశాక్షి 


హిందోళం ' 


కాంటోది 
బౌళి 

బొళి 
సామంతం 


నంకీర్తన సంఖ్య 
7] 


[04 
451 
1కి 
608 
1 
154. 
248 
400 
0! 
221. 
గి 
క్‌ 
640 
880 
807 
101 


విగ్‌ 
బి04 


404. 
517 

6! 
871 
286 
క్‌58 


సంకీర్తన " 
తగవెజ6ంగ 
తనంత నెఅ(గ 
తనచి త్త మెజ( 
తడవాయ నీ 
తనమర్మ మొక 
తప్పించుకొన 
తప్పించుకొన 
తప్పుతెంచకు 
తమకించి నిన్నే 
తరుణి జవ్వన 
తరుణుల సహ 
తలపులో కోరి 


తలపోసి తలపోసి 


తలవంచుకొన 
తానే తేరీంగాని 
తానే యెజు6గు( 
తానే యెజు(గు, 
తానేల విజ్జవీంగీ 
తానేల సిగ్గో. 
తానై తే నన్నిటా 
తెలిపిచెప్పే 


తెలుసునో తెలియ 


తేట తెల్లములు 

తేరిచూడ నిన్నీ 

తేవయ్య వీడెము 
తొలి నీవుచేసు 


శీ18 


రాగము 
మంగళకౌ?5 
దేసాళం 
రామ్మకియ 
దేసాషి 
దన్నాసి 
ఆహిరి 
దేసాళం 
దేవగాంధారి 
బౌ 
సామంతం 
తోండి 
ఆహిరి 
ఆహిరి 
పరాళి 
రామ్మక్రియ 
ముఖారి 
శ్రీరాగం 
ముఖారి 
లలిత 
సామంతం౦ 
రీతిగాళ 
దేవగాంధారి 
శంకరాభరణం 
లలిత 
రీతిగాళ 
కాంటోది 


. సంకీర్తన సంఖ్య 


247 
శ్ర74 
శి 
శ్రి 
శి18 
1 
84 
క! 
0. 
[07 
80ఫ్‌ 
115 
185 
288 
424 
త్తి? 
1 
04 
260 
108 
826 
థ18. 
585 
15 
గ్‌కీక 
2900 


సంకీర్తన 

తోడంబెండ్లి యా 
దండనున్నసతు 
దయంజూచి రక్షిం 
దూరనేల ఇంక 
నడుమవలసి 
ననిచి నీమాటలు 
నన్నెంతవొగడే 
నన్నునేల దూరే 
నమ్మిక గావలె . 
నమ్మితిందన , 
నవ్వవే "సఅవుల 
నవ్వుగాదు నీ 
నవ్వగాదు న్త 
నాపంతము 

నా మససెందా 

నా మొగముచూచి 
నావల్ల ( గడమ 
నావల్ల ౧దప్పు 
నావా(డనే యంటా 
నిగిడినేంగంటి 
నిజము నెరప 
నిన్నటి పంతా 
నిన్ను(బాయ'। 
నీకునాకుసరి 
నీకుబాంతై. 
నీకెంతపరా 


శీ1ీ4ీ 


"రాగము 


సాళంగనాట 
వరాళి 
(శ్రీరాగం 
శంకరాభరణం 
నాగవరా? 
ఖ్రైరవి 

పాడి 
మేంచబాళి 
నారాయణి 
వరాళి 
ముఖారి 
దేవగాంధారి 
(శ్రీరాగం 
దేశాక్షి 

ముఖారి 

గౌళ 
'తెలుంగు(గాంటోది 
సాళంగం 
గొళ 

వరాళి 
శంకరాభరణం 

ఛాయానాట 
“లలిత 

ఆహిరి 

కౌళి 
నాగవరాళి 


నంకీర్తన సంఖ్య 
శీత 
100 
887 
. 
శి 
402. 
[0 
= 90 
శ్రి 
తి 
410 
శ్రర 
22 
601 
. 
56 
450 
త్‌ 
81 
గ07 
త్రి 
లిఫ్‌$ 
గ28 
285 
15 
224 


సంకీర్తన 
నీ కోల6దిదాన 
సీతలనే వేగ 
నీతి విచారించు 
సీతో నవ్వంగల 
నీ దిక్కేచూచి 
సీ దేవులు నేసే 
నీయందునేమై' 
నీవునేనుగురి 
నీవుసరసు(డవు 
నీవు నేసిన చే. 
నీవెజ(గని' 
నీవే ఇంత సేయ. 
నీవే పాడిపం 
సీవేమి సేసి 
నీవేల దాంచేవు 
నీవేల సిగ్గు 
నీవేల సిగ్గువ 
నీవై నాంజేరం 
నీవైనా నానతీ 
నెట్టననెప్పుడు 
నెట్టుకొని మన్నిం 
నెలంత చక్క 
నెజజాణవిన్ని 
నేనేమందునో 
నేనేమి యెజు( 
నేరుతుమునీ 


క1ర 


రాగము 
సొళంగనాట 
పడవంజరం 
లలిత 

లలిత 
ఆహిరి 
కన్నడగాళ 
లలిత 
కన్నడగాళ 
పొడి 
బ్‌ొళి 
ఆహిరినాట 
వరాళి 
ముఖారి 
గౌళ 
ముభారి 
ధన్నాసి 
కాంటోది 
దేవగాంధారి 


* సాొమంతం 


భైరవి 

దేశాక్షి 
నాదరామక్రియ 
బౌళిరామ్మక్రియ 
పాడి 

దేసాళం 


వరాళి 


సంకీర్తన సంఖ్య 
ర్‌గి॥ 
82 
4/1 
ర్‌!0 
[120 
గ్‌44 
(౮) 
ర్‌15 
న! 
శవ 
4$ 
[77 
ఫ్ట్‌| ల్లి 
[90 


208 


[0 
480 
100 

శక 
418 

(00 
గ్‌09 


పలువేడుకలతో 
పాడరే సోబ 
పాయపృమదము 
పాయరాని చుట్ట 
పాయరాని మగ. 
పాసివున్న 
పిన్నది యిది 
పిలువక వచ్చి 
పిలువా(గద 
పెంచితి నిన్ను 
పొలంతీ నీనట 
పోరానీచుట్ట 
పోలించి చూచి 
(ఫియము గలిగి 


410 


. రాగము నంకీ ర్తన సంఖ్య 
బౌళిరామక్రియ ర్‌ 
బౌళి క. 
మంగళకొశిక "0 
భైరవి ర్‌ి 
శుద్ధవసంతం ర్‌8ిలి 
గౌళ లి 
హిందోళశవసంతం /శ 
భ్రైరవి 100 
రామ్మక్రియ రి 
ఆహిరి శి? 
కుంతలవరాళి లి? 
దేశాక్షి ర్ల 

- సాళంగనాట ఫ్ట్‌ిగి 
బాళి 48 
శట్టనారాయణి త(0 
దేసాక్షి వ04 
వన్నాసి థలీ$ 
ఆపొరి 102 
రామ్మక్రియ 25? 
మాళవి ర్‌8 
శంకరాభరణం 197 
కన్న డగాళ 14 
దేవగాంధారి 78 
నాదరామ్మక్రియ 6500 
శంకరాభరణం | 
సామంతం 480 


సంకీర్తన: 
ప్రియురాలు 
బడలి వుందాన 
'బలవంతుండిత 
బలిమినేయకు 
బలువాండవయ్యా 
బాపురే యింత 
భామల చయ్యా. 
మంచిదయ్యా 
మగ6డట ఆలట 
మగువరో ఇందు 
“-మగవాండ విన్ని 
మగవా(డు మెత్త 
మగవాడు వల 


మగవానితోనింత 
మగువ గుంపెన 


మగువ లాల 
మరుతం[త్రము 
మజంగులే:టి 
మజచితినన 
మచి వూర 
మథణి తరవాత. 
మఖి యేల చెప్పే 
మాకు(దెలి 
మాటలేలరా 
మానాపతివై - 
మాపుదా(కా 
౪/01 18-౧29 


రాగము 


'నాగగాందా(ధ్యాకి 


పడవంజరం 
రామక్రియ 
బలహంస 
వరాళి 
ఆహిరినాట 
మంగళకొశిక 
వరాళి 
ఆహిరి 
(శ్రీరాగం 
తెలుంగు(గాంబోది 
బౌళి 
మాళవ్థశ్రీ 
'దేసాళం 
రామ్మక్రియ 
బౌళి 

ఆహిరి 
ఆహిరి 
భూపాళం 
హిజ్జిజి 
సాళంగం 
లలిత 

వరాళి 


సామంతం 
కాంటోది 
కాంటోది 


నంక్రీర్తవ సంఖ్య 
586 
గి 
802 
488 
6509 
./ 
40 
208 
88 
868 
407 
502 
8090 
400. 
49 
రలి$ 
84 
487 
680 
189 
240 
౭55 
580 
41[0 
211 
884 


సంకీర్తన 
మాపొందు నేయు 
మా యింటికి6 
మ్థిమ్మేయలుగ 
ముద్దరాలవై తే 
మునిముచ్చువల 
మెచ్చితిమితొలు 
మెచ్చేరయ్య నా 
మేరమీరకువె 
మేలయ్యమిమ్ము. 
మేలుకు మేలే 
మేలునీజొణత 
మేలుమేలునీ 
'మేలురానీకత 
మొక్కలీండవ 
మొక్క వేచెలు 
మొక్కేనిదివో 
మొదల నిన్ను6 
రమణు(డచిత్త 
'రమణు(డవునీవు 
రాండంటానుంటి 
రాజసప్పువావి 
రావయ్య ఇంరన్వై 
లలనల సంతలో 
లెస్సాయంగానే. 
వట్టిసిగ్గులు | 
వలచినవల పెల్లా 


418 


రాగము పంకీర్తవ్ల సంఖ్య 
(శ్రీరాగం ర్‌0్‌4 
భైరవి ఓ(ల 
మధ్యమావతి 1608 
కాంటోది రిగ్ర్‌ 
నాదరామ్యక్రియ 2607 
రామ్మక్రియ 888 
సింధురామ్యక్రియ 450 
రామ్మక్రియ 241 
థ్రీరా గం 575 
నాగగాంధారి 103 
ముఖారి 172 
బౌళి 140 
నాట 186 
సాళంగనాట 869 
సామం౦ంతం 806 
బౌళి తతర 
మేఘరంజి 2! 
ధన్నాసి 464 
వరాళి 48 
(శ్రీరాగం 108 
ధన్నాశి లగి 
కాంటోది 2గ్ర్‌4 
మాళవిగాళ 87 
నంకరాభరణం 400 
గౌళ 470 
ఆహిరి 400 


నంకీర్తన 
వలచివచ్చితి 
వలపులకు గురైన 
వసుధలోనిటు 
వాకిలిగాచుకొని 
వాకిలిగాచే . 
వింటిరపే చెలులార 
వింటిర పే చెలులాల 
విచారించవలె. 
వినోదకా(డై న 
వినోదించవయ్యా 
విన్నపము నేయు 
విన్నవించరే 
విన్నవించ వే 
విభునితోనింక 
విరహమునకు 
వివేకించుకొన 
వీండె చూడరే 
వీయపుగానరాంగా 
వీడుదోడాయ 
వీడెమిత్తువురా 
వీదులనెల్లా6 
వీనులార నీవే 
వెం గెములునిన్నా 
వెరగయ్యీ సీ 
'వెలయముందకె 
వేండుకొనివేండు 


శీ1థ 


భె రవి 
యా 


రాగము సంకీర్తన సంఖ్య 
'దేసాళం 14 
పాడి .. 
మాళవిగాళ 184 
కపరంజి ఠి 
ముఖారి శీఫ్‌లీ 
గౌళ 511 
పళవంజరం ల 
రామ్మక్రియ త్రి 
మాళవి 801 
వరాళి 118 
' అమరసింధు 641 
కాంటోది 881 
మంగళకౌశిక శ్రి 
శుద్దవసంతం (6 
తెలు(గుంగాంటోద్‌ 114 
సౌరాష్ట్రం 480. 
సాళంగనాట వ్లల్రి 
సాళంగం 474 
నాగవరాళి 100 
మంగళకౌశిక  . 
సామంతం లలి! 
ఖైరవి గ్‌ 
తెలుళగుంగాంటోది [12 
శంకరాభరణం 214 
' మధ్యమావతి 86 


శ. 


నంకీర్తన 
వేగిరించకురే 
వేగిరించనాకే 
వేగిలేచి నేనే 
వేడుక కాండవు 
"వేడుక య్యీనా 
వేడుక య్య మీ 
వేర నిన్నుందబాసి 
వేవేగగబియాలు 
వేసరక సారెనన్ను 
1 వోజ(ఓజ్ఫకువచ్చి 
సంగడికి రా6 
సందుసుడికత్తై 
సందుసుడిక త్మెవు 
సగముమానిసి 
సతులకు(బతు 
సారెసారె మన్నిం 
సారె నిన్నల 
సిగ్గరి పెండ్లి 
సిగ్గుతోడ గొంకి 
'నెలవులనవ్వు 
నేస వెట్టి పెండ్లా 
నేసవెట్టిపెండ్లా 
నేసినట్టునేయ 
నేసిన దెల్హాండేం 
సొలసితే పాయ 


శ20 


రాగము నం! వంఖ్య' 


పొడి 

క్‌ న్నడగౌళ 
వేళావ? 
ఇుద్ధవసంతం 
'దేసాళం 

ద్‌ితిగౌళ 
నాదరామ్మకియ 
కన్నడబంగాళం * 
ముథారి 
నాదరామ్మకియ 


(శ్రీరాగం 


సామంతం 
చామ[క్రియ 

నాట 

మనోహరి 
ముఖారి 

బ్‌ొళి 
సాళంగనాట 
సాళంగనాట 
తెలు/గు(గాంటోది 


ముఖారి 
సౌ రాష్ట్రం |. 


1 
(1) 
880 
[101 
44 
411 
శ 
/ 
608 
481 
(41 
ఖ్‌ 
18 
&01 
ల్లి. 
77 
లి(0 
1. 
101 
గీ 
.. 
ర! 
14 
రే. 
ర్‌ి, 


1 నా 


= రేకుల (వాతన నుసరించి పొరపాటున అచ్చులలో తన్పివది, 


॥ అనుబంధము ౨ 


న. 


అకౌరాది రాగ సంకీ _ర్హ్సనల నంఖ్యా' సూచిక. 


రాగములు 
అమరనీంధు 


ఆహిరి 


అఆహిరినాట 


కన్న డగాళ 


కిగ్నెడ బంగాళం 
శకాంబోది 


కుంతలవరాళి 
కురంజీ 
శేచారగెళ 
కోండమలవారి 
కష్‌. 

గంభీర నాట 


నంకీ _ర్తనల సంఖ్యలు 
రీ! 


౨. ౨8, 88, 50, 84, 115, 188, 146, [5, 
165, 192, 205, 285, 265, 266, 
2౨88, 82, 850, 897, 400, 408, 48 
445, 455, 506. 52/, 571, 577 


. 880, 498, 55% 


ఎ 1, 16, 174 శతి 420, 448, 05, 
508, 515, 589, 54+, 591 


అం వ! 


. 7 89, 48. 651 59, 95, 12౧ 102, 
౨[1, ౨54, 206. 889, 884, 881, 
412, 569 


ల 27. 406, 551 
ల 50, 178, 251, 810, 89 558 
. 49, 160, 297, 815, 509 
ఎల 428. 578 
. 
405 


రాగములు 
గుండ (క్రియ. 
గుజరి 


ఇ్రాారోా నాట 
'తెలుంగు(గాంబోది 


తోండీి 
ద(ధ)న్నా సి() 


'చేవకియ 


'దేవగాంఛారి 


వ 
'చేసాళం 


దేశా(స్యాఊ 


నటనారాయణీ 
లు 


నాగ గాంఛా(చ)రి 


422 


నంకీ _రృనల సంఖ్యలు 


85, 250, 567 
ఎ, 1459, 1175 
= విత, 560, 81, 104 )24, 154, 105, 


2198, 261. 282, 256 278 4గ, 
505 611 


ఎ. వలి, 8590 
= 129, 90, 114 2/0, 28/. 889, 407 


450, 491, 58 


*. తీ95. 520 
లి (6, 99, 1906, 200, 2౨2, _ 2౧62, 


848, 8/2 464 468, 496 


, ఈర 


క్‌ 79. 120. 1968, 288, 958 806, 


-తిలి9ి, 418, 586 
, 319, 816 


ఎ 44 ౨0, 4౧60 61, 80, 110, 169, 


194 209, 2/4. 88, 874, 8868 899, 
442 446, 406, 518, 587, 504. 


. తి ల్‌, 91, 152, 164, 119, 204. 


278 808, 857, 1, 484, 489, 504, 
510, 561 


*. ఈ8,, 2/9, 840. 425 
= 10 ఈ౦, 5809 


రాగములు 
నాగవరాళి 


నాట 


నాదరామ[కియ 
నా కాయణి 


నీలాంబరి 
వడ(ళ )వంజర ౦0 


పొడీ 


బలపహాంన 


జౌళి(బవుళ) 


'బౌళిరామ్మకియ 
భూపాళం 


న! 


సంకీర్తనల సంఖ్యలు 
109, 296, వ44, £908, 816, 8౭78. 
444, 477, 4902, 589 


89, 186, 2౨09 275, 427, 465. 490 
. 11 8, 96, 100. 228, ౨67. 817. 


4861, 500, 521, 542, 550, 568, 587 


ఎ ఓ 121 19, ౫5, 8/1, 44, 469, 


488 


= 10, 514 
అం 2, 2౨02, 924, 462, 646 


45, 68, 108, 112, 119, 122, 125, 
187 141. 14. 150, 1/9, 180, 199, 
221 225 ౨8[, 260 268, 290, 
80, 829, 847, 861, 877, 882, 408, 
415, 429 448, 448, 470, 489, 
4985, 512, 529, 548, 581 


, 468 
అం ఉ!, 65, "4, 129, 129, 19%, 140 


180, 176, 185, 200, 280, 248, 249, 
286, 818 ౪88, 855 871, 8902, 
894 416, 421, 486, 458, 470, 404, 
502, 526, 599 


= ర, ఉఉ 5/8 


80, 277, 569 


రాగములు 
ఖై” వి 


మంగళ క్లౌశి(స్సిక 


మధ్యమావతి 
మనోవారి 
మాళవ్నశ్రీ 
మాళవి 


మాళవిగెళ 


ముఖారి '. 


మేంచ జౌళి 
| మేఘరంజీ 


'రామ్మకియ 


రీతి గాళ 


అ వ్రిరి్త్తీ 
. 4, శిర9ి 8900, 506 
= క0, 58, 189 210, 801, 549 


424 


సంకీర్తనల వంఖ్యలు 


* లిర్క్‌ 6% 80 100, 106, 149. 150, 
86, 242, 202, 205, 880, 842, 
 తికలి 402, 418 456, 471, 522 ర్‌/౭ 


, కరి ౧69, 117, 186, 24 828. 450. 


518, 5/0 


* లిం, 168%, 809, 891, 9/6, 467 


నో 


, 2, 6, 18, 811. 85 ఈ0, ఉ0ట% 


వ 


ఎం 18, 89, 7797 10, 140 15, 


179, 206, 291, 804 812 84, 
తిల 298 409, 419, 420. 480, 
406%, 494 528, 556 


౨ 1900. 555 
వి! 


. 80, 8, 49, 64, 69, 94, 102, 144 


156. 181, 18% 212, 228, ౫9, 
241, 25, వణ్తి 80% 816, 850, 
898, 401, 424 429, 487 499 


217 తిలిరి 854 411, 545 564 


రాగములు 
లలిత 


వరాళి 


వసంగవరాళి 
'వేళాన భి. 


శంక రాభరణం 


శుదరేశి 
ధి 


శుద్షవవంత౦ 
థి 


శ్రీళగం 


సామ౦ంశం 


సొమవరాఖి 


[7 


సంకీ రృనల సంజ్యలు 


ఎ లీ 99 00 185 145 ఓ218 208, 


వక 900, అం 800 80, ఉ0, 45 
48 50% 516 824 600 


= ర (0 08 1108 109 171, 1, 


18 202 206 278 80, 84 882 
489, 9 4% 6% 0% 90, 
ర్‌ు 598 స 


౨. లీర5్‌ 504 
ఎ త00, 41 55లి 
రిల ఈ 16 17 216 92 8, 


414 4, 4600 4 81 0900, 
ళీ ఈక 505 


= 1లిర్కీ 1/0. 


6 48 102 [5 220, ఈతి 851 
86% 480, 500, 502 


౨ 29 వరి 98 118 14, 201, 214 


805 80, త కం ఊఉ 40. 
కలో 504 559, 575 


. 285 9 ఈ 167 1% 


లిం 249 201, 20% 20, 29, 
800 8, 848 880 తక 80 
410, 40 2 40, ఈ 85 8 


అ 5 1080, ఏ 


రాగములు 
సాళంగం 


సాళంగ నాట 
సింధు రామ[కియ 
సొ రాష్ట్ర్రం 


హిందోళం 
హిందోళవసంతం 


హీిబ్రిజి " 
జ 


426 


సంకీర్తనల సంఖ్యలు _ 


* లిక 218, 240, 285, 825, 8490, 426. 


శ74, ర 


. త7 78 116, 150, 161, 229 800, 


820, 844. 8690, 884 4985 457 
4/70, 686 


111, 280, 450, 5/6, 590 


. 19,52, 189, 1620, 215, 259, 260, 


2908, 858, 480, 519, 540, 500 
19 69, 229, 224, 889, 451, 517 


05 54 


. లి! 189, 246, 82, 5లి5్‌ 


అనుబ౦ధము ౩ 


సంపగ వ౩సమిుతిం 
0 


[ తాళ్ళపాకకవులవాబ్యయములో అపూర్వపదరాళి గొప్పది. 
ప్రత్యేకముగ ఈపని గొప్పగ సాగవలసియున్నది. దానికుపస్కారక-_ 
ముగ, ఈ సెంపుటములో నా దృష్టికి వచ్చిన కొన్నిపదములను లఘు 

న ల అ ( ॥ భష డ్రి 
వుగ, చర్చించితిని. నిఘంటువుల . కెక్కనివీ, ఎక్కినా అన్యార్థము 
లందు (ప్రయోగింపబడినవీ, వ్యాళశరణమును పట్టిచూచేవి, ఇతరభాషా 
అకు జ్య మి, నే జ్య క్‌ 
నిఘంటు (ప్రసిద్ధములు మృాతమి ఇందు చర్చింపబడినవి వా] 


1. అండుకాచేవు;. 150వ పాట. అందు-6010 1౫: అని కిట్టల్‌. 
“అండై " అని తమిళము. "అండ" అని తెలుగు. కాచుధాతు- 
సాహచర్యముతో అండు శబ్దము, దగ్గరగ తిరిగి రహస్యమును 
గుర్తించు అనునరమున మాండలికముగ (ప్రసిదము. కిట్లలిచ్చిన 

అధి ఖ్‌ టు రు 
యర్థమున రీది కొంత విశేషార్హము కావచ్చు. 


2. అప్పనము ;:- [1గ-వ పాట. అప్పసము=నిచ్చలు, సతతము అని 
శర. సూ. ని. కానీ ఇక్కడ, ఎప్పుడూ కావలిగ నుంచుట అను 
నర్థముగ తోచుచున్నది. 


1. అయక్టేవు;- 821.స పాటి ఆయకట్టు=థనము.. వచ్చుబడి 
యొక్క నిర్ణయము అని ;.ర. ఆయకట్ల్టు= [. రాబడియొక్క 
ణ . ట్‌ . 
నిర్ణయము, శ. చెజువు మొదలగువాన్నికింద 'సేద్యమగు భూమి 
యొక్క పరిమితి అని సూ. ని. ఇక్కడ సాగుచేసి పండించు 
అను నర్షము సరిపోవునట్లున్న ది. 
థె గం = 


420 


= ఆయిటిగారి :_ | గవ పాబ్ర, ఆంబటి అనునవి 'ఆవర” శబ 


వం టి 
భవమైన వ్యావహారిక రూపముగా తోచుచున్నది. నుడిగాల్సి అని 
యర్హము. గ్రీష్మ ర్రువులో పీచేపెనుగాలిక్ర ఆనటిగాలి, ఆవిటి 
ఠా అవి 
గాలి అనియు వ్యవహారమున్నది. 


* అస్సారము;- 180వ పాట. ఇది. నిధుంటు వ్యాకరణములను 


దాటిన ప్రయోగము. అసార ఇబ్దమునే ఆస్స్ఫారమని నిస్సార 
శభ్ధార్హములో నిస్సారసావృఫ్య ముతో స్వతంత్రించి పయోగించి 
నట్లున్నది. “బుషీణాం పునరాద్యానాం వాచమర్హోనుధావతి * 


"అను చేమాగలవారిలో అన్నమాచార్యులొళరు. ప్రాసస్టలము 


గావున దుశ్చికిత్స్యము. 


* ఉబ్బరికౌండు :. [0_వ పాట. “ఉబ్బు శ“ ఉబ్బుధాతు తృవంత 


దాపము. దాన్నిపె మతుబర్దక రూసము ఉబ్బరి. మరల దానిపై. 
మతుబర్ధకకాండువర్షకము. న తద్దితా త్తద్రితః' అను వ్యార_ 
రణ నియమ ' మేమూల నుండెనో? లేక ఉబ్బుధాతువునుండిి, 
ఉద్చిరము అనునర్హమున “ఉబ్బరి " అను రృదంతదూప మేర్పడి, 
దానిపై మతుబర్ధక "కాండు* వచ్చిన రూపమైన కావతెను. 


*. ఏతువులు ;_ ర!స్టివ పాట. హేతుుబ్దభవము కావచ్చును. 


అర్థమూ అదే. "ఏత్రవ లెత్తి మాటలాడినాడు.” అను వ్యవ_ 


హార మీనాటికిని గలదు. నెపము లెత్తిచూపుట అను వి భేషార్హ 


మున పై వ్యవహారముగలదు. 


ఏమిరే;. 1వ పాట. (ప్రార్ధనార్హక మథ్యమ పుడుష ఏకవచన 
బహువచనములందు వుంరు లపై వచ్చు “చెప్పవే | "చెప్పరే”* 
వంటి రూపము అవ్యయము పై గూడ చేసినట్టు రానవచ్చుచున్న'ది. 
లేక ఏమిరా అను పుం లింగ దూపమువఠె, వ్రవ్చిశే స్తీ లింగ 
రూపమైన కావచ్చు. ఈ వాజ్బయముతలో ప్రమ్సిరే అని పృంలింగ 
రూప ప్రయోగములును గలవు. సంటోధక * ఓరి "౩ వ్యావహార్రిర్టా 
మైన “న్షిటైో లోని 'శేషథాగమైన కావచ్చు. | 


420 


కరికుంభజఘనపు గజరాజ లక్షిని:_ 588వ పాట, జఘనమును 


(నితంబమును) కరికుంభములతో పోల్చుట వింత. ఒకదళలో 
నాద్భక్యము సులభమే. 


కలగంప ; ఏ 10ంవ పాట. .. కంగూరగంవమెక్కు మధ్యను ద 
లతోపరూపము గావచ్చు. 


కలితే:- 500.వ పాట. కలుగు ధాతువునకు వ్యావహారిక 
రూవమా ? లేక కలుగు ధాత్య్వర్థమున కలుధాతు నొకటి యుండేనా ? 
ఈ ధాతు వీవాజ్బయమున విస్తారముగ కలదు. 


*, కాయాటుది;- 184వ పాట. కాయవాటు శరీరము గలది అను 
-వ్యావహారిక టభ్రమోగమునకు సంగ్రహరూపముగా కానవచ్చు 


చున్నది. కాయవాటుశ రీరము.=గట్లిశరీరమని వ్యవహార మున్నది. 
ట 


. కోలగాచి పందెమాడుట=:10! పాట. ఇదియొక పలుకుబడిగా 


తోచు చున్నది. జాతీయ ఐమలన్నీ తాత్పర్యార్థ 'ప్రధానములు. 
ఒక హద్దుచేసి దానిని.దాటకుండ నియమించుట దీని తాత్పర్యము 
ఒక గీతనుగాని కజ్జనుగాని హద్దుగా చేసికొని దానినీ దాటకుండ 
(చెడుగుడువ లె) “అడునట్టి క్రీడా శేష మిందు జాతీయముగ 
ప్రయోగించినట్టున్నది. 


. గోదిలి విరహాన-_: 112.వ పాట. '“గోదిలి" గూఢశబ్దభవముగా 


తోచుచున్నది. అర్థమూ అదే కావచ్చు. 


. గోనాల గొందులు:- 401వ పాట. గొంది=చిన్నసందు అని 


(బౌణ్యము. గోనము కోణ ళబ్దభవము కావచ్చు. గోనాల 
గొందులు=మూలలలోని సందులు కావచ్చు. 


. చీరుమూరుగా :_ 81[.వ పాట. చీణమాజు=య%510% తాజు 


మాజు, టం20ిలు అని తమిళము. ఇక్కడ దాని ధాయార్ద 
ముగ అడ్డమాకలు లేక ఇత్యాది కావచ్చు.. 


[1 


10, 


లి, 


400 


చే(తలాడి:_. [04వ పాట. వగలు వన్నెలు మొదలగు బహు 

వచనాంతముల పై మతుబర్ధమున ఆడి వచ్చుట సహజము. 

చేంతలు ఫబ్బ్వముపై అశ్లే వచ్చుట వింత. చేష్టలు(కలద్రిచేయునది 
౧ గు. గ్రా ॥ యట 

అర్దము 'కావచ్చు. 


. జొజరకాండు :.- 7వ పాట. జాజరకా(డు=దొంగఅని, జొజాల 


పాలికలు=అంకురార్పణ ళరావము అనియు సూ.ని. జాజర= 
వంచన అని 3;ర ' జాజర", తస్కర-ళాద్వల శబ్దభవము 
కావచ్చు. ఈ దృష్టితోనే సూ. ని. ప్రై రెండర్థముల నిచ్చియండ 
వచ్చు. ఇక్కడి జాజర, శాట్వల ) భబ్దభవమైతే, వై శాఖళుద్ధ 
పూర్ణిమకు ముందు అన్నిధాన్యములు కంపట్ట్లలో మొలకపోసీ 
ఆ మేలకకంపట్లను ఆ పున్నమనాడు షాటు. " అప్పుడు జక్కి 
మొదలగు చాల'్రీడావినోదములు (వేడుకలు సలుప్పట మాండ 
లికమైనఆచారము. అందుకే యీ పున్నమకు మొలకలపున్నమ 


“యనియు వ్యవహారము. క్రమముగ జాజరళబ్దము వేడుకకు 


పర్యాయమై యుండవచ్చుననియు, డాజరకా(డు = వేడుకకాండు 
కావచ్చుననియు తోచుచున్నది. ఈ మొలకనోమును అన్నమా 
చార్యులు వాకొనియున్నారు గూడ. చూ:- 12 సం. 127-పాట. 
ఈ జాజర శద్దార్థ మింక కొంత విపులముగ [12సం. ద్వితీయ 
ముద్రణపీఠికలో చర్చించితిని. 


జామట:-. 10-వ పాట. (ప్రొద్దుట, మాపట ళబ్దములవలె జాము 


శబ్దము నాపవి కరము చేసి ప్రయోగించినాడేమో ? 


తగులువిరితనాన:.. 4_వ పాట. తగులు తనము: విరియ 
(విడియ) తనము కావచ్చు. సందర్భానుసారముగ తగులుట= 
చేరుట, విరియుట =విడివడుట. లేక తగులుయొ శ్రీవిరి. (వికా 


సము), దావిపైన తనవర్శకమూ కావచ్చు. రాగము హెచ్చిన 
తనము అని యర్థము. 


రి! 


ర 


20. 


రశ 


ర్‌ం 


లి 


రి. 


481 


తూకొని:. 1782వ పాట. తూకము -_- కొని=తూకము చేసి 
అనునర మున వాడినట్లున్నది. 
థి గ 


తొక్కు మెట్టు చెమటలు ;. 258-వ పాట. పై రెండు ధాతుజ 


విశేషణములు అతిశయార్థమున (ప్రయోగించినట్లున్నది. పెల్లుబ్చి 
వచ్చు చెమటలు కావచ్చు. 


దాష్టీకము : వ 140 వ పాట. ధృష్ట శబ్దభవమైన భావార్థక వ్యా- 
వపోరికరూపము గావచ్చు.. ఇక్కడ "ప్రాకరణికముగ పొగరు 
బోతుతనము అర్థము కావచ్చు. “అంత దాష్టీకము లేకుండా 
మాట్లాడుతాడు ”" ఇత్యాదివ్యవహారములో ఈ శబ్దము దాకీణ్య 
శబ్దభవముగను తోచుచున్నది. 


దున్సేవే:._ 408_వ పాట. దూయు ధాతువునకు వ్యావహారిక 
రూపము కావచ్చు. దూసిపోయుట అర్ధము. పప్రాకరణికముగ 
సరంపరగ పంతములు రాల్బుట కావచ్చు. 


దోమటి:.. 186_.వ పాట. దోమటి= అన్నము అని శ.ర.సూం.ని. 
ఆయర్థమీవాజ్బ్యయమున సరిపడదు. మడ్డితనము మొరటుతనము 
దొమ్మి వంటివి కావచ్చు. ఈ పద మీ వాజయమున విపుల 
ముగ నున్నది. “దోమటిదొడుకు ” అని జంటగనుగలదు. 


'పెంటల పూజలు :._ 70=వ పాట. సపెంట==ఎరువుకుస్ప అని 
శర. పెంట=శాకానగరము అని సూ.ని. ఇక్కడ సమృద్ది అను 
నర్హమున గానవచ్చుచున్నది. ఈ పద మీ వాజ్ఞ్బయమున 'సేయర్థ 
నున ఇంకను గలదు. నన్నయ “* కంపు” వఠె స్వీకరింప వలసీ 
యున్నది. 


బలువురాలు :- 580వ పాట. బలువుండు పుంలింగ రూపము 
గాగా, ఐళువురాలు అని స్త్రీలింగమున పయోగించినట్లున్నది. 


౭. 


స0. 


న[ 


ఏ 


త్రి 


ర 


482 


॥ ముక్కందాయిటి రేంగె:- క1.వ పాట. ముక్కంందు - ఆయిటి, 


ఆయిటి.= ఆవిరితోహడిన గాలి కొవచ్చు. చూ:- 152వ పాట. 
మొద్తత్తగాండు :-- 540-వ పొట. మొత్తము గలవాండు అను 
నర్థమున తద్దితాంత మైన ఈ రూప మపురూపము. 


లేవె; 61.వ పాట. లేపు-= 364 అని కిట్టక్‌. ఇక్కడ అదే 


కావచ్చు. 


విజ్ఞాప(జివారు :._ 2£81.వ పాట. విజ్ఞస్పం 'సెయివార్‌ అను అరవ 
పదమునకు సం్యగహమైనరూపము గావచ్చు. ఉర్సవములో 
(దావిడభాషలోని దివ్యప్రబంధముతో పైవిన్నపము జరుగుట 
నాయూహకు కారణము. 


వేయిటిపై జవ్వాదికొమ్ము :_. 80$_వ పాట. స్పష్టముగ వివరించు 
యు యట 


టకు వీలుగాని జాతీయముగ నున్నది. 


ందునుడిన్‌ :_. 4వ పాట. సందుసుడిన్‌, సందు సుడితనము, 
౦దుసుడికత్తె అని యీ పద మీ వాజ్ఞయమున పలుతావృల 
గలదు. సందుచూచి చొచ్చుట (అవకాళవాద్సి అర్థము కావచ్చు. 


స 
స 


సటకారితనము :... 801వ పాట. శాఠ్యకారి *బ్దభవముకావచ్చు. 


' కపటముగ నడచువాడు. 





సూసరము :- రకివ పాట. దీని వ్యుత్పత్తి విచార్యము. ప్రకర 
ణముతో బాసికము అర్థము కావచ్చు. సూసకము= స్త్రీలు తలపై 
ధరించెడి తిరుగుడువిశ అం వా.ని- 


శశ స్త 


శే నిరసం. ౩ 'తగక8ి స0 "వ్రీర్ట్‌గ్రి 0109 1%. 2ఫగ్రిర్రి 


వలనను యుత నయా నలల పళతు చని ఆల అ యం వాతను కాలననతలు. కతన నాలదకతునత అత (నం తతనముకుతంయుతటదాతలుననననినవనను తనను. 
న. 








పచుంతులలలులు! 





క. 


9౧1100 & గవ[00ం6 0౪ 50% సట్‌ 2 టట [డీ.5, పంం400 040౬ 
1038 గం40 రిలటుటింజగక 2064 004964 2 ల ౧౧౯ 00065 
1/420010800200. 90. 23888 


